శ్రీ మదా ఛగవతము 


(వురాణ కథాస్రవంతి 


తెలుగు అనువాదం 
ఖరిడేహాల్‌ వేంకటరావు 


ఆంగ్రమూలం 
శ్రీమతి కమలా సుబ్రహ్మణం 


శ్రీమద్భాగవతము 


ఆంగ్ల మూలం : శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యం 
తెలుగు అనువాదం : ఖరిడేహాల్‌ వేంకటరావు 
(లి తెలుగు అనువాదకర్త 

ప్రథమ ముద్రణ ౩ 1000 ప్రతులు 

"మే, [9094 

cme: 2 


కంప్యూటర్‌ టబ్రైవు సెట్టింగ్‌ భ్‌ 
శ్రీరామా డి.టి.పి. వర్క్‌ 
అమీర్‌పేట 

హైదరాబాదు 


మయుద్రణా = 

ఓం సాయి గ్రాఫిక్స్‌ 
నారాయణగూడ 
హైదరాబాదు 


ఫోన్‌: 663335, 664141 6699! 


వెల;రు. 100 


For Copies : 

K. VENKATA RAO 

Plot No. 2 

R&D Defence Enciave 
Sikh Village, 
Secunderabad - 500 009. 


13. 
14. 
15. 
16. 
17. 


18. 
19. 
20. 
21. 
22. 


విషయసూచిక 


ఆమోదం 

మనని 

విఘ్నేశ్వర ప్రార్దన 
సరస్వతి ప్రార్దన 


కృతజ్ఞత 


ఈ పుస్తకము శ్రీ తిరుమల తిరుపతె దేవస్థానమువారి ఆధ్యాత్మక 
(గంధ ప్రచురణ సహాయ వథకము (కింద పచురిత మైనది. సకాలములో 
సహయము నందించిన (శ్రీ తిరుమల తిరుపఆ దేవస్థానము వారికి 


నా కృత జిత లు, 


నారదుడు హస్తినాపుర 

అర్జునుడు ద్వారక నుండి తిరిగివచ్చుట 
గోవు - కుంటి ఎడ్డు 

కలి ప్రభావము 

శృంగి శాపము 


తృతీయ స్కంధము 
పవిత్ర గంగానదీ తీరము 
ధారణ 
ప్రభాసలో దారుణకాండ 
ప్రారంభములో 
ఆదివరాహము 


25 
26 
28 
31 
32, 


34 
36 
38 
41 
43 


23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 


33. 
34. 
35. 
36. 
37: 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
వ్‌శీ. 


దక పుత్రిక దితి 

దా ;రపాలకులు 
హిరణ్యాష వధ 
కర్షముని తపస్సు 
దేవహూతి ఆగమనము 
ఆదర్శపతి స 

కపిల వాసుదేవుడు 
కపిలుని బోధలు - 1 
కపిలుని బోధలు - 2 
దేవహూతి మరణము 


చతుర్ద స్కంధము 


ఆకూతి పుత్రుడు 
దత్తాత్రేయుడు 

దక్షుని ఆ(గ్రహము 
కైలాసములో కలహము 
సతీదేవి ఆత్మ త్యాగము 
మహాదేవుని ఆగ్రహము 
మహాదేవుని షమ 

బాలుని 'పతిజ్ఞ 

(ధ్రువుని తపస్సు 

(ధ్రువతార 

వేనుడు జన్మించుట 

వేనుని రాజ్యపాలనము 
పృథు మహారాజు 

పృథువు ఆగ్రహము 
భూదేవి నుండి పాలు పిండుట 
తొంబదితొమ్మిది అశ్వమేధములు 
ప్రాచీన బరి 

పురంజన వృత్తాంతము 
పురంజనుని సుఖ జీవితము 
అవిజ్ఞాతుడు తిరిగివచ్చుట 
కథలోని అంతరార్జము 
స్వేచ్చా మార్గము 


45 
47 
48 
51 
53 
54 
56 
58 
61 
63 


64 
65 
66 
68 
70 
71 
72 
74 
77 
80 
81 
83 
84 
86 
88 
89 
91 
93 
96 
98 
100 
102 


న్‌్‌, 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64, 


65, 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74, 


75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


పంచమ స్కంధము 


' చేతస సోదరులు 

' యవ్రతుడు 

' యవ్రతుని పరిపాలన 

బుషభుని జన్మము 

బుషభుని బోధలు 

భరతుడు 

లేడిగా జన్మించిన భరతుడు 

జడ భరతుడు 

పల్లకి మోసిన భరతుడు 

భరతుడు బ్రహ్మవిద్య బోధించుట 


షష్టమ స్కంధము 


అజామీళుని నురణము 

యముని వివరణ 

దక్షుని వంశీయులు 

నృత్రాసురుని జననము 

ఇంద్రునకు వజ్రాయుధము లభించుట 
ఇంద్ర వృత్రాసురుల యుద్దము 
వృత్రాసురుని వధ 
బ్రహ్మహత్యాపాపము 

చిత్రకేతు మహారాజు 

రాకుమారుని మృతి 


సప్తమ స్కంధము 


బ్రహ్మవిద్య 

సతీదేవీ శాపము 

మరుత్తుల జననము 

యుధిష్టిరుని సందేహము 
హిరణ్యకశిపుడు 

హిరణ్యకశిపునకు వర(ప్రసాదము 
ప్రహ్లాదుడు 

(ప్రహ్లాదుడు నేర్చిన పాఠములు 
ప్రహ్లాదుడు నారాయణు నెరిగిన తీరు 


104 
106 
108 
108 
110 
112 
114 
114 
116 
118 


122 
125 
127 
129 
131 
133 
135 
136 
137 
139 


143 
145 
146 
148 
150 
151 
154 
156 
158 


కి4. 
85, 
86. 


87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99, 
100. 
101. 


102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 
111. 
112. 


అంతిమ ఘట్టము 
నృసింహావతారము 
ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట 


అష్టమ స్కంధము 
గజేంద్రుని వృత్తాంతము 
మోక్షము , 
అమృత మథనము 
సాగర మథనము - కూర్మావతారము 
కాలకూటము 
లక్ష్మీదేవి ఆవిర్భవించుటు 
అమృతము లభించుట 
యుడ్డము పునః|ప్రారంభము 
బలి చక్రవర్తి 
వామనావతారము 
బలి చక్రవర్తి యజ్ఞము 
శుక్రుని అభ్యంతరము 
మూడడుగుల భూమి 
బరి మాట నిలబెట్టుకొనుట 
మత్స్యావతారము 


నవమ స్కంధము 


మార్కండేయుడు 
మార్కండేయుడు చూచిన దృశ్యము: 
సుకన్య 

నాభాగుడు 
అంబరీషుడు 
కాకుళ్ణు సలు 

సగరుని కుమారులు 
అంశుమంతుడు 
గంగా - భాగీరథి 
సౌదాస మహారాజు 
శ్రీరాముడు 


113... చంద్రవంశము 


160 
162 
164 


169 
172 
173 
175 
176 
177 
178 
181 
183 
185 
188 
190 
193 
195 
197 


200 
203 
205 
207 
208 
212 
215 
216 
217 
219 
221 
224 


114. 
115. 
116, 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 


పురూరవుడు 

పరశురాముడు 

కార్తవీర్యుడు 

కౌశికునకు వసిష్టుని ఆతిధ్యము 
కౌశికుని నిరుత్సాహము 

కౌశికుని తపస్సు 

త్రిశంకు మహారాజు 

త్రిశంకు స్వర్గము 

శునక్కేపుడు 

కౌశికుని తప్పిదము 

(బ్రహ్మర్షి విశ్వామిత్రుడు 
నహుషుడు 

వాగ్వాదము 

దేవయానిని రక్షించిన రాజు 
దేవయాని పగ 

యయాతి దేవయానిని వివాహమాడుట 
శర్మిష్ట 

చేవయాని ఆగ్రహము, శుక్రశాపము 
యయాతి పుత్రులు 

అసంతృప్తి 

దుష్యంతుడు 

శకుంతల 

దుష్యంతుడు శకుంతలను వివాహమాడుటు 
శకుంతల ఒప్పుకొనుట 
శకుంతల వేదియుందుట 
శకుంతల ఆశ్రమము విడిచివెళ్లుటు 
తల్లి, కుమారుడు 

దుష్యంతుని నిరాదరణ 

పశా ఏత్తప్తుడైన రాజు 

రంతిదేవుడు 

గంగ, వసువులు 

యాదవ వంశము 


146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 
t56. 
157. 
158. 
159. 
160. 
161. 
162. 
163. 
164. 
165. 
166. 
167. 
168. 
169. 
170. 
171. 
172. 
173. 
174. 
175. 
176. 
177. 
178. 
179. 


దశను స్కంధము - పూర్వభాగము 


అధర్మము ప్రబలుట 
ఆకాశవాణి 

సంకర్షణుడు 

శ్రీకృష్ణ జననము 

శ్రీకృష్ణుని గోకులమునకు గొనిపోవుట 
విష్ణుమాయ 

కంసుని ప్రచారము 

భూలోక స్వర్గము 

పూతన 

శకటాసురుడు, తృణావర్తుడు 
నామకరణము 

కృష్ణుని చిలిపి చేష్టలు 

యశోద చూచిన దృశ్యము 
యశోద కృష్ణుని కట్టివేయుట 
రెండు వృక్షములు 
గోకులములో కృష్ణుడు 
ఆరణ్యక ఫలములు 

గోకులము నుండి బృందావనము 
వత్సుడు, బకుడు 
అఘాసురుడు 

బ్రహ్మదేవుని సంశయము 
సంవత్సరకాలము సత్యము మరుగుపరచి యుంచుట 
బ్రహ్మదేవుని విచారము 
బలరాముడు ధేనుకుని చంపుట 
విషపూరితమైన సరస్సు 
కాలీయుడు 

కాళీయ మర్దనము 

రమణక ద్వీపములో యుద్దము 
(ప్రలంబుడు 

అరణ్య దహనము 

వర్ష బుతువు 


292 
294 
296 
298 
300 
302 
304 
306 
307 

310 
313 

315 
316 
318 
320 


326 
328 


180. 
181. 
182. 
183. 
184. 
185. 
186. 
187. 
188. 
189. 
190. 
191. 
192. 
193. 
194. 
195. 
196. 
197. 
198. 
199. 
200. 
201. 
202. 
203. 
204. 
205. 
206. 
207. 
208. 
209. 
210. 
211. 
212. 
213. 
214. 


బ్రాహ్మణ పత్నుల భక్తి 

బ్రాహ్మణుల పశ్చాత్తాపము 

గోవర్షన పర్వతము 

ఇంద్రుని ఆగ్రహము 

గోవిందుడుగా పట్టాభిషిక్తుడైన కృష్ణుడు 
వరుణుని నుండి నందుని రక్షించుట 
వెన్నెల రాత్రి 

గోపికలు, కృష్ణుడు 

పోయిన (ప్రేమకై వెదకుట 

(పీమ బోధ 

రాసక్రీడ 

సుదర్శనుడు, విద్యాధరుడు 

అరిష్టుని మరణము 

కంసుని వద్దకు నారదుని పునరాగమనము 
కంసుడు అక్రూరుని పిలిపించుట 

కేశి వధ 

నారదుడు కృష్ణుని వద్దకు వచ్చుట 
అసురులలో చివరివాడైన వ్యోముడు 
అక్రూరుడు బృందాననము చేరుట 
'కూరుడైన అక్రూరుడు! 

అక్రూరుడు గాంచిన దృశ్యము 

మధురా నగర వీధులలో బలరామకృష్ణులు 
త్రివక్ర (కుబ్జ) 

ధనుర్భంగము 

కునలయాఫీడము హతమారుట 

కంస వధ 

బలరామకృష్ణులు తల్లిదండ్రులను కలుసుకొనుట 
సాందీపుని ఆశ్రమము 

ఉద్దవుని బృందావనమునకు పంపించుట 
ఉద్దవుడు గోపికలకు ఉపశమనము కలిగించుట 
అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట 
ప్రఖ్యాతి పొందిన హస్తినాపురము 
అక్రూరుని హితబోధ 

జరాసంధుడు మధురను ముట్టడించుట 
కొలయననుడు 


& ఆఅ ఎ నా Do! 


, ముచుకుంద మహారాజు 


ముచుకుందునకు మోక్షము 'ప్రసాదించుట 
జరాసంధుని మోసగించుట 
కాలయవనుని చరిత్ర 


. విదర్భ రాజపుత్రి రుక్మిణి 


రుక్మిణి దూతను పంపుట 

గులాబి వర్షములో నున్న ద్వారకానగరము 
రుక్మిణి సందేశము 

రుక్మిణి నిస్పృహ చెందుట 


. రాకుమారి దేవాలయమునకు నడచివెళ్ల్తుటు 


దశమ స్కంధము - ఉత్తరభాగము 


ప రుక్మి నిరాశ చెందుట 
. ప్రద్యుమ్నుడు 


మాయావతి 


= కృష్ణుడు దొంగిలించి యుండవచ్చు 
* ఎలుగుబంటి గుహ 
, గౌరవము దక్కిందుకొనుట 


సత్రాజిత్తు వధ 
శతధన్వుడు 
అక్రూరుని బాదార్యము 
ద్రౌపదీ స్వయంవరము 


. కాళింది, మిత్రవింద, సత్య 

ప భద్ర, లక్షణ 

=, నరకాసురుడు 

= బాణాసురుడు 

. ఉషా పరిణయము 

. బాణాసురుని నగరముపై డాడి 


నృగ మహారాజు 

బలరాముని ఆగ్రహము 

పౌండ్రక వాసుదేవుడు 
బలరాముడు ద్వివిడుని వధించుట 
దుర్యోధనుని పుత్రిక లషణ 
కృష్ణునికి విన్నపములు 


= చర్చలు 


482 


491 


277. 
278. 


. జరాసంధుడు 
. జరాసంధుడు ద్వంద్వ యుద్దము చేయుట 


రాజసూయ యాగము 
చేది రాజు శిశుపాలుడు 


. సాళ్వుడు ద్వారకను ముట్టడిందుట 
. యుద్దరంగములో కృష్ణుడు 
. సుధాముడు 


జ్ఞాపకమున్నడా? 
పిడికెడు అటుకులు 


/ భవిష్యద్దర్శనము 

. భూతకాలపు (ప్రతిధ్వనులు 

* బుషులు గౌరవము తెలుపుట 
. దేవకి కోరిక 


సుభద్రాపహరణము 


. శ్రుతదేవుడు, బహుళాశ్యుడు 

. పరీక్షిత్తు సందేహము 

. వృకుని వృత్తాంతము 

. ముగ్గురిలో ఉత్తముడు 

. అర్జునుడు ప్రమాణము చేయుట 


* బముషుల శాసము 

. మహా సంగ్రామము 

, బలరాముని తీర్ణయాత్ర 

. దేవతలు ద్వారకను సందర్శ్భించుట 


కృష్ణుడు, ఉద్దవుడు 


. అవధూత గీత - 1 

. అవధూత గీత - 2 

. అవధూత గీత - 3 

. యాదవ కుటుంబము అంతమొండుట 
. చివరి గడియ 


ద్వాదశ స్తంధము 


శ్రీకృష్ణుని నిర్యాణానంతరము 
పరీక్షిత్తు అంతము 


497 
499 
501 
503 
505 
507 
509 
512 
514 
515 
518 
519 
522 
523 
525 
526 
529 
530 
531 


535 
536 
538 
540 
542 
544 
547 
551 
555 
557 


560 
561 


279, 
280. 
281. 
282. 
283, 
284, 
285. 
286. 
287, 
288. 
289, 
290, 
291. 
292, 
293, 


ఉద్దవుని విచారము 

ఉండదగు లక్షణములు 

స్వేచ్చా మానవుడు 

భక్తి- నిర్వచనము 

కర్మయోగ భక్తి యోగములు 
హంస అవతారము 

భక్తి- మరొకసారి 

భగవంతుని విభూతులు 

వివిధ మార్గములు 

మూడు మార్గములు 

(ప్రారంభము - సృష్టి 
భక్తియోగము - పునరవలోకసము 
సాంఖ్యము 

ఆది అవతారము - పురుషుడు 
వేదములు వరించిన విరాట్‌ పురుషుడు 
ఫలశ్రుతి 


563 
565 
568 
571 
572 
574 
576 
579 
581 
583 
585 
587 
590 
593 
594 
596 


ఆమోదం 


ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు 
“భాగవతము దెలిసి పలుకుట చి(త్రంబు 

శూలికైన దమ్మిచూలివైన 

విబుధజనుల వలన విన్నంత కన్నంత 
డెలియవచ్చినంత దేటపటుతు””, 


అన్నాడు మహాకవి, మహాభక్తుడు, సహజ పాండిత్యుడు బమ్మెర పోతనామాత్యుడు. తన 
పురాకృత శుభాధిక్యం చేతనే శః అవకాశభాగ్యం తనకు లభించిందనీ ఇందుచేతనే నన్నయ 
తిక్కనాదికవులు శ్రీమద్చాగవతాన్ని తెలుగు చేయలేదనీ దీన్ని తెరిగించి తన జననాన్ని సఫలం 
చేసుకొని పునర్జన్మ లేకుండా చేసుకొంటాననీ ఆయన ఆనందిందాడు, దీనికి తగినట్టుగానే, 
తాను మహేశ్వరధ్యానంలో ఉండగా సాక్షాత్కరించి “మన్నామాంకితంబుగా ్రీమహాభాగవ 
తంబు దెనుంగు సేయుము నీకు భవబంధంబులు డెగునని' రామభద్రుడు ఆనతి ఇయ్యడం 
జరిగింది. 


అయిత్తే భాగవతం తెలిసి పలకడం సామాన్య విషయం కాదు. ఆది --- హరునకు, 
బ్రహ్మకు కూడా అలవికాని పని! కనుకనే ఇక్కడ పోతన “*విత్రంబు' లని ప్రయోగించడం 
జరిగింది. కేవలం పాండిత్య విషయం అయితే “కస్టంబు' అనే వాడేమో! వాని, ఇది పాండిత్య 
విషయం కాదు. తెలుసుకోవలసిన వస్తువు సర్వాంతర్యామియై, తెలుసుకొనవాడు, పలికేవాడు 
దానిలో భాగాలే అయినప్పుడు -- తెలియడం, పలకడం చిత్రమైన విషయాలేగడా! 
దైవానుగ్రహం వల్లనే జరిగేపని ఇది అని అంతరార్థం! దీన్ని సూదించడానినే “పలికెడిది 
భాగవతమట” అన్నాడు! అరే, భాగవతమే --- పోతనడ్వారా పలుకుతోంది గాని ఆయన 
పలకడం లేదు! శ్రీరామ నారాయణుడే భాగవతమందలి అంతర్యామి అని తెలియజేయడానికే 
“పలికించెడివాడు రామభ(ద్రుండటి' అంటాడు వెంటనే! తననోట వెంట వెలువడుతోంది 
గనుక “నే బలికిన భవహరమగునటtః” అని చేర్చాడు. ఈ పవిత్రకార్వంలో తన పురుష 
ప్రయత్నం నిమిత్త మార్రం అని పోతన సూచింవాడు. ఈ విధంగా వ్యక్తం చేసి తన రవన 
“అపారుషేయం”” అని ధ్వనింపజేసినంత దూరం పోయాడు సహజకవి భక్షపోతన! 


తనకు కొంత అయినా భాగవత సంబంధమైన జ్ఞానం కలగడానికి “విబుధజనుల” 
ప్రవచనాదులు వినడం ఒక కారణంగా పేర్కొన్నాడు. (శ్రీమడ్చాగవతం -- సంస్కృత 
భాగవతమే ఆనాటీకి చాలా కష్టమైన (గ్రంథం, దీన్ని గురించి “భాగవతశ్వాస్త్రంి' అని 
వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరస్వామి అన్నాడు. పండితలోకంలో *'విడ్యావతాం భాగవతే పరీక్షా” 


కూడా అంత సులభమైనది కాదను కోవడానికి వీలుగా, “భాగవతాన్ని తెలుసుకొన్న 
వారెనరు?” అనే ప్రశ్నకు పండితలోకంలో ప్రసిద్దంగా ఈ శ్లోకం ఉంది. 


వ్యాసోవేత్తి శుకోనేత్తి రాజావేత్తిన వేత్తివా | 
వీధరః సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదతః |)? 
ఈ తన, ([్ర 


వ్యాసునకు తెలుసును, శుకునకు తెలుసును, రాజైన పరీక్షిత్తునకు తెలుసునో తెలియదో! శ్రీ 
నృసింహ॥ప్రసాదం నల్ల శ్రీధరునకు సకలం తెలుసును. శ్రీమద్చాగవతానికి అద్వైతపరంగా 
వ్యాఖ్యానం (వ్రాసిన శ్రీధరస్వామి నృసింహోపాసకుడు గనుక ఆయనకు అంతా తెలుసునన్న 
మాట! “విబుధజనుల వల్ల విన్నంత” దాని నుండి తాను తెలుసుకొన్నంత వ్రాశాడు, ఇంక 
తాను **కన్నంతి' దాని నుండి తెలుసుకొన్నంత కూడా వ్రాశాడు. సచ్చిదానంద రూపజున 
నిర్గుణ పరబ్రహ్మం, సళ్వ్వరజస్తమో గుణాల నంది సగుణమై త్రిమూర్తులుగా సృష్టి స్రితిలయా 
లను నిర్వహిస్తుందని వేదాంత దర్శనం తెలుపుతుంది. భాగవతంలో సగుణ బ్రహ్మ అయిన 
శ్రీ విష్ణువి అవతారలీలలు తద్బ్భక్తి మార్గాలు విపులంగా వర్లితాలయ్యాయి. వీటి మూలంగా 
విశుద్ద మనస్కులైన భక్తులకు, నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానం అనుభూతమై కైవల్యం (ప్రాప్తిస్తుంది. 
మూర్తితయం వెనుకగాని, రామకృష్ణాద్యవతారాల వెనుకగాని నిలిచి ఉన్న అంతశ్రైతన్యయుత 
మైన పరతత్త్వం ఒక్కటే ఆనే జ్ఞానం వారికి కలుగుతుంది. నామరూపాదికం, ఉపాధ్యా శ్రయం 
అని అనుభూతమై తడతీతమైన పరతత్త్వం గోచరిస్తుంది. ఈ పరమసత్యాన్ని విబుధజనుల 
వల్ల విన్న" పోతన, తన పురాకృత పుణ్యవిశేషం చేత సిద్దించిన కవితాసమాధిలో “కన్న! 


పరమసత్యంతో జోడించి “తెలియవచ్చినంతి” తేటబరిచాడు. ఇది ఆయన వినయానికి 
ప్రతీక! 
ప్రతీక! 


ఈ అంతర్జ్హర్శనం -- ఈ కనడం"? --- ప్రతి మహాకవికి సహజం. శ్రీమద్రామాయణ 
రచనకు ముందుగా మహర్షి వాల్మీకి ధర్మతత్త్వాన్ని “కన్నాడు” --- దర్శించాడు: 


““తతఃపశ్యతి ధర్మాత్మాతతృర్వం యోగమాస్ట్రితః | 
వురాయత్తత్రనిర్వాత్తం పాణావామలకం యథా || “ 


సర్వాన్ని కరతలామలకంగా దర్శించాడు వాల్మీకి. ఇదే విధంగా మహాభారత రచనకు ముందు 
వ్యాసమహర్షి ఇదే విధంగా సర్వాన్ని దర్శించాడు; 


“శుచిః సనియమో వ్యాసః శాంతాత్మాతససి స్ట్రితః 
భారతహ్యేతిహా సస్య ధర్మేణాన్వీషతాం గతిం 
ప్రవిశ్యయోగం జ్ఞానేన సోపశ్యత్సర్వమంతతఃి? 


ఇందువల్లనే పెడ్డలు '*వానృషిః కురుతేకావ్యమ్‌'' అన్నారు. 


శ్రీనుద్భాగవతం బయలుడేరిన తరువాతనే గదా దాని వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకోవడం 
జరుగుతుంది! దాన్ని అనువదిస్తున్నప్పుడు గొని, అనుసరించి కథాకథనం చేస్తున్నస్పుడుగాని 
రచయిత ఎదుర్కొనే సమస్యలను కష్టాలను గూర్చి చెప్పడం కూడా అప్పుడే గదా! ఈ 
విధంగా చెప్పిన మొదటి తెలుగు మహాకవి పోతన, ఇందువల్లనే భాగవతం విషయంలో 
ఆయనకున్న అభిప్రాయాల వివరణతో ఈ '*ఆమోదరి' ప్రారంభమయింది. మహాకవి 
పోతనకే శ్రీమద్భాగవతం అలా కనబడితే ఇంక సామాన్యుల విషయంలో చెప్పేదేముంది? 
అయితే, సామాన్యులు రసిక భావవిదులు “వేద కల్పవృక్షవిగళితమై, శుకముఖసుధా ద్రవమున 
మొనసియున్న భాగవతపురాణ ఫలరసాస్వాదని' చేయడం ఎలాగ? దానికి మార్గంలేదా? 
ఉంది! అది భక్తిమార్గం! దీన్ని అనుసరిస్తే “శ్రీమద్భాగవత పరమార్హం*' కరతలామలకం 
అవుతుంది. పెద్దలు చెప్పనే చెప్పారు, “భక్యాభాగవతం జ్ఞేయం”? అని. ఈ భక్తి పుష్కలంగా 
ఉంటే --- శ్రీమద్భాగవత పరమార్థాన్ని ఆకళింపునకు తెచ్చుకొనే నిషయంలోగాని, తెచ్చు 
కొన్న విషయాన్ని పదిమందికి తెలియజెప్పే విషయంలోగాని అడ్డంకులుండవు. ఈ భక్తి 
కలగడం --- పూర్వజన్మ సుకృతం మీద, జన్మించిన వంశాదికం మీద, ఈ జన్మలో చేసిన 
సత్మృషిమీద --- చాలావరకు ఆధారపడి ఉంటుంది. అన్నింటికి పైని ఆ భగవంతుని 
అనుగ్రహం ఉండవలసి ఉండడం ఉండనే ఉంది! 


శ్రీమద్భాగవత కథను తేటతెలుగు వచనంలో వివరించిన ఈ (గ్రంథకర్త శ్రీ ఖరిడేహాల్‌ 
వేంకటరావునకు భగవదనుగ్రహం ఉందనే అనాలి. లేకపోతే దీన్ని తలపెట్టి ఇంత బృహ(్హం 
థాన్ని (293 అధ్యాయాలు) రసవంతంగా పూర్తిేయడం అనేది జరిగేదేకాదు. ఈయన్ని 
నేను విజయనగరం మహారాజావారి కళాశాలలో విద్యార్డి దశ నుండి ఎరుగుదును. అప్పటికే 
ఆ కళాశాలలో ఉద్యోగిస్తున్న (1942-1959) నాకు తరువాత సహాధ్యాపకుడు కూడా 
అయ్యారు. ఈయన చదువంతా వాణిజ్య శాస్త్రానికి సంబంధించినది. అయినా, ఆనాటికి 
భవిష్యమైన ఈనాటి ఆధ్యాత్మిక చింతనకు, రచనాపాటనానికి బీజానాపం ఆనాడే జరిగింద 
నాలి, సరస్వతీనదిలా అంతర్వాహినిగా ఉన్న ఆధ్యాత్మిక సరస్వతి ఈనాటికి బహిర్గతమై 
ఈయనచేత --- భీష్మగీత (విష్ణుసహస్ర నామటీక --- జూలై 1991), Sri Sathya Sai 
Baba — The Omni All (July 1992), ఆత్మబోధ (రాజా--- లక్ష్మీ ఫౌండేషన్‌ ప్రచురణ, 
నవంబరు 1992) మొడలైన వాటిని వాయించింది. 1993-199 4లో బృహద్షంథమైన 
శ్రీమద్భాగవతం తెలుగువచన రూపంలో వెలువడుతోంది! విజయనగరం, జమ్‌ షెడ్‌ పూర్‌, 
హైదరాబాద్‌, సింగపూర్‌, పుట్టపర్తి మొదలైన చోట్ల లౌకిక విద్యా విషయాన్ని బోధిస్తూ 
జీవితం గడిపినా, అంతర్గతంగా జన్మసిద్డమైన ఆధ్యాత్మికాగ్ని జ్వలిస్తూనే ఉంది. లేకపోతే, 
వాణిజ్య శాస్త్రవేత్త నోటి వెంట వేదాంత విచారం వెలువడుతుందా? పురాకృత సుకృతంవల్ల 
భగవద్భక్తి భాగనతసేవ ఉన్న సద్వంశంలో జన్మించారు. భక్తికి విశేష ప్రాముఖ్యాన్ని ఇచ్చిన 
వారు, పూర్ణ ప్రజ్ఞదర్శన ప్రవర్తకులైన శ్రీమధ్వాచార్యుల వారు. అనంతర కాలంలో వీరి 
ద్వైతసిద్దాంతం, గౌడీయవైష్టవాది ప్రముఖ భాగవతభక్తి సంప్రదాయాలకు తాత్త్విక నేపథ్యాన్ని 


ప్రసాదించిందంయే ఈ “బ్రహ్మి” సంప్రదాయ వైశిష్ట్యం తెలుస్తుంది. వీరి సిద్దాంతానుయాయు 
లైన వారి కుటుంబంలో పుట్టిన ఈయనకు వినయ విధేయతలు, భక్తిప్రపత్తులు ఆజన్మ సిడ్డాలు, 
ఈయన జనకులు కీ.శే. ఖరిడేహాల్‌ చేంకటనరసిగరావు పంతులుగారిని నేనెరుగుదును. ఆయన 
తమ తండ్రిగారైన కీ.శే. ఖరిడేహాల్‌ (శ్రీనివాసరావు పంతులుగారు 1915లో స్థాపించి తమకు 
'పైతృకంగా అప్పజెప్పిన (శ్రీవేద వ్యాస ముద్రాలయ (విజయనగరం) నిర్వాహకులుగా చిరకాలం 
వ్యవహరించి ఎన్నో సద్లంథాలను ప్రచురించారు. వాటిలో క్రీమద్రహ్మసూత్ర భాష్యాదులు 
ఎన్నో ఉన్నాయి. ్రీవేదవ్యాస ముద్రాలయ రజతోత్సవ సందర్భంగా 1940లో (్రీవేదన్యాస 
సంఘటితాలైన శ్రీమద్‌ భగవద్గీతా నిష్ణు సహస్ర నామాలను నిత్యానుష్థాన సఠనయోగ్యంగా 
ఏక సంపుటిగా ప్రచురించి భక్తులకు ఉచితంగా అర్చించారు, తమ పితృపితామహుల 
సత్ర్రవర్తనాదులవల్ల ఆశీర్వాద బలం వల్ల, తమ పూర్వవుణ్య విశేషం చేత శ్రీ వేంకటరావునకు 
భగవాన్‌ శ్రీశ్రీస్రీ సత్యసాయి బాబావారి సేవా భాగ్యం దొరికింది. తత్పలితంగా, ఈ గద్య 
భాగవతాన్ని భగవాన్‌ కరకమలాలలో సమర్పించే సదవకొశం లభించింది. 


శ్రీమద్భాగవతం సామాన్యపురాణం కాడు. శ్రీవిష్ణు స్వరూపులైన శ్రీకృష్ణ ద్వైపాయనులు 

చిత్తాంతి కోసం రచించినది. వేడాది విభాగం చేసినా, అనేక పురాణాలు కూర్చినా (్రీ 
వ్యాసమహర్షికి మనశ్శాంతి కలుగలేదట! కాతరహృదయుడైన ఆ మహర్షికి చిత్తశాంతిని 
పరితుష్టిని కలిగించింది భాగవత గ్రథనమని సంప్రదాయ విదుల వాక్కు. ఆయన ద్వారా ఆయన 
పుత్రుడైన (శ్రీ శుకమహర్షికి ఈ మహాపురాణం లభించింది. శాపోసహతుడై ఆసన్నమరణుడైన 
పరీక్షిన్నృపాలునకు (శ్రీ శుకయోగి దీన్ని వినిపించాడు. అక్కడ ఉండి దీన్ని విన్న (శీ సూతుడు 
శౌనకాది మహామునులకు దీన్ని ప్రవచించడం, ఆమునుల పరంపరగా ఇది లోకంలో |ప్రసిద్దికి 
రావడం జరిగిందని సంప్రదాయజ్ఞాల కథనం. నాటి నుండి నేటి దాకా శ్రీమద్భాగవత పురాణం 
భక్తానహృత్తాపహారి. శ్రీమద్రామాయణ మహాభారతాలతోబాటు శ్రీ మద్చాగవతానికి కూడా 
ఆసేతుశీతనగ వ్యాప్తి ఉంది. కొన్ని సంప్రదాయాలలో దీని కున్న ప్రశస్తి ఇంక దేనికీ లేదు. 
వీటిలో థ్రీ మధ్వాచార్యులవారి బ్రహ్మ సంప్రదాయాన్ని, శ్రీనింబార్భాచార్యులవారి హంస 
సంప్రదాయాన్ని, శ్రీవల్లభాచార్యులవారి రుద్రసం ప్రదాయాన్ని, శ్రీహితహరి వంశచందడ్రాచార్యు 
లవారి రాధానల్లభ సంప్రదాయాన్ని, శ్రీ వైతన్య మహాప్రభువుల అచింత్యభేదాభేద సం(ప్రదా 
యాన్ని — ప్రధానంగా పేర్కొనవచ్చును. (శ్రీ నల్లభాచార్యులు శ్రీమద్భాగవతాన్ని --- 
ప్రస్తానత్రయంతో బాటు పేర్కొంటూ అది శ్రీవ్యాసుల వారి “సమాధిభాషా” అన్నారు: 

“వేదాః శ్రీకృష్ణ వాక్యాని వ్యాస సూళత్రాణి వైవహి | 

సమాధి భాషా వ్యాసస్య ప్రమాణం తత్‌ చతుష్ట్రయమ్‌'' | 
శ్రీమద్చాగవతానికి ““పాఠమహంసీ సంహితా” అనే వ్యవహారం ఉంది, అధ్యాయాల చివర 


“ఇతి పారమహంస్యాం సంహితాయాంి' అని ప్రామాణితమై ఉంది. అంటే పరమహంసల 
తో(కు) సంబంధించినది అన్నమాట (పరమహంసానాం ఇయం పారమహంసీ). శ్రీమద్చాగ 


వత పురాణవక్త జీవన్ముక్తుడు పరమయోగి అయిన శ్రీ శుకదేవుడు. శ్రోతలు ---- పరీక్షిన్మహా 
రాజు, అసంఖ్యాక పరమహంస డ్రేణులైన ముని పుంగవులు. ఇంక పరీక్షిత్తు గేవల గృహస్తుడు 
కొడు. విషప్రశాపదగ్దుడై ఏడునాళ్ళలో మృత్యువును ప్రతీక్షిస్తూ విరక్తుడై ఉన్నాడు. ఇంక శుకుడో 
సరము విరాగి, ఈ విరక్తినాచి తండ్రి వ్యాసుడంతటినాడు *'పుత్రా! పుత్రా!” అని ఘాషిస్తూ 
అడవిని పడ్డాడు! శ్రీమద్భాగవత ఆవిర్భావ నేపథ్యం ఇది! 


ఇంక ““భాగవతి శబ్దానికి పండితులు వివిధ రీతులలో అర్జనివరణ చేశారు. “భగవతః 
ఇదమ్‌ --- భాగనతమ్‌”: భగవంతుని కధలను చెప్పేది భాగవతం, భగవంతుని ఏక 
వింశత్యవతారాలు --- ప్రధమస్కంధంలో; శ్రీమన్నారాయణుని లీలావతారవర్షన --- ద్వితీయ 
స్కంధంలో; (్రీయజ్ఞవరాహావతార వర్లన --- తృతీయ స్కంధంలో; బుషభావతారవర్లన 
— పంచమస్కంధంలో; (శ్రీ నృసింహావతార వర్లన  సప్తమస్కంధంలో; శ్రీ కూర్మావతార * 
వర్లన, వామనావతార వర్లన, మత్స్యావతార వర్లన -- అస్మమస్కంధంలో; శ్రీరామ, 
పరశురామావతారాల వర్లన --- నవమస్కంధంలో; (శ్రీ కృష్ణావతార వైభవ వర్షన --- దశమ 
స్కంధంలో ఇతర కథలతో ప్రసంగవశాన కలిసి, కనబడతాయి. ఈ విధంగా ధర్మగ్గాని 
కలిగినప్పుడు తనకుతానుగా భగవానుడు అవతరించి ధర్మరక్షణ, దుష్ట్రశిక్షిణ చేస్తాడు. 
ధర్మరక్షణతో శిష్టరక్షణ కూడా జరుగుతుంది. 


“భాగవతానామ్‌ ఇదమ్‌ భాగవతమ్‌'' అని చెప్పినప్పుడు, భాగవతులైన భగవద్భక్తుల 
కధలు చెప్పేది భాగవతం. పరమభాగవతోత్తములైన ప్రహ్లాద, నారదాదుల కథలు -- 
జగత్ర్రసిద్డ కథలు --- దీనిలో ఉన్నాయి, అవి తెలియని వారు భారవతావనియందు లేరుగదా! 
భగవత్స్వరూపమే జగత్తంతా. భాగవతమైన జగద్విషయాలను ఈ (గంథం వివరిస్తుంది గనుక 
ఇది భాగవతం. సనాతన సంప్రదాయానుసారం భారతీయ విజ్ఞానాన్ని భాగవతం ప్రదర్శిస్తుంది. 
శ్రీ శుకయోగి పరీక్షిన్మహారాజునకు విరాట్‌ స్వరూపం వివరించడం, నారదునకు బ్రహ్మ 
ప్రపంచ ప్రకారం చెప్పడం -- ద్వితీయ స్కంధంలో కనబడుతుంది. పంచమస్మంధంలో 
శ్రీ శుకులు చేసిన భూగోళవర్షన ఉంది. నమమస్కంధంలో భవిష్యద్రాజవంశాల, చంద్రవంశరా 
జుల వివరణ ఉంది. ద్వాదశ స్కంధంలో శ్రీ శుకయోగి చెప్పిన భావికాలగతులు, యుగధ 
ర్మాలు, ప్రాకృతాది ప్రళయ విషయాలు ఉన్నాయి. ధ్రువచరిత్రలో ద్రువస్టితిని వివరించే 
స్వుడు (శ్రీ భగవానుడు పలికిన పలుకులు మన పూర్వుల జ్యోతిషజ్ఞానాన్ని తెలిపేవిగా 
ఉన్నాయి. ఈ సందర్బంలో పోతన ఇలా వ్రాశాడు! “అట్టి దురాపంబును, ననన్యాధిష్టితం 
బును, లోకత్రయ ప్రళయ కాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబునునైన ధ్రువకితి 
యను పదంబు ముందట నిరువదియాణు వేలేండ్లు సన (బ్రాపింతువు.” దీనివెనుక *భూ 
అక్షవలనం”” (Precession of the Earth's axis) అనే ఖగోళ సత్యం ఇమిడి ఉంది! ఈ 
విధంగా (శ్రీమద్భాగవతం భారతీయ విజ్ఞాన సర్వస్వంగాను, భక్తిరసాయన సిధువుగాను, తత్త్వ 
జిజ్ఞాసాకోశంగాను దర్శనమిస్తుంది. 


సంస్కృతంలో దేవీభాగవతం కూడా ఉండడం వల్ల “భాగవతం” అన్నప్పుడు, 
విష్ణుమూర్తి వారి అవతార విశేషాదులను వర్ణించిన భాగవతాన్ని గ్రహించాలా? లేదా దేవ్యవతార 
విశేషాలను అభివర్షించిన దేవీ భాగవతాన్ని (గ్రహించాలా? అనే ప్రశ్న సండితలోకంలో 
ఉదయించింది. అష్టాదశపురాణాలను పేర్కొనేటప్పుడు “మద్వయం భద్వయం వైన 
బ్రత్రయం వచతుష్టయమ్‌ | అ, నా, ప, లిం, గ కూ, స్కా ని పురాణాని పృథక్‌ పృథక్‌” 
— అనే శ్లోకం దేవీ భాగవతం లోనిది గుర్తుగా గ్రహించడం ఉంది, దీన్ని బట్టి -- మత్స్య, 
మార్కండేయ --- భవిష్య, భాగవత --- బ్రహ్మ, (బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త -- వరాహ, 
వామన, వాయు, విష్ణు -- అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద — 
పురాణాలు లెక్కకి వస్తాయి. అమ్టాదళోప పురాణాలు కూడా ఉన్నాయి. ఇంకా వీటిలో వేటిలోను 
చేరని చాలా పురాణాలు కాల(క్రమంగా బయలుదేరాయి. సంచలషణ లక్షితమైనది *“పురాణంొ 
"అన్నారు; కాని, ఆ నిర్వచనం చాలక దశలక్షిణాలను క్రమంగా పేర్కొన్నారు. “పురాణం 


పంచలకషృణమ్‌”' అని, తాను పరీక్షించిన పురాణాల విషయాన్ని విక్లేషించి చూచి అమరసిం 
హుడు ఒక నిర్వచనం ఇలా ఇచ్చాడు, 


“సర్షశ్చ ప్రతిసర్గశ్చవంశోమన్వన్తరాణిచ | 
వంశానుచరితం చేతి లక్షిణానాంతు పంచకన్‌ ॥ *' 


సూలంగా చెప్పాలంటే  సర్గంలో ఆది సృష్టి విషయం; (ప్రతి సర్గంలో (దీనికి విసర్గం 
అని కూడా పేరుంది) కల్పాంతంలో జరిగే పునస్ఫృష్టి విషయాలు; వంశంలో --- దేవతల, 
దేవర్షి బ్రహ్మర్జుల గోత్రానుక్రమం; మన్వంతరంలో --- ధర్మశాస్త్ర ప్రవర్తకులైన చతుర్ణశమను 
వుల చరిత్రాదికం్య వంశాను చరితంలో --- సూర్యచంద్ర వంశాలలో ఆవిర్భవించిన మహారాజుల 
చరిత్రలు; ఉంటాయన్నమాట. సామాన్యంగా పురాణాలలో --- జగదుతృత్తి వికాస క్రమం; 
వేదాదుల ననుసరించిన ధర్మానుష్టానాలు, వివిధ కాలాలలో వాటి ననుష్టించి, అనుష్టింపజేసిన 
మహాపురుషుల జీవిత చిత్రణలు; దుష్టశిక్షణ, శిష్టరక్షణ కర్తవ్యంగా భువినవతరించిన భగవం 
తుని అవతార విశేషాలు కనబడతాయి. ఈ పంచలక్షణాల నిర్వచనం అవ్యాప్తి దుష్టమైన 
ట్లుగా భావించి కాబోలు శ్రీమద్భాగవతం, పురాణం దశలక్షణ లక్షితమై ఉండాలనీ, పంచలక్ష 
ణాలు అల్పపురాణాల (ఉపపురాణాల) విషయమని చెప్పింది : 


“వురాణ లక్షిణం (బ్రహ్మన్‌ బ్రహ్మర్షి భిర్నిరూపితమ్‌ | 
'శుణుష్వబుద్ది మాశ్రిత్య వేదశాస్తాను సారతః ॥ 
నర్గ్యోస్యాభవిసర్గశ్చ వృర్తీరకాన్లరాణిచ | 
వంశోవంశాను చరితం సంస్థాహేతురపాశ్రయః 1] 
డశధిర్లష్షడైర్యుక్తు పురాణం తద్విదోవిదుః | 
కేదిత్సంచవిధం బ్రహ్మన్‌ నుహదల్పవ్యవస్ట్రయా | 
( శ్రీమడ్చాగవళమ్‌ ౫||, అధ్యా: 7; శ్రే 8, 9, 10) 


పంచలక్షణాలకు --- వృత్తి రష, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే అయిదింటిని చేర్చింది 
థ్రీమద్భావగతం. నివిధ జీవుల జీవకల్పనవర్లన వృత్తి ; శ్రీహరి (ప్రతియుగంలోను వేడ 
ధర్మోద్దరణకై ఎత్తే --- దేవర్షి నరతిర్యగవతొరాల వర్లన --- రక్షణ; వివిధ ప్రళభయాల --- 
నిత్యనైమిత్తిక ప్రొక్సృతికాత్యంతిక ప్రళయాల --- నిరూపణ వర్షన --- సంస్త్రృ అవిద్య చేత 
కర్మకు కర్తమై సర్గాది విషయాలకు నిమిత్తుడైన జీవుని వర్షన --- హేతువు; సాక్షిరూపంగా 
అన్వితుడు, సమాధ్యాదులందు వ్యతిరిక్తుడు అయిన పరమాత్ముని వక్లన --- అపాశ్రయం. 
తాను స్వీకరించిన విషయాలకు అనుగుణంగా (్రీమద్భాగనతం ఈ నిర్వచనం చేసినట్లు 
కనబడుతుంది. ఈ నిర్వచనం అన్వయించని పురాణాలు ఉన్నాయి. ఈః నిర్వచనం వ్యాస్తి 
చాలినట్టులేక, బ్రహ్మవైవర్తపురాణం “దశాధిక లక్షణం”! చెప్పింది. 


““పర్గశృ (ప్రతిసర్గశ్స వంశో మన్వంతరాణిచ | 
వంశాను చరితం విప్ర! పురాణం పంచలష్షణమ్‌!! 
ఏతదుపపురాణానాం లక్షణం చ విడుర్చుధా 
మహతాంచపురాణానాం లక్షణం కథయామితే 
సృష్టీశ్చాపి విసృష్టిశ్చస్థితిస్తేషాంచ పాలనమ్‌ 
కర్మణాంవాసనావార్తా మనూనాంచ క్రమేణచ 
వక్షనం ప్రలయానాంచమోక్షస్యచ నిరూపణమ్‌ 
ఉత్కీర్తనం హరే రేవ దేవానాం చ పృధక్‌ పృథక్‌ 
దశాధికలక్ష్షణం చ మహతాం పరికీర్తి తమ్‌ | " 
(బ్రహ్మవైవర్తపురాణమ్‌ --- శ్రీకృష్ణజన్మఖండం) 


దీనిలో చెప్పిన --- సృష్టి, విసృష్టి, మను (ప్రకాశ క్రమాలు పంచలక్షణాలలోని సర్గ, ప్రతిసర్ల 
నున్వంతరాల వంటివే! స్పితి, పాలనలు వంశవంశాను చరితాలను పోలినవే! భాగవతం చెప్పిన 
“సంష్టు'లో చేరిపోతుంది ప్రళయ వర్షన. హరికీర్తనం, ఇతర దేవతల గుణవర్లన మొదలైనవి 
బ్రహ్మవైనర్తవురాణానికి సంబంధించిన విశిష్ట విషయాలేగాని పురాణ సామాన్యానికి అన్వయిం 
చవు. మత్య్యపురాణంలో కూడా పురాణ నిర్వచనం కనబడుతోంది. ఇవన్నీ, తమలో విశిష్టంగా 
ఉన్నవాటిని పంచలక్ష్షణోక్తవిషయాలతో కలిపి చెప్పి పురాణ సామాన్యలక్షణాలుగా చెప్పాలని 
ప్రయత్నించాలి. 


వూర్వమీమాంసకుడు కుమారిలభట్టు కూడా పురాణ ప్రసక్తిని తన తంత్రవార్తికంలో ఆద 
— అవి చతుర్విధపురుషార్హసాధనకు సాధకాలనీ, స్మృతులకు పురాణాల వల్లనే ప్రామాణి 
కత్వం సిద్దిస్తుందనీ వాటిలో వేదంలోని విషయాలే సోదాహరణంగా నిరూపితాలనీ, వాటిలో 
లౌకిక మైనవీ అలౌకికమైనవి అనేకం ఉంటాయనీ --- విపులంగా వివరించాడు. ఈ వివుల 
వ్యాఖ్యానం చూస్తే, పురాణాలలో లేనిదేదీ ఉండదనిపిస్తోంది (“తేన నర్వ స్మృతీనాం 
ప్రయోజనవతీ ప్రామాణ్యసిద్ది | తత్రయావడ్డర్మమోష్మ సంబంధితద్వేద ప్రభవం | యత్వర్ష 


సుఖ విషయం తల్గోకవ్యవహార పూర్వకమితి వివేక్తన్యం | ఏష్నైవేతిహాసపురాణ యోరప్యుపదేశ 
వాక్యానాంగతిః 1 ఉపాఖ్యానానిళ్వర వాదేషు వ్యాభ్యాతాని | యత్తు పృథివీవ్యాపార కథనం 
తడ్డర్మాధర్మ స్మరణమూలం | దేశకాల సరిమాణమపిలోక జ్యోతిః శాస్త్ర వ్యవహార సిద్ద్యర్హం 
దర్శనగణిత సంప్రదాయానుమాన పూర్వకమ్‌ | భావి కథనమపి త్వనాదికాల ప్రవృత్తయుగస్వ 
భావ ధర్మాధర్మానుష్థానఫల విసాకవై చిత్ర జ్ఞాన ద్వారేణ నేదమూలమ్‌....!! ౨?) 


ఇంత విసృత పరిధిలో విషయ వివరణ చేసే స్వభావమున్న పురాణాలను పరిమిత 
సూత్రబడ్డం చేసి నిర్వచించడం అనూహ్యం అనవచ్చును, వాటి విషయం — కేవలం 
శ్రుతిన్సృతులకు మాత్రమే సంబంధించినది కాదు. వాటికి అవిరోధమైన సమస్త విషయాలు 
పురాణానికి ఉపాదేయాలే! ఇది గుర్తించిన నారదీయ పురాణం --- పురాణాన్ని గురించి ఇలా 
అరిది: 


“'యన్నదృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతేస్మ్టతౌ | 
ఉభయోర్యన్నదృష్టం హి తళ్పురాణైః ప్రణీయతే ॥ ?' 


శ్రుతిస్తృతులలో దృష్టం కాని అనేక విషయాలు పురాణాలలో కనబడతాయి. చేశకాల 
పాత్రానుసారంగా వివిధ విషయాల నివరణ పురాణాలలో ఉంటుంది. అన్నీ అన్ని పురాణాలలో 
ఉండాలి అనే నియమం లేదు. అన్ని లక్షణాలు అన్ని పురాణాలకు పట్టాలి అని లేదు. ఇట్టే 
పరిస్తితులలో ఏ నిర్వచనం చేసినా దానికి అవ్యాప్తి దోషం గాని, అతి వ్యాప్తి దోషం గాని 
పట్టవచ్చును. కాబట్టి నిర్వచనాలను కొండ గురుతులుగానే గ్రహించవలసి ఉంటుంది. 


ఇంక పురాణాన్ని సరిగా అర్హం చేసుకొనే విషయంలో వాడిన భాషకు విశేష (ప్రాముఖ్యం 
ఉంది. ఈ భాషను గూర్చి “పురాణ సంహిత ఇలా అంటోంది: 


“సమాధిభాషా ప్రథమా, లౌకికీతితథా పరా | 
తృతీయాపరకీయేతి, శాస్త్రభాషా త్రిధాస్మృతా 1" 


విషయగాంభీర్యాన్ని పురస్కరించుకొని ప్రయోగించిన భాషనిట్లు వింగడించారు పెడ్డలు. 
సమాధి గమ్యాలైన గహనగంభీర తాత్త్విక విషయాల నిరూపణ జరిగిన భాష సమాధి 
భాష. ఈ నిషయాలనే సులభంగా (గ్రహించడానికి వీలుగా లౌకిక విషయాల పోలికతో 
రూపకాద్యలంకారాలతో వివరించి చెప్పిన భాష --- లౌకికి లేదా లౌకిక భాష. కథేతిహాసాల 
తోడ్పాటుతో ఉదాహరణలను జోడించి గంభీర విషయాలను, ధార్మిక విషయాలను సోపపత్తి 
కంగా వివరణాత్మకంగా చెప్పడం --- పరకీయభాష. వేదోపనిషత్తులు మొదలుకొని పురాణా 
దుల నరకు గల సమస్త వాజ్మయ ప్రపంచంలో ఈ త్రిభాషలు గోచరిస్తాయి. అధికారుల 
తారతమ్యాన్ని బట్టి ఈ భాషా ప్రయోగం ఉంటుంది. ఈ మూడింటి ప్రయోగ బాహుళ్యంలో 
తరతమ భావం ఉండ వచ్చును. ఒక విధంగా ఇవి సత్త్వరజస్తమోగుణాల హెచ్చు తగ్గుల 


వలె భాసిస్తాయి. విషయానుకూలంగా ఒకే గ్రంథంలో ఈ మూడూ చోటు చేసుకోవచ్చును. 
ధార్మికనైతిక తాత్విక విషయాల ప్రబోధం ఏ భాషలో లేదా ఏ భాషలలో చేస్తే బహుజనహితం 
జరుగుతుందో ఆ భాషను లేదా ఆ భాషలను మహర్షికల్పులైన ('ప్రాచీనకవులు తమ రచనలలో 
(ప్రయోగించారు. శ్రీమద్చాగవతాన్ని గురించి వ్రాస్తూ గ్రీవల్లభాచార్యులు, అది --- “సమాధి 
భాషా వ్యాసస్య”” అన్నప్పుడు దాని వైశిష్ట్రం చెప్పడం ఆయన దృష్టి. 


పురాణం దశ లక్షణ లక్షితమై ఉండాలని చెప్పిన (శ్రీమద్భాగవత మే ' అష్టాదశ పురాణాలి'ను 
సేర్మొంది కూడా : 


“బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైంగం చ గారుడమ్‌ | 
నారదీయం భాగవత మాగ్నేయం స్కాంద సంజ్ఞితమ్‌ ॥ 
భవిష్యద్ర్రహ్మ వైవర్తం మార్మండేయం స వావనమ్‌ | 
వారాహమాత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్‌ ॥" 
(శీమద్చాగవతమ్‌ ౫1|| అధ్యా: 7; శ్లో - 23,24) 


చెప్పిన వరుసలో కొంత భేదం ఉన్నా పరంపరయా వ్యాప్తిలో ఉన్న అష్టాదశ పురాణాలే 
ఇందులోను ఉన్నాయి. 


ప్రాచీన పురాణాలు --- అష్టాదశ పురాణాల పేర్లను చెప్పడంతో తృప్తిపడక వాటిని --- 
సత్త్వరజస్తమో గుణాత్మకంగా విభజించాయి కూడాను. పద్మపురాణంలోని గుణత్రయ విభాగం 
ఈ విధంగా ఉంది: సాత్త్విక పురాణాలు (శ్రీమన్నారాయణ పారమ్యాన్ని వ్యక్తీకరిస్తాయి. 
ఇవి మోక్ష |ప్రడాలు. వీటిలో --- వైస్మవ, నారదీయ, భాగవత, గారుడ, పాద్మ, వారాహ 
పురాణాలు గణనకు వస్తాయి. రాజస పురాణాలు  స్వర్గప్రదాలు. వీటిలో ప్రధానంగా --- 
సరస్వతీ చతుర్ముఖుల, అగ్నిదేవతాస్తుతులుంటాయి. వీటిలో - బ్రహ్మాండ, (బ్రహ్మవైవర్త 
మార్కండేయ, భవిష్య, వామన, బ్రాహ్మ పురాణాలు చేరతాయి. తామసపురాణాలు పఠన 
యోగ్యాలు కావనడం ఉంది. ఏటిలో  మాత్స్య, కౌర్మ, లైంగ, శైవ, స్కాంద, ఆగ్నేయ 
పురాణాలున్నాయి. ఈ సేర్లే చెప్పేటట్లు ఆయా పురాణాలలో ఆయా దేవతల ప్రాముఖ్యం 
అభివర్లితమైనది. 


ఈ విభజనను స్కాందపురాణం అంగీకరించక శివపారంమ్యూన్ని తెలియజేయాలా అన్నట్టు 
--- శివపారంమ్యూన్ని తెలియజేసేవి పది ఉన్నాయనీ; బ్రహ్మను గూర్చి చెప్పేవి నాలుగున్నా 
యన్వీ హరిని గురించి, దేవిని గురించి చెప్పేవి చెరి రెండూ అని తన పక్షపాత బుద్దిని 
ప్రదర్శించింది: 

అష్టాదశ పురాణేషు దశ భిర్లీయతే శివః | 
చతుర్చిర్భగవాన్‌ బ్రహ్మడ్వాభ్యాం దేవీ తధాహరిః ॥" 


స్కాంద పురాణం వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించేవారు అత్యంతౌల్చ సంభ్యాకులు 


అనడంలో సంశయం లేదు, ఏవి సాత్త్విక పురాణాలు, ఏవి రాజసిక తామసికాలు లనే వాటి 
విషయంలోను అభిప్రాయభేదాలున్నాయి. ఈ విషయమై (ప్రాచీన పురాణమైన మత్స్యపురాణం 
ఇలా అంది: 


సొత్వికేషు పురాణేషు మాహాత్య్య మధికం హరేః । 
రాజసేషు చ చూహాత్మ్య మధికం బ్రహ్మణోవిదుః ॥ 


తద్వదగ్నేశ్స మాహాత్మ్యం తామసేషు శివస్యద | 
సంకీర్లేషు సర్వస్యత్యాః పిత్స ణాం చ నిగద్యతే ॥ 


ఈ పురాణం --- సాత్త్విక, రాజసిక, తామసిక విభజనతో తృప్తివెందక “సంకీర్లు అనే 
నాల్గవ విభాగాన్ని తెచ్చి దానిలో సరస్వతి, పితృదేవతల మహిమలను చేర్చింది. 


ఆధునికులలో శ్రీహర ప్రసాదశాస్రి పురాణ వాజ్యయాన్ని తలస్నర్శగా పరిశీలించి, 
విషయాన్ని అనుసరించి ఆ వాజ్యయాన్ని ఆరు విభాగాలుగా వర్గీకరించారు. ఈనాడు 
విద్వాంసులందరు ఈ విభజనను అంగీకరిస్తున్నారు. దీని ప్రకారం విజ్ఞాన సర్వస్వాలనడగిన 
పురాణాలు = గారుడ, ఆగ్నేయ, నారదీయ పురాణాలు; తీర్ణనత మాహాత్మ్య వర్లనాత్మక 
పురాణాలు --- పాద్మ, స్కాంద, భవిష్య పురాణాలు; విశేషంగా పూర్వోత్తర భాగాలలో 
'ప్రక్షిప్తాలున్న పురాణాలు = బ్రాహ్మ, భాగవత, బ్రహ్మ వైవర్త పురాణాలు; ఐతిహాసిక ప్రసంగ 
బాహుళ్యమున్న పురాణాలు --- బ్రహ్మాండ, వాయు పురాణాలు; మతశాఖా ప్రాధాన్యమున్న 
పురాణాలు --- శైనమత సంబంధి లైంగం, వామనం -- శాక్తేయ విషయాత్మకమైన 
మార్కండేయ పురాణం; విష్ట్రవతార నామాత్మక పురాణాలు  మాత్స్య, కౌర్మ, వారాహ 
పురాణాలు. 

ఏ అంశాన్ని మూనదండంగా గ్రహించి విభజన చేసినా కొంత అవ్యాప్తి కొంత అతి వ్యాప్తి 
తప్పదనిపిస్తోంది. దీనికి ముఖ్య కారణం పురాణాలలోని సంకీర్ష విషయ సామగ్రి — 
అని చెప్పాలి. అచ్చులేని ఆ దినాలలో --- పాఠభేదాలు, ప్రశీస్తాలు, చేర్పులు, మార్పులు, 
ప్రాంతీయ ఆలోచనా విధానాల ననుసరించి సవరింపులు --- 'వతి పురాణంలోను చేటుదేసుకొ 
న్నాయి అనాలి. ఇవిగాక, వివిధ ధార్మిక శాఖలుద్చవించి పురాణాలను ఆధారంగా చేసుకొని 
తమతమ సిద్దాంతాలను ప్రచారం చేసుకోవడం ప్రారంభించడంతో; ఏ పురాణంలోను --- 


అంగాంగి సామరస్యం, ఐక్యలక్షణం, ఆభ్యానాల పూర్వాపర సంబంధం --- నిష్కర్లగా 
కనబడడంపోయింది. పురాణాలు బృహత్కాయాలయ్యాయి. పాతకొత్తలు మేలు కలయి 


కగా కాకపోయినా --- కరిసిపోయాయి, ఈ పరిస్థితులలో పురాణాలు “కలగూరగంపలు?? 
కాక తప్పదు గదా! అయినా, ఆధునిక విద్వాంసుల దృష్టిలో _ వాయు, బ్రహ్మాండ, మత్స్య, 
విష్ణుపురాణాలు మిగిలిన పురాణాల కంటె '్రావీనమైనవని. " 


ఓ ప్రడిష్తాలు 
తక్కువగా ఉన్న పురాణాలు = విభిన్న విషయ బాహుర్యంతో ఉన్న పు 


రాణాల కంళు 


-- |ప్రాచీనమైనవని ఈ విద్వాంసులు నిర్షయించుకొన్నారన్న మాట! 


అష్టాదశ పురాణాల పట్టికల నిచ్చిన అన్ని పురాణ పట్టికలలోను --- గ్రీమడ్భాగవతం 
ఇచ్చిన పట్టికలో కూడా --- “భాగవతం?! అనే ఉంది గాని, దాని విషయాన్ని తెలియజేసే 
విధంగా ఏ విశేషణం కనబడదు. ఇలాంటి అనిశ్చిత స్ట్రితిలో ఆ పట్టికలలోని “భాగవతం”, 
నిష్ణుపారమ్యాన్ని భోధించే “గశ్రీమచ్చాగవతమా' లేదా “**థ్రీదేవీభాగవతమా??? అనే 
సంశయం కొందరిని బాధించినా, శతాబ్దులుగా (శ్రీమద్యాగవతానికి వవ్చిన ప్రచారం, బొత్తరాహ 
వైష్ణవ సంప్రదాయాలన్నీ ఏక కంఠంతో తమ పరమ పవిత్ర గ్రంథం, విష్ణు పారమ్యాన్ని 
'ప్రవచించే శ్రీమద్భావతమే అష్టాదశ పుహాపురాణాలలో "పేర్కొనబడిన “భాగవతం” అని 
విశ్వసించడంతో, ఈ ప్రశ్నకు శాశ్వతమైన సమాధానం అభించింది అనాలి. శ్రీమత్‌ అనే 
డానితో కలిపి భాగవతాన్ని వ్యపవేశంచడం ఆచారమయింది. 

“కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌” అని విశ్వసించే భాగవత సం'్రడాయానుయాయులకు 
— హరి విష్ణువు, నారాయణుడు అనే పేర్ల కంటి “కృష్ణో నామమే మధురం, 
శ్రీ, లక్ష్మీ, రుక్మిణీ, సత్యభాచూది నామాలకంయె రాధా నామమే ఎక్కువ ప్రీతికరం. రోదక 
బ్రహ్మ సూత్రాలకు వేరే భాష్యం ఆక్కరలేదనీ, శ్రీ మడ్భావతమే భాష్యమని వీరి 
విశ్వాసం. అవతారాలన్నీ శ్రీ కృష్ణుడే ఎత్తాడని వారి నమ్మకం. శ్రీ మడ్చాగవతమే వ్యాస 
సూత్రాలకు భాష్యంగా గ్రహించడం వల్లనే “అచింత్య భేడాభేదంి' అనే శ్రీ నైతన్య సంప్రదాయం 
వారికి 18వ శతాబ్దిలో బలదేవ విద్యాభూషణుడు **గోవిందభాష్యల”' బ్రాసేవరకు దాని 
ఆవశ్యకం కనబడలేదు. గౌడీయ వైష్ణవులకు సంప్రదాయ భాష్యం ఇదే అయింది. అంతకు 
పూర్వం షడ్లోస్వాములు ఆ సంప్రదాయంలో ఉన్నవారే! భాష్యం క్రాయగరిగిన వారే! 
అనావశ్యకమని మానుకొన్నారు! రాజపుత్ర స్టానంలోని జయపూరు రాజసభలో అక్కడి 
గోవింద విగ్రహానికి సేవాధికారం ఎవరికి ఉంది అనే వివాదం వచ్చినప్పుడు, గౌడీయులకు 
సంప్రదాయ భాష్యం లేడు గనుక అర్హత లేదనే నిర్ణయం తీసుకోబడుతూ ఉన్న క్లిష్ట 
సమయంలో, శ్రీ గోవిందుని అనుగ్రహం వల్ల ఒక నెలరోజులలోనే “గోవింద భాష్యం?” వ్రాసి 
ఆ సంప్రదాయ ప్రతిష్టను ఈయన కాపాడాడు! ఆయన గోవించాను'గ్రహాన్ని గురించి ఇలా 
అన్నాడు : “విద్యారూపం భూషణం మేప్రదాయ, ఖ్యాతిం నిన్యే తేనయోమాముదారః, 
శ్రీ గోవింద స్వప్న నిర్దిష్ట భాష్యో రాధాబంధుర్చంధురాంగః స జీయాత్‌”'. శ్రీ కృష్ణుడే 
అవతారాలన్నీ ఎత్తినాడనే నమ్మకాన్ని (శ్రీ జయచేవుడు గీత గోవిందంలో *“*దళాకృతి కృతే 
కృష్ణాయ తుభ్యం నమః అని దశాపతార స్తోత్ర శ్లోకాన్ని ముగించడం తెలియజేస్తోంది! 


౮ 
౮ 


ఏ విషయాలు విశిష్టంగా వర్షితాలయితే “భాగవతం? అనే పేరు సముచితం అనే ప్రశ్న 
ఉదయించినప్పుడు సమాధానంగా మత్స్యపురాణం *పురాణ డాన ప్రస్తావనలో ఇలా 
చెప్పింది : 


Xt 


*“'యత్రాధి కృత్యగాయత్రీం వర్యతే ధర్మ విస్తరః 
వృత్రాసుర వధో పేతం తద్భాగవత మిష్యతే!'. 


గాయత్రీ వర్లన, ధర్మ వివరణ, వృత్రాసుర వధ దీనిలోని ముఖ్య విషయాలు. వృత్రాసురుడు 
గొప్ప భక్తుడు; భాగవతుడు. శ్రీ పార్వతీ శాపం వల్ల రాక్షసుడై ఇంద్రుని చేతిలో మరణించి 
తిరిగి పూర్వమున్న స్ట్రితిని పొందినవాడు. స్కాంద పురాణంలో ఇంకా కొంత వివరణ కూడా 
ఉంది : *“గ్రంథోమ్టైదశ సాహ(స్రో ద్వాదశస్కంధ సంయుతః, హయగ్రీన బ్రహ్మవిద్యా యత్ర 
వృ(త్రవధస్తథా గాయత్ర్యాచ సమారంభః తద్వై భాగవతం విదుః” పద్దెనిమిది వేల ళ్లోకాలు, 
పండ్రెండు స్కంధాలు, హయగ్రీవ బ్రహ్మ విద్య, వృత్రాసుర వధ, గాయత్రీ సమారంభం 
— అనేవి భాగవత (ప్రధాన లక్షణాలు. ఇవన్నీ (్రీమద్భాగవతంలో చోటుచేసుకొన్నాయి. 
సంస్కృత భాగవతంలోని ప్రథమ శ్లోకం ఇది : 


“జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్దే స్వభిజ్ఞ స్ప్వరాట్‌ 
తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతియత్యూరయః 
తేజోవారి మృదాం యథావినిమయో యత్ర త్రిసర్లోమృషా 
ఛామ్నా స్వేనతదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి” 


దీనికి, దీని ననుసరించిన ఇతర శ్లోకాలకు పోతన తెలుగులో ఇలా అనువాదం చేశాడు. ఇష్ట 
దేవతా |ప్రాక్టనాదికం, స్వవంశ వర్లనాదికం, శ్రీరామచంద్ర సాక్కాత్కారం మొదలైనవి తెలుగు 
భాగవతంలో ఉన్నా, కథా ప్రారంభం ఈ శ్ఞోకానువాదంతో మత్స్యపురాణం చెప్పిన లక్షణ 
నిర్దేశాలతో అవుతుంది. ఇదిగాక, ఈ పురాణమే భాగవతమని పోతన కంరోక్తిగా చెప్పాడు: 


సీ, “విశ్వ జన్మస్ట్రితి విలయంబులెన్వని 
వలన నేర్పడు ననువర్తనమున 
వ్యావర్తనమున, గార్యములందభిజ్ఞా రై 
తాన రాజగుచు జిత్తమున జేసి 
వేదంబులజునకు విదితముల్‌ గావించె 
నెవ్వడు, బుధులు మోహింతు రెవ్వ 
నికి నెండమావుల నీళ్ల గాచాడులు 
నన్యోన్య బుద్ది డానడరునట్టు 
త్రిగుణ సృష్టి యెందు దీపించి సత్యము 
భంగి దోచు, స్వ(ప్రభానిరస్త 
కుహకుడెవ్వ డతని గోరి చింతించెడ 
ననఘు సత్వు బరుని ననుదినంబు. 


వచనము -- ఇట్లు “సత్యం పరం ధీమహి”? యను గాయశక్తీ ప్రారంభంబున గాయత్రీ నామ 


బ్రహ్మస $రూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర 
వధంబును నెందు జెప్పంబడునదియ భాగవతంబని పలుకుటం జేసి యీ వురాణంబు శ్రీ 
మహాభాగవతంబన నొప్పుచుండు”, 


సంస్కృత శ్లోకంలోని *'సత్యంి” అనే మాట, గాయత్రీ మంత్రంలోని “తల్‌? శబ్దానికి; 
“జన్మాదస్యయత?' అనేది “సవితుః? శబ్దానికి “'స్వరాట్‌*” అనేదానికి “దేవస్య? అని. 
“వరేణ్యం భర్గః” అనేదానికి “పరం, ధామ్నూస్వేన నిరస్త కుహకంి' అనేదనీ; “ధియోయో 
నవి? అనేదానికి “తేనేబ్రహ్మహృదా' అనేదనీ; “ధీమహి” అనేదానికి “ధీమహి” అని 
అన్వయం చూపిస్తారు. కొందరు కొంచెం మార్పుతో --- సవితుర్దేవన్య = జన్మాద్యస్యయతః; 
అభిజ్ఞం స్వరాట్‌ = భర్గః; తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే = ధియోయోనః ప్రచోదయాత్‌; 
వరేణ్యం = పరం; సత్యం = తత్‌; ధీమహి = ధీమహి --- అని అర్హం చెప్పుతారు. పిండితార్హం 
అంతా పరబ్రహ్మలో పర్యవసించవలసినదే! శ్రీధరస్వామి తన వ్యాఖ్యలో “గాయ త్ర్యాఖ్య (శ్రీపర 
బ్రహ్మరూప మేతత్సురాణ మితిసీద్దం అత ఏవ భాగవతం నాను అన్యదితి నశంకనీయమ్‌? 
గాయత్రి ద్వారా స్తుతింపబడిన దేవుడు --- సవితృమండలవర్తి శ్రీమన్నారాయణుడే అని శిష్ట 
సంప్రదాయం : 


“ధ్యేయః సదాసవితృ మండల మధ్యవర్తి 
నారాయణః సరసిజాసన సన్నివిష్టః 
కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటి 
హారీహిరణ్మయ వపుః ధృతశంఖ చక్ర” ॥ 


అష్టాదశ పురాణాలలోని భాగవతం, శ్రీమద్చాగవతమే అని నిర్ష్యంద్వంగా, గారుడ పురాణం 
ప్రకటించింది : 


*అర్జోయం బ్రహ్మసూత్రాణాం భారతార్హ వినిర్లయః 
గాయత్రీ భాష్య రూపోసొవేదార్హ పరిబృంహితః 
పురాణానాం సామరూపః సాశ్షాద్భాగవతో దితః 
ద్వాదశస్కంధయుక్షోయం శత విచ్చేద సంయుతః 
గ్రంధోమ్టాదశ సాహస్రః శ్రీమద్భాగవతాభిధః 115? 
ఈ ట్లోకాలు క్రీ మద్భాగవత వైశిష్ట్యాన్ని సంపూర్ణంగా చెప్పాయి. 
ఇక్కడ చెప్పబడిన హయగగ్రీవ బ్రహ్మ విద్య దధీచి చేత ప్రవర్తితమైన “నారాయణ కవచం?” 
వృత్రాసుర వధ సాహచర్యంతో హయగ్రీవ బ్రహ్మవిద్య అన్నప్పుడు అది శ్రీ నారాయణ 


కవదమే, దధీచి హయగగ్రీవత్వం షష్టస్మంధంలో “యద్వా అశ్వ శిరోనామి' అని సూదింపబ 
డింది. 


శ్రీమద్భాగవత (ప్రారంభంలో “సత్యం పరం ధీమహి"? శ్లోకాంతంలో వచ్చినట్లు, ద్వాదశ 


స్కంధం చినర కూడా (౫1, 13 అధ్యాయం; 18 శ్లోకం) “సత్యం పరంధీమహి" వచ్చే 
శ్లోకం ఉంది : 


“కస్మైయేన విభాసితోయమతులో జ్ఞానప్రదీపః పురా 
తద్రూపేణ చ నారడాయ మునయే కృష్ణాయతద్రూపిణా 
యోగీంద్రాయతదాత్మనావ భగవద్రాతాయ కారుణ్యతః 
తచ్చుడ్ద్డం విమలం నిశోక మమృతం సత్యం పరం ధీమహి” ॥ 


చాలి. 


ఫ్‌ 


ఈ విధంగా శ్రీమద్భాగవతాన్ని గాయత్రీ మంత్ర సంపుటితమైన డానినిగా (గ్ర 


అనంతర కాలంలో వైష్ణవ సంప్రదాయాలలో దీనికున్న ప్రా అ బట్టి దీని కనిక 
వ్యాఖ్యలు బయలుడేరినా మొట్టమొదట వచ్చిన అద్వైతపరమైన శ్రీధరస్వామి వ్యాఖ్య చాలా 
పేరు పొందింది. శ్రీ చైతన్య మహాప్రభువు సంప్రదాయం స. భిన్న 
ఇతరులొకరు వ్రాసిన వ్యాఖ్యను గూర్చి “నీ వ్యాఖ్య స్వామిగామిని కా 
అని అన్నట్లుగా నానుడి ఉన్నది. ఈః వ్యాఖ్య కింతకంటు “బిరుదు? ఏ ఏమిరా 
తార్హం, ఈయనకే తెలుసునన్న విశ్వాసాన్ని గురించి ముందే చెప్పుకొన్నాము. 


'శ్రీమద్భాగవతానికి వందకంయు ఎక్కువగానే వ్యాఖ్యలున్నట్లు చెప్పుతారు. మొదటి 
శ్లోకానికి “నూరు” అర్జాలు చెప్పాడు వంశీధరుడు. ఈయన శ్రీధరస్వామి వ్యాఖ్యానికి వ్యాఖ్య 
'వ్రాసినవాడు. ఇది చాలక ఆయన *“*రీలాకల్పద్రుమం'? అనే గ్రంథంలో ఇంకో ఇరవై అయిదు 
అర్జాలు చేర్చాడంటారు. భక్తినసామృత సింధువైన భాగవతానికి, ద్వైతమతానుయాయులు 
చాలా వ్యాఖ్యానాలు వ్రాశారు. 'శ్రీమధా ధ్వావార్యులు వారే భాగవత తాత్పర్య నిర్ణయం అనే 
ఉర్షంధాన్ని వ్రాశారు. సత్యభర్యరిర్టులు టీక వ్రాశారు. ఉత్తరాది మఠ స్వాములు. శ్రీ 
యాదవార్యులు 1,5,7 స్తాంధాలకు టిప్పణి వ్రాశారు. (శ్రీనివాస తీర్ణులు భాగవతంలోని 
ఏకాదశ స్మంధానికి వ్యాఖ్య (వ్రాశారు. విజయధ్వజ తరులు పూర్షంగా వ్యాఖ్య వ్రాశారు. 
సత్యాభినవ తీర్థులు నిరోథోడ్డార మనే పేరుతో 367 ళు శోకాలకు --- పూర్వాపర సంబంధం 
కల్పించుకొని వ్యాఖ్య ట్ర వ్రాశారు. శ్రీ విశిష్టాద్వైత సం; ప్రదాయానికి చెందిన సుదర్శన సూరి 

వారు కుక పక్షీయము, రూం భాగవత చంద్ర దంద్రిక వ్రాశారు. నింబార్హు 
సంప్రదాయానికి చెందిన శుకదేవావార్యులు సిద్దాంత |ప్రదీపము 


ప్రాశారు. క్రీవల్లభావార్య 
సంప్రదాయానికి 


చెందిన గిరిధరాచార్యులు ఆధ్యాత్మిక టీక వ్రాశారు. శ్రీవల్లభులే సుబోధినీ 
టీక రదించారు. శ్రీ వైతన్య సంప్రదాయానికి చెందిన సనాతన గోస స్వామి బృహద్వైష్ణవతోషిణి 
(దశమ స్కంధం), జీవగోస్వామి క్రమ సందర్భం రచించారు. విశ్వనాథ చక్రవర్తిసారార్థదర్శిని 
వ్రాశారు. ఇన్ని వ్యాఖ్యలున్నా భాగవత సారాన్ని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా "The 
Bhagavata is fried in the butter of Jnana and soaked in the syrup of Bhakti” 


(వారి వంగ మూలానికి మఠం వారి ఆంగ్ల (గ్రంధంలోని అనువాదం) ఎవరూ చెప్పలేదనాలి. 


ప్రముఖులైన త్రిమతాచార్యులు [ప్రస్థాన త్రయానికి వారివారి సంప్రదాయాలకు అనుకూ 
లంగా మూలసూత్రాలు, వాక్యాలు మొదలైన వాటికి అన్వయాదులు చెప్పి --- అద్వైత, 
విశిష్టాద్వైత, ద్వైత సిద్దాంతాలను ప్రతిపాదించినప్లే, శ్రీమద్చాగవతానికి వ్యాఖ్యలు (వ్రాసిన 
వారందరు తమతమ సిద్దాంతాలకు అనుకూలంగా శ్రీమద్చాగవతం ఉందని స్థాపించడానికి 
ప్రయత్నం చేశారు. అన్ని సంప్రదాయాలకు అనుకూలంగా డిన్నవి, లేనివి కూడా ప్రస్థాన 
త్రయంలో ఉన్నట్లే శ్రీమద్భాగవతంలోను ఉన్నాయి. [శ్రీమద్బాగవతాన్ని చతుర్ద (ప్రస్థానం 
అన్నవారున్నారు. వీటిని సమన్వయించడం ఆయా వ్యాఖ్యాతలకు కష్టమైనట్టు స్పష్టమయ్యే 
భాగాలు మనకు కనబడతాయి. అయితే భక్తికి ప్రాధాన్యం (గ్రంథంలో — ఇంచుమించుగా 
— సర్వే సర్వత్ర కనబడుతూ ఉండడం వల్ల సిద్దాంత రీత్యా అద్వైతులైనవారు కూడా, 
శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్పినట్లు “మోక సాధన సామగగ్రాం భక్తోవ 
గరీయసీ” అనేదాన్ని అనుసరించినట్టు భక్తిని కూడా ప్రకటిస్తూ రచనలు చేశారు. వీరిలో 
శ్రీ మధుసూదన సరస్వతులు -- భక్తిరసాయన రచయితలు --- ప్రముఖులు. వీరు 
“జ్ఞానాదేవకైవల్యమ్‌' అని విశ్వసించడంలోను, భక్తిని కలిగి ఉండడంలోను వైరుధ్యం 
చూడలేదు. సిద్దాంతాలను స్ట్రాసించవలసిన ఆవశ్యకం లేని భక్తులకు ఈ మార్గం అధికంగా 
ఆమోదయోగ్యం అనడం అసహజం కాదు. 


మా వంశంలో కూడా మా మాతామహులు స్వర్గీయ విష్ణువుల రామకృష్ణశా స్రిగారు, 
కడచిన శతాబ్లి చినరి దశాబ్బులలో పిఠాపురం మహారాజా వారైన రావు గంగాధర రామారావు 
గారి ఆస్థానంలో సంవత్సరానికొకసారి శ్రీమద్భాగవతం పురాణం చెప్పి వార్షికం అందుకొనే 
వారని తెలుస్తోంది. ఆ సంప్రదాయమే ్రీనుద్బాగవతం మీద నాకు భక్తిశద్దలను కలిగించాయి. 
దానికి ఫలితంగా ఈ “ఆమోదం” వ్రాసే భాగ్యం కలిగింది. భగవాన్‌ (శ్రీ సత్యసాయిబాబా 
వారి గళసీమ నలంకరించే ఈ గద్యాంధ్ర భాగవత మందార దామంలో దారంగా నైనా నేనుండే 
ఈ అవకాశం మిత్రులు (శ్రీ ఖరిడేహాల్‌ చేంకటరావుగారు కల్పించారు. వారికి కృతజ్ఞతాపూర్వక 
వందనాలు. శ్రీ భగవాన్‌ నకు ప్రణామాలు, 


“వంశీ విభూషిత కరాన్నవనీరదాభాత్‌ 
పీతాంబరాదరుణ చింబఫలాధరోష్ట్రాత్‌ 
పూర్షేందు సుందర ముఖాదరవిందనేత్రాత్‌ 
కృష్ణాత్సరంకిమపి తత్త్వమహం నజానే'! 


— ్ర మధుసూదన సరస్వతి 


మనవి 

శ్రీమద్భాగవతము తెలుగువారందరకు సుపరిచితమైన పురాణ (గ్రంథము. భాగవతము పేరు 
వినగానే పోతనగారు జ్ఞప్తికి వచ్చెదరు. వ్యాసుడు రచించిన సంస్కృత భాగవతముకన్న శ్రీ 
బమ్మెర పోతన గారి భాగవతమే తెలుగువారి మనస్సులలో యెక్కువగా నాటుకున్నది. 
చాలమంది తెలుగువారికి పోతన గారి భాగవతములోని కొన్ని పద్యములు చెరగని ముద్ర 
వేసినవి. ఉదాహరణకు గజేంద్ర మోక్షములోని “ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల...”', 
“లావొక్కింతయు లేదు, ధైర్యము విలోబంబయ్యె...”', “అల వైకుంఠ పురంబులో నగరిలో 
నా మూల సౌధంబు...”, “ సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడే....?”, 
యనునవి; (ప్రహ్లాద చరిత్రలోని '“కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పనగ గుంభిత 
చర్మ భస్తి గాక...'', “తన్ను నిశాచరుల్‌ వొడువ దైత్య కుమారుడు మాటి మాటికో 
పన్నగశాయి!...'', “ఇందుగల డందులేడని, సందేహము వలదు...'” మున్నగునవి అత్యంత 
ప్రాముఖ్యము వహించినవి. తేట తెనుగు పదములతో కూడిన పోతనగారి శైలి యిందుకు 
(ప్రధాన కారణము. 


భాగవతములోని కథ లన్నియు భగవంతునికి భక్తులపై గల అమిత (ప్రేమను వెల్లడించుచు 
న్నవి. అనన్య భక్తితో నారాయణుని శరణు జొచ్చిన వారందరు యెట్లు రక్షణ పొంది మోక్షము 
నంది యున్నారో భాగవతము (ప్రకటించుచున్నచి. భక్తులను రక్షించి ఉద్దరించుకే గాక 
దుష్టులను శిక్షించుట కూడ భాగవతము నందలి అనేక కథలలో వెల్లడి యగుచున్నది. శిష్ట 
రక్షణ, దుష్ట శిక్షణ (ప్రతి అవతారము యొక్క (ప్రధాన ధ్యేయమని భాగవతములోని కధలు 
సృష్టపరచుచున్నవి. మరియు, అహంకారము గర్వము తలయెత్తినపుడు, వారు యింధ్రాది 
దేవతలైనను, వారి అహంకారము గర్వము అణగిన సందర్భములు, వారి తప్పును వారు 
తెలుసుకుని సరిదిద్దుకొనుట, భాగవతము నందలి కథలలో విస్పష్టముగా గోచరించును. 
అంతేకాక అసురులుగ జన్మించినప్పటికిని దివ్య భావములు కలిగినట్టి ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి 
బాణాసురుడు మున్నగువారు నారాయణుని అనుగ్రహము పొంది ఉత్తమస్తితిని చేరుకో గలిగిరి. 
నారాయణుని అనుగ్రహము సొందుటకు వయస్సు, జాతి, లింగ భేదములు లేవని భాగవతము 
నిరూపించుచున్నది. ప్రహ్లాదుడు, (ధ్రువుడు అతి పిన్న వయసులోనే నారాయణాను గ్రహము 
నకు పాత్రులైరి. అసుర జాతిలో జన్మించినను వృత్రుడు, బలి, బాణుడు నారాయణుని 
అనుగ్రహము పొంది ధన్యులైరి. 


'భాగవతము' నందు అయిదు అక్షరములు గలవు. మొదటి అక్షరము “భా” భక్తికి, రెండవ 
అక్షరము 'గ' జ్ఞానమునకు, మూడవ అక్షరము “వి వివేక వైరాగ్యములకు, నాలుగవ అక్షరము 
“త తపస్సుకు, ఆఖరిది అయిదవ అక్షరము 'ము' ముక్తికి సంకేతములు. అనగా భక్తి జ్ఞాన 


వైరాగ్యములు పెంచుకుని తపన్సు చేసి ముక్తి నందవలెనని భాగవతము సూచించుచున్నది. 
అందుచేతనే భాగవతము ప్రశస్తమైన పురాణ (గ్రంథమని పోతనగారు యెలుగెత్తి చాటినారు. 


స్వార్ధ పరత్వము, ప్రాపంచిక విషయ భోగలాలసత, దేహ మనోబుద్దులే తాను అనెడి 
(భ్రాంతి, యీనాటి మానవులలోనే కాదు, ఆనాటి మానవులలో కూడ ప్రబలముగా యుండెడి 
వను విషయము భాగవతములో అనేక చోట్ల మనకు గోచరమగుచున్నది. అరిషడ్వర్ల 
ప్రభావము మిక్కుటముగా కనుపిస్తుంది. ధనమదము, విద్యామదము, కులమదము మానవుని 
యెంతగా దిగజార్చునో భాగవతము నందలి కథలు స్పష్టముగా తెలియజెప్పుచున్నవి. 
అందులకే మానవులు పురోగమించుటకు, ఆంతర్య కల్మషములను తొలగించుకొనుటకు 
భాగవతములోని కథలు తోడ్చడగలవని విజ్ఞులు విశ్వసించెదరు. 


సత్పురుషులతోడి సత్సాంగత్యము, భాగవత పురాణ పఠనము లేక శ్రవణము వలన 
మానవులు తమలోని దుశ్చింతనలను వీడి, సచ్చింతనలను పెంపొందించుకుని ఉత్తమస్త్రితిని 
చేరగలరు. హృదయావేదనతో సతమతమగుచున్న వ్యానమహర్షె నారద మహర్షిచే (పేరేపి 
తుడ్రై భాగవత పురాణ కావ్యము రచించి, వేదనకు దూరుడై, మహదానందము పొందెను. 
వ్యాస మహర్షి పుత్రుడైన శుకబ్రహ్మ గళము నుండి వెలువడిన భాగవత పురాణ కథలను 
పరీక్షిత్తు మహారాజు అత్యంత శ్రద్దతో విని తరించెను. 


భాగవతము కేవలము పురాణ కథా (స్రవంతి మాత్రమే గాదు, అది యొక అగాధమైన 

ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వము. కపిలునిగా అవతరించిన నారాయణుడు, మాతృమూర్తి 
దేవహూతికి చేసిన బోధలందును, ఉద్దవుడు గోపికలకు చేసిన ఉపదేశము లందును, 
విదుర-మైత్రేయ సంవాదము నందును, ఉద్దవ గీత, అవధూత గీత లందును, ఆధ్మాతిక 
విషయముల ప్రస్తావన విశేషముగా గోచరించును. ఈ విషయములు అన్ని కాలములకు, అన్ని 
దేశములకు, అందరు మానవులకు వర్తించును. ఆదర్శ జీవిత మార్గము నభిలసించుగోరు 
వారికందరకు అత్యుత్తమమైన సందేశమును భాగవతము అందించుచున్నది. 


ఈనాడు భగవదవతారముగా వెలసిన శ్రీ సత్యసాయి బాబా వారు అనేక పర్యాయములు 
తమ ఆధ్యాత్మిక ప్రసంగములలో భాగవతము యొక్క ఉత్కృష్టతను తెలుపుచు, “భాగవతము” 
అను పదమును పలుసార్లు ఉచ్చరించినచో, ఆ ఉచ్చారణ వేగమునకు 'బాగవుతాము' యని 
వినిపించగలదని సెలవిచ్చిరి. భాగవతమును పఠించిననూ, లేక మరొకరు పఠించగా దానిని 
వినిననూ, మానవులు భవరోగమను వ్యాధి నుండి విముక్తులగుట నిస్సంశయము. ఏది 
మంచో, యేది చెడో తెలియక అభాగ్యుల వలె సంచరించుచున్న మానవాళికి భాగవతము 
కాంతి దీపమై, జ్ఞాన మార్గములో పయవించుటకు తోడ్పడగలదు. 


ఆనాడు (శీ బమ్మెర పోతన గారు, విష్ణు అవతారముగా వెలసిన శ్రీరామభద్రుడే తనచేత 
భాగవతమును వ్రాయించినారని తెలిపీనారు. “పలికెడిది భాగవతమట, పలికించునిభుడు 
రామభ।ద్రుండట నే బలికిన భవహరమగునట, పలికెద వేటోందు గాథ బలుకగ నేలా” యని 
తాను కేవలము నిమిత్త మాత్రుడనని అత్యంత వినయముతో విన్నవించుకున్నారు. దైవ (ప్రేరణ 
లేనిదే యిట్టి మహత్తరమైన పురాణ (గింథములను రచించుట యెవ్వరికిని అలవికాదు. 
సంస్కృత భాషతో పరిచయము లేకుండుట చేత వ్యాస విరచిత భాగవత కార్యమును పఠించు 
భాగ్యము నాకు కలుగలేదు. పోతన గారి తెలుగు భాగవతము చదివనితిని. మరియు, యిటీవల 
భారతీయ విద్యాభవన్‌ వారు శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యం గారు అంగ్లములో రదించిన 
భాగవతమును ్రచురించినారు. ఆ పుస్తకము చదువుచున్నపుడు, మనసులో తెలుగు వాక్య 
ములు న్ఫురింపజొచ్చినవి. వాటికొక రూపమును కల్పించవలెనను సంకల్పము కలిగినది. 
పోతనగారిచే పలికించిన ఆ రామభద్రుడే యీనాడు సొయిరామునిగా అవతరించి నాలోని 
యీ సంకల్పమునకు అంకురార్పణ గావించినాడని దృఢముగా విశ్వసించుదున్నాను. దాని 
పరిణామమే యీ భాగవత పురాణ కథా (స్రవంతి, 


భాగవతమును అనేకులు వచన శైలిలో అందించియున్నారు. అయితే యీ భాగవత పురాణ 
కథా (స్రవంతి రచనకు (శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యంగారు ఆంగ్లములో వ్రాసిన భాగవతమును 
చదివి ప్రభావితుడ నగుటయే (ప్రధాన కారణము. భాగవతము చదివినను నినినను ' బాగవుతా 
ము" అని (క్రీ సత్యసాయి బాబా గారు చెప్పినట్లు యింతకు ముందు తెలిపియున్నాను. 
దానిని వ్రాయుటచేత కూడ బాగవుతామను భావన కలిగి అందుకు పూనుకున్నాను. కనీసం 
నేను “బాగవుతా' నను నమ్మకముతో యీ రచనను చేపట్టినాను. ఈ పుస్తకము వ్రాయునపుడు, 
ఫ్రూవులు దిద్దుచున్నవుడు పదే పదే భగవంతుని అవతార గాథలను, లీలలను చింతించుట 
జరిగినది. నిత్యమూ భగవచ్చింతన గలిగి యుండుకే ప్రధానమని భాగవతములో మొదటి 
నుండి చివర వరకు గోచరించు భావము నాకు యీ అనుభవము ద్వారా సిద్దించినది. అది 
యొక మహద్భాగ్యముగా భావించుచున్నాను. 


వ్రాత ప్రతిని ఆమూలా(గ్రము చదివి, దానిని పరిష్కరించి యెన్నో మెరుగులు దిద్దిన 
శ్రీమన్చ్రీరంగం నల్లాన్‌ చక్రవర్తి రామానుజాచార్యుల అయ్యవార్హ గారికి మిక్కిలి క్నతజ్ఞాడను. 
శ్రీ రామానుజాచార్యులు గారు పెక్కు సూచనలు చేసినారు. వారి సూచనల (ప్రకారము 
'్రాతప్రతిని సవరించుట జరిగినది. అత్యంత శ్రద్దతో అతి తక్కువ కాలములో సుమారు 
850 పుటల ్రాతప్రతిని సవరించి సూచన లిచ్చుట సామాన్యమైన కార్యము గాదు. ఈ 
(గంథమున కొక రూపము కల్పించుటలో వారి సహాయ సంపత్తులు అమూల్యము, వారికి 
నేనెంతో బుణపడి యున్నాను. 


శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యంగారు ఆంగ్లములో రచించిన శ్రీమద్భాగవతమును తెలుగులో 


వ్రాయుటకు భారతీయ విద్యాభవన్‌ నిర్వాహకులు అంగీకారము నొసగి వారికి నేను 
కృతజ్ఞాడను. 


ఆంధ్ర సాహితీ ప్రపంచములో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు ప్రముఖ పరిశోధకులుగా 
విమర్శకులుగా (ప్రసిద్ధి గాంచినవారు. మహారాజ కళాశాలలో వారు నాకు గురువులు అదే 
కళాశాలలో తరువాత వారితో కలసి ఉపన్యాసకునిగా పనిచేంయి భాగ్యము కలిగినది అతి 
పిన్నవయసులోనే విజయనగర మహారాజు కళాశాలలో ప్రధానోపన్యాసకులుగా ప్రారంభించి, 
తదుపరి ఢిల్లీ విశ్వవిద్యాలయము, అమెరికాలోని విస్‌కాన్సిన్‌ విశ్వవిద్యాలయము, తెలుగు 
విశ్వవిద్యాలయము, హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయముల లో ఆచార్య పదవులు 
నిర్వహించారు. కొంతకాలము తెలుగు అకాడమిలోను, ఆంధ్రప్రభుత్వ అధికార భాషా సంఘ 
అధ్యక్టులుగను పనిచేసిరి. సి పి. టౌన్‌ ఆంధ్ర భాషకు చేసిన సేవ గురించి ఆచార్య వీరభ్యధ్రరావుగారు 
సలిపిన పరిశోధన మిక్కిలి ప్రసిద్ధి పొందినది. శ్రీ ఏీరభద్రరావుగారు శిష్య వాత్సల్యముతో నేను 
కోరిన వెంటనే యీ పుస్తకమునకు "ఆమోదం" అను పేరుతో తొలిపలుకు వ్రాయుట 
కంగీకరించి యిచ్చినారు. వారికి నా కృతజ్ఞతా పూర్వక వందనములు 


ఈ పుస్తకమునకు ముఖచిత్రమును అందముగా తీర్చిదిద్దిన శ్రీ కె వి భీమారావుగారు 
భారతప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో సాంకేతిక నిపుణులు 
చిత్రకళలో మిక్కిలి అభిరుచి గలవారు. పరిశ్రమల యాజమాన్యము, నిర్వహణ, ఉత్పాదకత 
మున్నగు అంశముల పై శ్రీ భీమారావుగారు వేసిన కార్టూనులు బహుముఖ (ప్రశంసల నందుకున్నవి. 
నా కోరిక మేరకు ముఖచిత్రము వేసిన శ్రీ భీమారావుగారికి కృతజ్ఞుడను 


ఈ పుస్తకము వ్రాయ సంకల్పించి నప్పటినుండి విశేషమైన ఉత్సాహ | త్సాహము అందించిన 
మిత్రులలో ముఖ్యులు శ్రీ వై.బి తాతారావుగారు. శ్రీ తాతారాఫుగారు ఆం। విశ్వవిద్యాలయములో 
నాకు సహాధ్యాయులు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రముఖ న్యాయవా . శ్రీ తాతారావుగారు 
ఆస్తికులు, భక్తిపరులు. మన (ప్రాచిన సనాతన ధర్మముపై వారిక విశేషమైన గౌరవము, విశ్వాసము 
కలవు. నేనింతకు పూర్వము రచించి. చురించిన భీష్మగీత, ఆత్మబోధలను చదివి మెచ్చుకుని, 
ప్రస్తుతం యీ భాగవత పురాణ కథా । వంతి ప్రచురణకు సహాయ సహకారము అందించుటకు 
ముందుకు వచ్చిన శ్రీ తాతారావుగా కి కృతజ్ఞుడను. 


భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా వారి అనుగ్రహబలము చేత 1991 లో భీష్మగీత, 1992 లో 
Sn Sathya Sai Baba —The Omni All, ఆత్మబోధ అను పుస్తకములను రచించి 
ప్రచురించడమైనది. వారియొక్క అనుగ్రహము చేతనే యీ భాగవత పురాణ కధాస్రవంతిని 
వ్రాయుట కుపక్రమించి పూర్తి చేయగలిగితిని. ఈ పుస్తక రచనకు స్ఫూర్తిని శక్తిని ప్రసాదించిన 
శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు దీనిని సమర్చించుచున్నాను ఇంతకు పూర్వము 
రచించి ప్రచురించిన పుస్తకముల నాదరించిన తీరులోనే పాఠకులు యీ భాగవత పురాణ 
కథాస్రవంతిని ఆదరించగలరని ఆశిస్తున్నాను. 
ఫాల్గుణము, శ్రీముఖ 


మార్చి, 1994 ఇరిడేహాల్‌ వేంకటరావు 


విఘ్నేశ్వర ప్రార్జన 
శుక్షాం బరధరం విష్ణుం శశివర్షం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నాప శాంతయే. 
సరస్వతీ ప్రార్ధన 
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె 
ద్దమ్మ సురారులమ్మ కడు పాటిడి పుచ్చినయమ్మ తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ; శ్ర దుర్గమా 


యమ్మ కృపాబ్ది యీవుత మహత్తు కవిత్వ పటుత్వ సంపదల్‌. 


(పోతన భాగవతము, ప్రథమ స్కంధము, పద్యము 8) 


ప్రథమ స్కంధము 
1 వైమిశారణ్యము 


హిమవత్సర్వత దక్షిణ దిక్కువైపు తొందరగా అతడు అడుగులు వేయుచూ యేకాకిగా నడచుచుండెను 
ఆకాశముపై కెగుయుచున్న పొగలను చూసి ఆ ప్రదేశము యెంత దూరమో అంచనా వేయజొచ్చెను అది 
యెక్కువ దూరములో లేదని (గ్రహించి, తొందర తొందరగా అడుగులు వేయుచు, ఆ ప్రదేశము చేరుకొనెను 
అచట అనేక ఆశ్రమములు కలవు అది నైమిశారణ్యము అతనిని చూచి అచ్చటి బుషులు లేచి నిలబడి 
సంతోషముగా స్వాగతము పలికిరి అతనికి అర్య పాద్యములు సమర్పించి, అతడు సేదదేరిన పిమ్మట అత్యంత 
వినయముగా అతని కుశల మడిగి తెలిసికొనిరి అచ్చట చేరిన బుషులందరిలో పెద్దవాడైన శౌనకుడు లేచ 
నమస్కరించి అతనితో నిట్లనెను “మా ఆశ్రమములు రోమహర్షణుని కుమారులైన ఉ(గ్రశ్రవుని రాకచేత 
పావనమైనవి మహర్షి వ్యాసులవారు మీ తండ్రిగారికి గురువులు. వ్యాసుని దగ్గిర మీ తండ్రిగారు సకల 
పురాణములు నేర్చినారు మీరు సూత పౌరాణికులుగా మిక్కిలి ప్రఖ్యాతి గాంచి యున్నారు మీ పాదముల 
చెంత కూర్చుని మీరు ప్రవచించు అనేక పురాణ గాధలను వినుటకు మేమెంతో ఆత్రముతో యెదురు 
చూచుచున్నాము వాటిని మాకు వివరంగా చెప్పవలసినదిగా వేడుకొనుచున్నాము '' సూతుడు విని 
చిరునవ్వుతో యిట్లు చెప్పదొడంగెను '"మీరు బ్రహ్మ సత్రమను యజ్ఞనును నిర్వహించుటకు సన్నద్దులుగా 
నున్నట్లు వినియున్నాను ఇది వేయి సంవత్సరములు జరుగిగిలదని తెలియవచ్చినది ద్వాపర యుగము 
అంతమై కలియుగము ప్రారంభము కానున్నది కలియిగమందు యీ భూమిపై అధర్మము, అన్యాయము 
విచ్చలవిడిగా నాట్యము చేయును కాని యీ పవిత్ర ప్రదేశముపై కఠి ప్రభావము ఉండబోదు అందుకే 
నేనిక్కడకు వచ్చితిని మీకు నేను యే విధముగా సహాయపడగలనో సెలపివ్వండి నా శక్తి మేరకు నీకు 
సంతోషము కల్గించుటకు ప్రయత్నించెదను!! 


“కలీయుగిమందు యీ భూలోకపు దారుణప్లితి నూహించుకుని భయము చెందుచున్నాము'' అని 
శౌనకుడు పలికెను "మానవులు నూరు సంవత్సరముల నిండు జీవితము జీవింపలేరు రోగముల చేత 
యౌవనము తీరకమునుపే అనేకులు మృతి చెందగలరు అనేక యీతి బాధలచేత ప్రజలు వ్యధ చెందుదురు 
కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గము చేత మానవుల మనస్సులు కలుషితమగును 
వీటి మూలముగా అనేక దుష్ట ప్రభావములకు లోనగుదురు అజ్ఞానముచేత బుద్దిహీనులై ప్రవర్తించెదరు. ఈ 
అజ్ఞానము (మాయ) నుండి తేరుకుని, పాప రహితమైన జీవితము గడపవలెనన్నచో, వేదములు పురాణములు 
ధర్మశా,స్త్రములును అధ్యయనము చేయవలసి యున్నది కాని యీనాటి మానవులకు తగిన సమయముగాని 
పరనాసక్తిగాని లేవు అందుచేత, యే గొప్ప కావ్యమును అధ్యయనము చేసిన మానవులు పరిశుద్దులై కర్మబంధి 
విముక్తులగుదురో కరుణించి తెలియజేయ గోరెదము 


“సాక్షాత్తు (శ్రీ, మహావిష్ణువు అవతారమైన (శ్రీకృష్ణుడు ద్వాపర యుగిమందు యీ భూమిపై ఆవిర్భవించి 
నాడు. శ్రీకృష్ణుడు అవతారము చాలించి తిరిగి వెళ్ళిపోయినాడు అతడు యీ భూమి నుండి ని'ష్కమించుటతో 
డనే ధర్మము అడుగంటినది (ప్రజలు అజ్ఞానమనే అంధకారములో చిక్కుకుని యున్నారు ఓ మహర్షీ! (శ్రీకృష్ణుని 


శ్రీమద్భాగవతము 
అనంతరము ధర్మము యెచ్చట కేగినది? ఈ విషయము వివరముగా మాకు తెలియజెప్ప గోరెదము'' 


ఉగ్రశ్రవుడు, శౌనకుని ప్రశ్నలు [శ్రద్దగా విని, చిరునవ్వుతో యిట్లనెను '' శ్రీకృష్ణుని నిర్యాణానంతరము 
ధర్మము యెచ్చట ఆశ్రయము పాందినదో మీకు వివరించెదను ఈ కలియుగమున మానవుని మనస్సునం 


దుండే అంధకారమును పోగొ పో ఆ సూర్యుడే భాగవత పురాణముగా వెలసినాడు 


ఈ భాగవత పురాణమును మహర్షి వేదవ్యాసుడు రచించినాడు భగవంతుడు యీ భూమిపై ధర్మము 
స్టాపించుటకు పెక్కు అవతారములు ధరించినాడు ఆ అవతార గాధలే భాగవతముగా రూపాందెను 
భగవంతుడు అనంతుడు, అగ్రాహ్యుదు. కార్య కారణముల కతీతుడు సామాన్య మానవులవలె సంసార 
బంధమునకు కట్టుబడక, జనన మరణములు లేనివాడు అతడు సర్వాతీతుడు భగివంతుని అఖండ 
వైభవమును సామాన్యులు గుర్తించలేరు మానవుని దృష్టి పరిమితము, బుద్ది పరిమితము, ఇంద్రియ శక్తులు 
పరిమితము. తన పరిమిత శక్తులతో భగవంతుని వైభవమును మానవుడు తనకు గిల గుణములు, బుద్ది 
మేరకు మాత్రమే ఊహించ గలుగును మానవుల పరిమితత్త్యమును గుర్తించి, కరుణా స్వరూపుడైన 
భగవంతుడు యిదివరలో మానవులు చూచుటకనువుగా అనేక అవతారము లెత్తినాడు పెక్కుమారులు యీ 
భూమిపై అవతరించి పదే పదే మానవుడు మాధవుడుగా మారుటకు సహాయపడుతూ వచ్చెను ధర్మమునకు 
హాని సంభవించినపుడు యీ భూమిపై అవతరించి తిరిగి ధర్మమును పునరుద్దరించెను 


“పాప పంకిలమైన జీవితము గడిపే యానాటి మానవులకు భగవంతుని ధ్యానించుట అసాధ్యమగుచున్నది 
అయితే మిక్కిలి పాపి కూడను భగవదవతార కథలను వినినచో తరింపగలడు భగవదవతార కధల నంకలనమే 
భాగవతము భక్తియే భగవంతుని చేరుటకు అతి సులభ మార్గము అన్ని అవతారములందు భక్తి ప్రధాన 
మార్గమని స్పష్టముగా తెలియ వచ్చినది భాగవతము ఒక జపమాల వంటిది ఒకొక్కపూస ఒకొక్క అవతార 
గాధను వివరిస్తున్నది దీని నాధారముగా చేసికొని భగవంతుని చేరవచ్చును వ్యాసులవారు మానవ శ్రేయస్సు 


ప్రధానముగా దృష్టి యందుంచుకుని యీ భాగవత పురాణమును సమకూర్చినారు అది యేవిధంగా వచ్చినదీ 
నేను మీకు వివరించెదను?! 


2 నారదాగమనము 


సరస్వతీ వది మెల్లిగా ప్రవహిస్తున్నది ఆ నది ఒడ్డున [శ్రీ వ్యాన మహర్షి ఆశ్రమమున్నది. అది సాయం 
సమయం నదీ తీరపు ఇసుక తిన్నెలపై వ్యాసుడు కూర్చువి నదిలోని అలలను రెప్పవాల్బక చూమచుండెను 
అతవి కములు విచారమును, ముఖము యేదో కీడును సూచిస్తున్నది అతని కమలలో యేదో అగాధమైన 
బాధ 'ప్రతిబింబిస్తున్నది అతడక్కడ అళ్టు చాలసేపు కూర్చుని యుండెను 


అంతవరకు అతవి చుట్టూ ఆవరించియున్న నిశ్శబ్దము పటాపంచలయ్యెను మధుర వీణానాదము వ్యాసుని 
చెవులను సోకెమ. వీణానాదముతోపాటు నారాయణువి కీర్తనము అతవి చెవుల పడెను. వ్యాసుడు మధుర 
గానము వివిపిస్తున్న దిక్కువైపు ఆత్రముగా చూచెను. నారద మహర్షి తనవైపుగా వచ్చుట గమనించెను. 
వ్యానుడు సంభ్రమముతో లేచి నిల్చువి, నారద మహర్షిని సాదరముగా ఆహ్వానించి, ఉచితాసనము' 


గ 


ఎ 


ప్రథమ స్కంధము 
కూర్చుండబెక్టైను బ్రహ్మ మానసపుత్రుడైన నారదుని పాదముల చెంత వ్యాసుడు కూర్చుండెను. 


నారదుడు వ్యాసునివైపు చూచి చిరునవ్వు నవ్వి యిట్లు పలుకరించెను “నీకు కుశలమే గదా! ఎట్టి 
అనారోగ్యము లేక నీవు వేమముగా ఉంటున్నావు గదా! ప్రశాంత సరస్సువలె నుండే నీ మనస్సుకు యెటువంటి 
అలజడులు కలుగట లేదు కదా! మహాభారత రచన పూర్తివేసి మిక్కిలి సంతోషముగా నున్నావని భావించెదను. 
మహాభారత (గ్రంధము నిజముగా ఒక విజ్ఞాన సర్వస్వము దీని మూలముగా ఒక గొప్ప ప్రయోజనము 
నెరవేరినది భావిపొరులకు దీనివలన యెంతో మేలు చేకూరగలదు అదియుగాక నీవు బ్రహ్మ విద్యను 
సంపూర్ణముగా యెణీగినవాడవు నీ 'కెట్టి విచారము ఉండుటకు తావులేదు'' నారదుడు పలికిన పలుకులు 
విని వ్యాసుడు నిశ్శబ్దముగా ఊరకొని యుండెను తిరిగి నారదుడు యిట్లు పలికెను. '' నీవు యేదో విచారముతో 
నున్నట్లు తోచుచున్నది సాధించవలసినదేదో సాధింపలేని వానివలె నీవు. నా కగపడుచున్నావు. ఎంతో 
సాధించినప్పటికీ, యింకా యేదో కొరత యున్నట్టు నీవు బాధపడుచున్నావని తెలియచున్నది నిన్ను 
బాధించుచున్న విషయమేమిటి? విచారముగా నుండుటకు కారణమేమి?'” అంతట వ్యాసుడు, “మీరన్నది 
అక్షరాలా నిజము నాకు గల సందేహములను మీరు మాత్రమే తీర్చగలరు తమరు మిక్కిలి బుద్దిశాలురు, 
మరియు బ్రహ్మ మానసపుత్రులు నిత్యము ఆ (శ్రీమన్నారాయణుని కీర్తించు మీ బుద్దికి అతీతమైనది 
ఏదియులేదు సూర్వునివలె ముట్టోకములను చూడగలరు. యోగశక్తినేత, వాయువువలె, మానవులందు 
(ప్రవేశించి వారి మనస్సులో యేమున్నదో తెలుసుకొనగలరు నేను విచారముగా నుండుటకుగల కారణము 
మీకు తెలిసియే యుండును", అని పలికెను 


వ్యాసుడు మరల యిట్లనెను. “చాలాకాలము [క్రితము నేను ధ్యానములో నిమగ్నమైయున్నాను నా మనో 
నేత్రముతో భవిష్యత్తులో ప్రపంచపు తీరును సరికించాను. ధర్మము క్షీణించుటయు, మానవులు పతనము 
చెందుటయు చూచినాను కలి ప్రభావముచేత యీ భూమిపై పాపము విస్తరించుట చూచియున్నాను గత 
వైభవము, సాల్లప్రదాయను క్రమేపి దిగజారుట కాంచియున్నాను కలియుగములో జన్మించే మానవుల దుస్థితి 
ఎంత విచారము కలుగుచున్నది వారిని ఉద్దరించుటకు తోడుపడవలెనని నిశ్చయించు 
కున్నాను. వేదములను పరిష్కరించి, నాలుగు భాగములుగ విభజించి వాటిని నా శీష్యులకు బోధించినాను 
'పైల మహర్షి బుగ్వేదమును, జైమిని సామవేదమును అభ్యసించిరి వైశంపాయనుడొక్కడు మాత్రమే యజుర్వేద 
మును సంపూర్ణముగా నేర్చి ప్రావీణ్యము గడించెను. అధర్వ వేదమును సుమంతుడు నేర్చెను రోమహర్షణునికి 
పదిహేడు పురాణములు, ఇతిహాసములును బోధించితిని నేను బోధించిన వేదములను నా శిష్యులు తిరిగి 
వాటిని విభజించి వారి శిష్యులకు బోధించగా వారు మరల వారి శిష్యులకు బోధింపదొడగిరి 


“నేను యింతవరకు సాధించినది చాల తక్కువ వేదములను అధ్యయనము చేయలేనివారు, అధ్యయనము 
చేయుటకనర్హులైన వారు కూడ రక్షణ పొందవలెను కదా! అందుచేత వేదములు ఘోషించిన ధర్మములను 
మహాభారత కధయందు జొప్పించి రచించితిని ఈ విధముగా మానవాళిని ఉద్దరింప బూనుకున్నాను 


'' అయినప్పటికీ, ఓ నారదా! ఇది నాకు సంతృప్తి నిచ్చుట లేదు నేను చేసినది సరియైనదగుచో నాకు 
మనశ్శాంతి కలుగవలెను కదా! కాని నాకు మనశ్శాంతి కలుగుట లేదు, నా కర్తవ్యమేదో సెలవియ్యండి ఏది 
చేసిన నాకు మనశ్శాంతి లభించగలదు? కృపతో చెప్పండి మనశ్శాంతి లేకుండుటనేతి నాకు మిక్కిలి విచారము 
కలుగుచున్నది!” 


శ్రీమద్భాగవతము 


నారదుని మోము దరహాసముతో (ప్రకొశించెను. చిరునవ్వు నవ్వి, నారదుడు “'నాకు తెలుసును వీవు 
సాధించినది అతి స్వల్పము'' అనెను 


ఆశ్చర్యముత్థో వ్యాసుడు, *'అతి స్వల్పమా? నా శక్తి మేరకు ప్రయత్నించి చేయగల్లినది చేసినాను నేను 
చక్కగా ఆలోచించి మానవుల శ్రేయస్సుకు అవసరమైన ధర్మ మార్గమును వివరించినాను ఇంకను మిగిలినదే 
మిటో దయచేసి తెలియచెప్పు'' డని ప్రార్థించెను. 


“నీవు సాధించినది అతి స్వల్పము'' అని నారదుడు మరొకసారి స్పష్టముగా తెలిపి, మరల యిట్లు చెప్ప 
వారభించెను. ““నీవు సాధించవలసినది మరికొంత యున్నది. ఆ పిమ్మటనే నీకు శాంతి చేకూరకలదు 
మహాభారతము రచించి మానవాళికి యెంతో సేవచేసినొవు. అందులో యెటువంటి సంశయము లేదు అయితే 
ఆ మహా కావ్యములో ఒక లోపమున్నది "' 


గురువు చెప్పునది శిష్యుడు శ్రద్దగా యెట్టు వినునో, అడే రీతిగా వ్యాసుడు నారదుని పలుకులను 
వినుచుండెను మహాభారతమందు లోపమా! అది యేమిటో తెలుసుకొనవలెనని వ్యాసుడు కుతూహలపడుచు 
న్నాడు వ్యాసుడు యేమీ పలుకలేదు కాని అతవి కమలు మాత్రము యీ విధముగా ప్రశ్నించునట్లు ఉండెను. 
“కరుణించి వివరించండి. ఆ లోపమెట్టిదో దానిని యే విధముగా సరిదిద్దగలనో సెలవీయండి అది 
తెలుసుక మన్నది 

నారదుడు యీ విధముగా చెప్పు మొదలిడెను. “ప్రపంచ శ్రేయస్సును కోరి, పాండవులు యే విధముగా 
ధర్మువర్తమలై చరించినదీ, చివరకు ధర్మము జయించిన తీరును మహాభారత కధయందు వివరించినావు 
అంతేకాక యెచ్చట కృష్ణుడు ఉండునో అచ్చట ధర్మము విలసిల్లగలదని తెలిపినావు ఈ ముఖ్య విషయము 
ప్రజలు (గ్రహించగలరు. మొదటి నుండి చివరవరకు మహాభారతములో మానవుని విధ్యుక్త ధర్మములు, 
విప్ప్వార్హముగా వాటివి విర్వర్తించ వలసిన విధము తెలియపరిచినావు భగవద్గీత, యితర (ప్రవచనములు ధర్మ 
కర్మముల ప్రాముఖ్యముమ వి క లేదు భగవంతుని 
చేరుటకు భక్తిమార్గము అతి సులభమైనదని వీకు తెలియనిది కాదు ఇతర మార్గములు అతిక్షిష్టమైవవి. 


“నారాయణుని క్రీ లేకున్నప్పటికీ, లేక సుస్వరముతో గానము చేయలేకున్నప్పు 
టికీ, భగవదనుగ్రహము మానవులకు కలుగుననుటలో యెట్టి సంశయము లేదు కదా! అరణిని చిలుకగా 
మొదట పాగవచ్చి తర్వాత మంటపుట్టి ఆ మంటచే కట్ట దర్జిమైన రీతిగా, నిరంతరము నారాయణ కీర్తన 
గావము చేయుట వలన మానవుని మనస్సులోని దుష్టబుద్దులు వెలుపలికి వచ్చును నహజమైన సాత్తిక 
స్వభావము అగ్నివలె ప్రజ్వలించి, కర్మ ఫలముల నశింపజేసి, విముక్తిని కలిగించును 


"మహాభారతము వొక నాటకముగా చిత్రించినావు (ప్రతి పాత్రయందు నీవు ప్రవేశించినావు ఆ పాత్రలను 
చిత్రించినపుడు, నీ సతృంకల్పములు, దుష్టసంకల్పములు వాటియందు ప్రతివింబింపజేసినావు సందరో చిత 
ముగా భగవంతుని కీర్తించినావు కాని భగివంతువి కీర్తించునపుడు, అనన్యమైన భక్తిని భగవంతుని యెడల 
వీవు ప్రదర్శించలేదు ఈ లోపమును నీవు సరిదిద్దుకోవలెను నారాయణుని కీర్తించి గానము చేయుము 

(ప్రపంచములోని మానవాళికి భగవంతుని విశ్వరూపమును విరాట్‌ రూపమును, అతని అవతార విశేషములను 


తెలియజెప్పుము దీనివలన నీకు విస్ఫంశయముగా శాంతి చేకూరగిలదని అభయిమిస్తున్నాను అవతార 


ప్రథమ న్కంధము 
రహస్యములను ప్రజలకు తెలియజెప్పుము 


“భగవంతుడు యెట్లు ద్వంద్వాతీతుడో, అనంతుడో, పరమపురుషుడో, సర్వ జీవులకు ప్రాణాధారముగొ 
నున్నాడో (ప్రజలకు వివరించుము ఏల రూప నామములతో యీ భూమిపై జన్మించి మనందరివలె 
సంచరించుచున్నాడో, (త్రిగుణములతో సామాన్య మానవులవలె వర్తించుచున్నాడో విశదముగా తెలియజె 
ప్పుము ప్రతి అవతార వైభవమును కీర్తించుము (శ్రీమన్నారాయణుని వైభవమును కీర్తించు పదములు తప్ప 
యితరమైన దేదియు నీ పెదవుల నుండి రాకూడదు దీనిని నీవు సాధించినచో శాంతి తప్పక చేకూరును 


“ఈ లోకమందలి (ప్రజలకు నారాయణ కీర్తన |ప్రాముఖ్యమును సుస్పష్టముగా వివరింపుము. మానవులు 
తమ విధులను నిర్వర్తించుటలో విఫలమైనప్పటికీ, వేదములు నిర్దేశించిన కర్మలను ఆచరింపకున్నప్పటికీ, 
అధర్మవర్తనులై సంచరించినప్పటికీ, వారి హృదయమందు భగవంతునిపై భక్తి (ప్రేమలు కలిగియున్నచో, 
వారి పాపములన్నీ ప్రక్షాశితములై, భగవంతుని అనుగ్రహము పొందగలరు నీవు నారాయణుని అవతారమన్న 
విషయము జ్ఞప్రీయందుంచుకొ నవలెను. మానవోద్దరణకై నీవు జన్మించినావు. అయినప్పటికీ, నీవు అందరివలె 
భావో(ద్రేకములకు వశుడవై మాయలో పడుచున్నావు. నీవెవరో గుర్తించుకొనవలెను నీ నిజ స్వభావమును 
మరిచి నిద్రలో నున్నావు. ఈ నిద్ర నుండి తేరుకుని నారాయణుని వివిధ అవతార విశేషములను ప్రతి ఒక్కరికి 
తెలియజెప్పుము. అంతేకాక భగవంతు డవతరించుటకు గల కారణములను విశద పరుపుము పదే పదే 
నారాయణని కీర్తింపుము ఆ విధముగా చేసినచో నీ లక్ష్యమును, అనగా శాంతిని సాధించగలవు' 


3 నారదుని పూర్వ జన్మ వృత్తాంతము 


కొంతసేపు యిద్దరూ మౌనముగా కూర్చుని యుండిరి (ప్రక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది అలలు 
వెలయించే సంగీతపు ధ్వని తప్ప యింకే యితర శబ్దములు వినిపించుటలేదు మధ్య మధ్య నారదుడు వీణ 
తీగెలను మీటగా వచ్చు నాదము నిశ్శబ్దమును భంగపరచుచున్నది ఉన్నట్టుండి వ్యాసునివైపు తిరిగి నారదుడు 
చిరునవ్వుతో యిట్లనెను, ''నేను యే విధముగా శ్రీమన్నారాయణునిచే కర్మబంధ విముక్తుడనైతినో తెలుసుకొ 
నుటకు నీవు కుతూహలముతో నున్నావని భావించెదను నా పూర్వ జన్మ వృత్తాంతము నీవు యెజుగిక 
పోవచ్చు" 


వ్యాసుని ముఖమందు ఒక విధమైన ఆశ్చర్యము (ప్రన్ఫుటముగా గోచరించెను "ఏమిటి మీకు పూర్వ 
జన్మయా? మీరు బ్రహ్మ కుమారులు గదా! ఇంతకు ముందు మీకు ఒక జన్మ యెట్లు కలిగెను? నాలో 
కుతూహలము రగిలించినారు ఆ విషయమేదో పూర్తిగా యెజీగింపుడు!' అని వ్యాస మహర్షి పలికెను, 


“వెనుకటి కల్పము గురించి నేనూ-చెప్పుచున్నాను'' అని నారదుడు పలికెను అతిని కనులలో వెనుకటి 
జ్ఞాపకములు గోచరిస్తున్నవి ''ఒక శూద్ర వనిత బుషుల ఆశ్రమములలో పనిచేయుచుండెడిది, నేను ఆమె 
యేకైక పుత్రుడను, ఒక పర్యాయము వర్ష కాలములో కొంతమంది బుషులు సమూహంగా నా తల్లి 
పనిచేయుచున్న ఆశ్రమమునకు వచ్చిరి. అచ్చట నాలుగు హాసములుండుటకు వారు వచ్చిరి అప్పుడు 


శ్రీమద్భాగవతము 


వాకు ఆయిదేండ్ల వయస్సు వచ్చిన అతిధుల అవసరములను కనుగొనుటకై నా తల్లీ నన్ను నియమించినది. 
రోజంతయు చేను వారికి" న్‌ అందరి బాలురవలె గాక నేను విడ్డూరమైన బాలుడుగా 
నుండెడివాడను. నేను యెక్కువగా మౌట్ట్లూడక, ఆట పాటలపై మక్కువ లేక యుండెడి వాడను అప్పుడప్పుడు 
నేను మాట్టూడే మాటలు కూడా స్పష్టముగా నుండెడివికావు అతిధులుగా వచ్చిన బుషులు నన్నెంతో ముద్దుగా 
చూచెడివారు వారు నాపై జాలి చూపి యెల్లప్పుడూ వారితో నుండుటకు అనుమతించినారు నా స్థితిని 
చూచి విచారించి వారితోనే యుండుటకు యిష్ట్రపడినారనుకొందును 


“ఒక పర్యాయము వంటపాత్రలు కడిగి శుద్దిచేయునపుడు, ఒక పాత్రలో వారు తినగా మిగిలిన అన్నము 
నేను భుజించినాను ఆ వెంటనే నా మనస్సు పరిశుద్దమైనది నాలోని పాపమంతయు పటాపంచలైనది 
భగవంతుని ఓీ మహత్తరశక్తి యున్నది 


“ఆ భక్తులు = కీర్తించి గానము చేయుటకే వినియోగించెడివారు వారు చౌప్పైెడీ 


కధలను విని నేను తవ్మయత్వము చెందేవాడను ఆ విధముగా నారాయణుడంకే వెరి వ్యామోహము 
నన్నావరించెను నారాయణుని గొప్పతనము చాకే ఆ కీర్తనలు నన్ను నారాయణుని గురించి ఆలో చించునట్లు 
చేసినవి ఇంకే యితర ఆలోచనలు కలిగేవి కావు రాత్రింబగళ్ళు నారాయణ చింత తప్ప మరియొకటి లేదు 

నేను మాయకతీతుడనని, యీ శరీరము నిత్యము కాదని త్వరలోనే గ్రహించగిలిగాను నిత్యము హరి కీర్తనలను 


*తెలుసుకోగలిగాను నాలోని రజస్తమో గుణములు పూర్తిగా తొలగిపోయినవి ఇంతలో 
చాతుర్మాన్యము పూర్తి కాగా, వచ్చిన బుషులు తిరిగి వెళ్ళుటకు సన్నద్దులైనారు 


''నొ కనుల వెంట కారే కన్నీటిని వారు చూచినారు నేనొక ఆదర్శ శిష్యుడనని తెలుసుకుని, వారు 
తమకు ఉన్నటువంటి అనంతమైన కరుణా వాత్సల్యములతో నాకు సత్యమును తెలుసుకొను రహస్యమును 
బోధించిరి సమస్త కర్మలను 'బ్రహ్మార్చణము గావించిన, ఆధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతికమనే తాపత్రయము 
మండిరక్ష *“ : ' బోధించిరి ఈ లోకములో ఫలము నాశించి చేయు కర్మలు మానవులను 
మాయాజాలములో చిక్కుకొనునట్లు చేయును ఇవే కర్మలను యెట్టే ఫలాపేక్ష లేక, చిత్తశుద్దితో చేసినచో, 
తొందరలోనే యా మాయను ఛేదించి బయటపడవచ్చును బ్రహ్మ జ్ఞానము నంది భక్తి మార్గము నవలంబించి 
వచో, సమస్త కర్మలను భగవదర్పణ భావముతో చేయుట సులభ సాధ్యమగును అప్పుడు ఆత్మ, ఉపాధుల 
నుండి విముక్తి పొంది అనంతాత్మలో లీనమగును ఈ విషయములను ఆ మహర్షులు నాకు బోధించిరి 


“ఈ (ప్రక్రియ చాలా సులభము ఏ పవి చేయుచున్నను నారాయణుని చింతించుట వలన, వాని మనుసు 
యెల్లప్పుడూ నారాయణుని యందే లగ్నమైయుండును కర్మ నాచరించుచున్నపుడు, 'ఓ ప్రభూ! నమస్కా 
రము వాసుదేవ, ప్రద్యుమ్న, అవిరుద్ద సంకర్షణ అను నామములతో నిన్నే భజించుచున్నాను' అని 
తలంచవకెను ఆ విధముగా కర్మల నాచరించినచో కర్మ బంధముల మండి విముక్తిసాంది మోక్ష మార్గమున 
పయవించుటకు వీలగును ఇటువంటి మహత్తర విషయములను వారు నాకు నేర్పినారు అనంత కరుణా 


వము(గ్రుడైన భగవంతుడు, నా మనస్సునందు భగవంతుడొక్కడే సత్యము, తదితరమైనది మాయ అను 
బీజము దృఢముగా వాటీనాడు'' 


ప్రథమ స్కంధము 


4 సత్యాన్వేషణ 


'“బుషులు వెళ్ళిపోగా నేనొక్కడనే యున్నాను. నా తల్లీ ఆశ్రమములో పనిచేయుచున్నదని యింతకు 
ముందు చెప్పినాను ఆమె పనికత్తై అమాయకురాలు, ఆమె యేకైక పుత్రుడనగుటచే ఆమెకు నాపై యెంతో 
మక్కువ అట్టి తెలివి తక్కువో నేనెణుగుదును కాని ఆమెను విడిచి వెళ్ళుటకు 
నాకు సాధ్యము కాలేదు ఆమె పనిచేయుచున్న ఆశ్రమములోనే ఉంటూ భగవంతుని అను గ్రహమునకై వేచి 
యున్నాను ఈ యావత్ర్రపంచము భగవంతువి అధీనములో నున్నది ఆయన అవలంబించు మార్గములు 
మన అవగాహన కతీతములు నిత్యము జరిగే సంఘటనలను చూచుచున్నప్పటికీ, వాటికి యింకేదో 
కారణముందని ఊహించుకుని యదార్థ్హమును విస్మ రిస్తున్నాము 


“మానవుని చేతలు తోలు బొమ్మలాట వంటీవి తమ తమ యిచ్చాపూర్వకంగా చేయుచున్నట్లు 
కనబడును, కాని అది సరికాదు తోలు బొమ్మలను ఆడించువాడు దారములను లాగి ఆ బొమ్మలను యే 
విధముగా ఆడించుచున్నాడో, అదే విధముగా మానవులను అతి నైపుణ్యంతో ఆడించేవాడు వేరొకడున్నాడు. 
అయితే అతడు అగోచరుడు 


“ఒకనాడు నా తల్లి ఆశ్రమములోని గోవు పాలు పిదుకుటకై పశువులశాలకు వెళ్ళుచుండెను అది 
సంధ్యాసమయము ఉన్న కొద్దిపాటి వెలుగు తొందరగా అంతరించుచున్నది ఇంతలో పశువులశాలకు వెళ్ళే 
మార్గములో నున్న పాము నా తల్లిని కరచినది ఆ వెంటనే నా తల్లి మరణించెను ఈ సంఘటనకు నేను 
యెక్కువగా విచారించలేదు ఇది భగవంతుని యేర్పాటు అని నాకు తెలుసును ఇంతవరకు నా తల్లి ఒక 
బంధముగా నుండెను ఈనాడు ఆ బంధ విముక్తికలిగినది నేను ఆశ్రమము విడిచి ఉత్తర 
అనేక ప్రదేశములు, అరణ్యములు దాటి ప్రయాణము చేసినాను గ కసించిన 
పువ్వులతోనున్న చెట్లను, అడవి యేనుగులు విరిచివేసిన వృక్షములను అరణ్యములలో చూచినాను బంగారు 
వెండి మెరుగులతో (ప్రకాశించే పర్వత పంక్తులను చూడగలిగినాను తేనెటీగలు యిమ్మని శబ్దము చేసే అనేక 
సరస్సులను తిలకించినాను అనేక భయంకరమైన అరణ్యములగుండా ప్రయాణించినాను క్రూర మృగముల 
అరుపులు, నక్కల కూతలు, రాత్రి గుడ్లగూబలు చేసే హూంకార ధ్వనులు నా చెవులను సోకినవి 


“పోయి, పోయి, అలసిపోయి, కాళ్ళు నొప్పులు ప్రారంభమైనవి గొంతు యెండిపోయినది ఆకలి 
చేయుచున్నది నదీ తీరమునకు వెళ్ళి, ముఖము, శరీరము శుభ్రపరచుకువి, ఆ నదిలో (ప్రవహించే తియ్యని 
నీటిని కడుపు నిండుగా (త్రాగినాను ఆ తర్వాత అచ్చట నున్న ఒక మహావృక్షపు నీడలో కూర్చుంటిని. 
బుషుల వద్ద నేర్చుకున్న విధంగా పద్మాసనము వేసి కూర్చుని, భగవంతునిపై నా మనసును లగ్నము చేసితిని. 
ఆ రీతిగా నేమ ధ్యానమందు నిమగ్నుడనైతిని, 


“నా మనో నేత్రము ద్వారా నారాయణుని స్వరూపమును క్రమముగా చూడగలిగినాను నారాయణ 
దర్శనముతో నా శరీరము సంతోషముతో పులకరించెను కనుల నుండి ఆనందాశ్రువులు ఏకధారగా 
జాలువారినవి నా సర్వస్వము ఆనందములో మునిగెను, ఒక క్షణకాలము తర్వాత యీ ఆనందానుభూతి 
నారాయణుని స్వరూపముతోబాటు అదృశ్యమయ్యెను తిరిగి నేను బాహ్య స్మృతిలోపడి ధ్యానము నుండి 


శ్రీమద్భాగవతము 


తేరుకున్నాము తిరిగి ధ్యానములో నిమగ్నమగుటకు ప్రయత్నించినాను కాని మనస్సును లగ్నము చేయలేకపో 
తిని. నారాయణుని రూపము తిరిగి నా మనస్సునందు కానరాలేదు మతిచెడిన వానివలె నుంటీని 


“ఇంతలో అకస్మాత్తుగా నాతో యెవరో మాట్లాడుచున్నట్లనిపించినది అతడు నన్ను పిలుచుచున్నాడు 
అతని కంరస్వరము అతి ఆప్యాయంగా, మధురంగా, (ప్రేమపూర్వకముగా నున్నది అతని కంరము నాకిట్టు 
వినిపించెను “ఓ బాలుడా! ఈ జన్మలో తిరిగి నీవు నన్ను చూడలేవు కామముతో నిండిన నీ యీ 
రూపమున్నంతవరకు నీవు నన్ను చేరలేవు కాని తుదకు నీవు నన్ను చేరగలవని అభయమిచ్చుచున్నాను. 
అందుకు విదర్శనముగా వా దర్శనము నీవు క్షణకాలము అనుభవించగలవు ఒకసారి నన్ను చూచిన తర్వాత, 
యెవ్వరును యితరమైనదేదియు చూచుటగాని, వాంధించుట గాని జరుగదు ఇంత చిన్న వయసులోనే 
బుషుల సాంగత్యము చేత, కేవలము నన్ను భక్తితో (ప్రేమించుట నేర్చినావు నాపై (పేమయున్నచో నీ 
మనస్సునందు యింకెట్టి రాగములకు తావుండదు ఈ శరీరము వదలి నా చెంతకు రమ్ము ఎల్లప్పుడూ 
వా చెంతనే యుండెదవు నీకు నాయందు గల (ప్రేమ ప్రళయము సంభవించినప్పటికీ చెక్కుచెదరక స్పిరముగా 
నుండగలదు నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు' అటు తర్వాత ఆ దివ్యవాణి వినిపించలేదు 


“' అప్పటి నుండీ నారాయణుని కీర్తించుచు, గానము చేయుచూ ఒక (ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు 
వెళ్ళుచు కాలము వెళ్ళబుచ్చుచుంటిని ఎటువంటి కోరికలు లేక సంతృప్తితో జీవించుచుంటిని నన్ను ఖైదీగా 
బంధించి యున్న యీ శరీరమును విసర్ధించుటకు తగిన సమయము కొరకు వేచియుంటిని 


“రోజులు, నెలలు, సంవత్సరములు గడచినవి. ఇంతలో మృత్యువు సమీపించినది అది ఒక మెరుపువలె 
వెలుగు తోరణముగా నున్నది పంచభూతములతో కూడిన యీ శరీరము భూమిపై వ్రాలినది సముద్రమందు 
శ్రీమన్నారాయణుడు పవ్వళించివ దిక్కుగా నేను 'ప్రయాణించినాను పిమ్మట (బ్రహ్మ శ్వాసతో బాటు నేను 
అతని యందు ఫ్రవేశించినాను. నాలుగు యుగములు గడచినవి. (బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించెను నేను 
మరీచి మున్నగు వారితో (బ్రహ్మకు పుత్రుడుగా జవ్మించితివి వారాయణా నుగ్రహముచేత భగవంతుని 
విభూతులను కీర్తించుచు అన్ని లోకములు సంచరించుచున్నామ. దేవతలు మహతి యనే యీ వీణను నాకు 


'ప్రపాదించినారు. ఈ వీణను మీటి గావము చేయుచు భగవత్రేమము ప్రపంచమంతటా ప్రచారము గావించుచు 
వ్నామ 


“నారాయణ కీర్తన గావము చేయునపుడు అతవి రూపము కనుల యెదుట ప్రత్యక్షమగును పిలిచిన 
వెంటనే (ప్రత్యక్షమగుచున్నాడను భావము కలుగుచున్నది అతని రూపమును యెల్లపుడూ చూచుచు 
యెంతో హాయి నమభవించుచున్నాను. 


“ఇంతకు పూర్వము చెప్పిన విషయములు తిరిగి ప్రస్తావించుచున్నాను మహాభారతములో కర్మయోగ 
ముమ బోధించినావు ఉపనిషత్తుల ద్వారా జ్ఞావ యోగమును, వేదముల ద్వారా కర్మకాండను బోధించినావు. 
కావి యివేవియు మావవునకు కావలసిన శాంతివి అంత నులభముగా అందిన్వలేవు. కేవలం భక్తి యోగము 
మాత్రమే సులభంగా శాంతివివ్వగలదు ఓ మిత్రమా! బాధా విస్పృహలతో నిండిన యీ భవసము(ద్రము 


మండి మావవాళివిరక్షించి. ఒడ్డున జేర్చుటకు అనువైన భక్తావ్యమమ పడవనొక దానిని నీవు 
సమకూర్చవలెను”” 


ప్రథమ స్కంధము 
అనంతరము నారదుడు నిష్క్రమించెను చాలాసేపటి వరకు నారదుని వీణానాదము వ్యాసునికి విన్నించు 
చునే యున్నది నారదుని పలుకులను మననము గావించుకొనుచు చాలాసేపు వ్యాసుడు అక్టు కూర్చుని 
యుండెను 


వ్యాసుడు కనులు మూసుకుని సమాధిలో నికి వెళ్ళెను, మనో నేత్రము ద్వారా భూత కాలములోని అనేక 
గొప్ప సంఘటనలను కాంచెను నారాయణుడు అనంతునిపై పన్వశించిన దృశ్యము చూచెను. సృష్టి ఆరంభము 
— విరాట్‌పురుషుని నాభి నుండి పద్మము ఆవిర్భవించి దాని నుండీ బ్రహ్మ పుట్టుక -- తిలకించెను 
మరియు లోకములు జవించుట, నారాయణుని విభూతులు, అనేక కల్బములలో జరిగిన సంఘటనలు 
చూచెను 


తర్వాత వ్యాసుడు మహాభాగవత పురాణమును రచించెను దీవిని తన బోధించగా, 
శుకుడు మానవ |ప్రపందమందు ప్రచారము గావించెను 


5 ముగింపు - ప్రారంభము 


కురుక్షేత్ర సంగ్రామమున అది ఆఖరిరోజు సూర్యుడు అస్తమించి చాల సేపయినది కురుసార్వభౌముడు 
దుర్యోధనుడు శమంతపంచకము వద్ద పడియున్నాడు అతని తొడను భీముడు విరుగ గొట్టినాడు మరణించబో 
వుచున్న సమయములో ఆచార్య పుత్రుడు అశ్వత్చామ దుర్యోధనుని వద్దకు వచ్చెను కురుసార్వభౌమునకు 
జరిగిన అన్యాయమునకు అశ్వత్హామ ఆ(గ్రహము కట్టులు తెంచుకున్నది దుర్యోధనుని హతమార్చినందుకు 
ప్రతిచర్యగా పాండవుల నందరనూ రూపుమాపెదనని అశ్వత్థామ (ప్రతిజ్ఞ పూనెను 


కౌరవ సైన్యము సంపూర్ణముగా నాశనమైనది. మరణించుచున్న దుర్యోధనుడు కాక మరి ముగ్గురు -- 
కృపాచార్యుడు, కృతవర్మ (హార్షికుని కుమారుడు), అశ్వత్థామ --- మిగిలినారు ఆ రాత్రి అందరూ 
నిద్రించుచున్న సమయములో పాండవులున్న శిబిరములవైపు అశ్వత్చామ తొందరగా వెళైను అచ్చట 
పాండవులు కానరాలేదు పాండవుల పుత్రులు నిద్రపోవుచున్నారు దృష్టద్యుమ్నుడు అతని సోదరులు కూడా 
ఆ శిబిరములలో ఉన్నారు (క్రోధముతోనున్న అశ్వత్హామ ద్రౌపది అయిదుగురు పుత్రులను, ఆమె సోదరులను 
సంహరించెను తర్వాత శవిరములకు నిప్పు అంటించి తిరిగి వెళ్ళిపోయెను. ఈ విషయము కురుసార్వభౌము 
నకు తెలియజేయగా, తన మిత్రుడు చేసిన అత్యాచారమునకు ఖిన్నుడయ్యెను. 


మరునాడుదయము యీ వార్త పాండవులకు తెలిసెను [ద్రౌపది యీ ఘోరవార్త విని తట్టుకొనలేకపోయెను 
ఒక్కరా!త్రిలో ఆమె కుమారులు, సోదరులు హతులైనారు. వారి మృతదేహములను చూచినది. బాధతో ఆమె 
గొంతు గర్గమై కఠోరమైనది ఆమె కన్నీళ్ళను చూచి, అక్జునుడామెనిట్టు సముదాయించెను “ఓ దేవీ! 
నీవు విచారింపకుము. పాండవ పుత్రులను చంపినందుకు ప్రతిచర్య గావించెను వీరిని చంపిన పాపాత్ముని 
వధించి అతని శిరస్సును నీ పాదముల చెంత ఉంచెదను నా గాండీనము నుండి వెలువడే బాణముల నుండి 
అతడు తప్పించుకొనలేడు అతడిని పట్టుకుని హతమార్చెదను!” 


శ్రీమద్భాగవతము 


అర్జునుడు తొందరగా వెళ్ళి తన రథము నధిరోహించెను. ఎప్పటివలె శ్రీకృష్ణుడు రథసారథిగా నుండెను. 
అర్జునుని కంటబడకుండా తప్పించుకొనుటకై అశ్వత్హామ అతి తొందరగా పారిపోవుట కృష్ణార్ణునులు 
చూచినారు. క్రోధముతో నిండిన అర్జునుని కనురెప్పలను గాంచి, ఆచార్య పుత్రుడైన అశ్వత్హామ తన శక్తిమేరకు 
పారిపోవుచుండెను. అయితే అర్జునుని తీవ్ర ప్రతీకారకాంక్ష ముందు అశ్వత్హామ నిస్సహాయుడయ్యెమ. అతని 
గుర్రములు తొందరగా పరుగెత్తలేక పోవుటచేత అచ్చట నుండి తప్పించుకొన వీలుకొకపోయెను. 


ఇక చేయునదిలేక బ్రహ్మ శీర్షా స్త్రమును ప్రయోగించి తన (ప్రాణమును కాపాడుకొనవలెనని అశ్వత్షామ 


యోచించెను. అతడు కొంచెము జలము చేకొని “ఈ ప్రపంచము అపాండవమగుగాక అని పలికి అస్త్రముమ 
అర్జ్హునునిపై ప్రయోగించెను. 


అస్త్రతాపమునకు ఆకాశము యొగర్రగా ప్రకాశించెను. అర్జునుడు తన్ను భయమావహించగా (శ్రీకృష్ణునితో 
యిట్లనెను. ''కృష్ణా! కృష్ణః ఏమి జరుగుచున్నది? నా శరీరము విపరీతముగా మండుచున్నది? నన్ను 
భయంకరమైన అగ్ని వెంబడించుచున్నట్టున్నది. అది యేమిటో నాకు తెలియకున్నది. ఈ భయంకరాగ్ని 
నుండి యెట్లు తప్పించుకొనవలెనో కూడా తెలియకున్నది. నేనేమి చెయ్యవలెనో తొందరగా చెప్పుము''. 


విచార ముఖముతో కృష్ణుడిట్టు పలికెను, “అర్జునా! నీ గురుపుత్రుడు నీపై బ్రహ్మశీర్షాస్త్రమును 
'ప్రయోగించినాడు. భయపడకు. ఈ అస్త్రము యెంతటి దారుణమైనదో ద్రోణుడు నీకు బోధించియుండును. 
తన పుత్రుడైన అశ్వత్థామకు కూడా బోధించి యున్నాడని నాదృఢ నమ్మకము. అయితే, దీని పర్యవసానము 
యెంత దారుణముగా ఉండగలదో అశ్వత్చామ యోచించినట్టు కానరాదు. బహుశః యీ ప్రపంచమును 
సర్వనాశనము గావించవలెనని కోరుచుండవచ్చును. అర్జునా! అదే అస్త్రేమును నీవు కూడ (ప్రయోగించు. 
నీపై రానున్న దారుణ్యాస్త్రమును ఛేదించుటకు యిది ఒక్క-కే మార్గము”. అర్జునుడు అస్రాధిదేవతను స్మరించి 
అస్త్రమును ప్రయోగించెను. రెండు అస్త్రములు పరస్పరము అభిముఖముగా ప్రయోగించుట చూచినవారికి 
యీ్రపంచము త్వరలోనే అంతము కానున్నట్లు గోచరించెను. ఊర్జ్యలోకముల నుండి బుషులు దిగివచ్చి, 
“మీరిద్దరూ మీమీ అస్త్రములను తొందరగా ఉపసంహరెంచుకొనండి, లేకున్నచో యీ (ప్రపంచ వినాశము 


తప్పదు. ఈ రెండు అస్త్రములు ఒకదానినొకటి తాకరాదు. వెంటనే యీ ప్రశయము నివారించండి'' అని 
పలికిరి, 


వార్‌ మాటలను శిరసావహించి అర్జునుడు వెంటనే తన అస్త్రమును ఉపసంహరించెను. అశ్వత్హామ 
ఉపసంహరించ లేకుండెమ. తన తండ్రి వద్ద అస్త్రప్రయోగము నేర్చినపుడు, దాని విధ్వంసకశక్తి యెంత 
తీన్రమైనదో తన తండ్రీ తెలియజెప్పినప్పటికీ, దానిని లక్ష్యము చేయక అర్జుమనిపై ప్రయోగించెను. తాను 
చేసిన పాపకర్మలు తన బ్రహ్మ తేజస్సును హరింపజేసినవి. దాని మూలముగా అతడు ప్రయోగించిన అస్త్రము 
ముందు శక్తిహీమడయ్యెను. తనను పాట్టుబెట్టుకొనబోయే ముందు, దానిని పుట్టబోయే పాండవశిశువులవైపు 
మళ్లించి మున్ముందు యీ ప్రపంచములో పాండవవంశము లేకుండ చేయుటకు నిశ్చయించెను. 


అస్త్రము నుపసంహరించిన తర్వాత అడ్డునుడు అశ్వచ్చామ వద్దకు వడివడిగా వెళ్ళిమ. అశ్వచళ్హామను ఒక 
'త్రాడుతో కట్టివేసి బర్‌ పశువును ఈడి నట్టుగా అతడిని ఆడుకొని వచ్చెను. (శ్రీకృష్ణుని నేత్రములు యొగరనై 
అగ్నిని కురిపిస్తున్నబ్లుండెను. “' అర్జునా! నిద్రలో నున్న పాండవపుత్రులమ చంపినది యితడే. నీవు యితడిని 
మించరాదు. ఎల సంకోచము లేక యితడిని నువ్వు వధింపుము. యుద్దములో పాటించవలసిన ధర్మ 


ప్రభను స్కంధము 

సూత్రములను నీకు నేను జ్ఞప్తి చేయవలసిన పనిలేదు ఊ సూత్రములు బాగా యెటింగిన వాడు శత్రువు 
త్రాగి మత్తులోనున్నపుడుగాని, తనను తాను రక్షించుకొనుటలో అజా(గ్రత్తగా నున్నపుడుగాని, నిద్రపోవుచున్న 
పుడుగాని, పాదములపైబడి క్షమాపణ కోరునపుడుగావి, తిరిగి పోరు సలుపుటకు వెనకాడునపుడుగాని, 
ఓడిపోయి భయపడునపుడుగాని, వధింపడు కాని యీ పాపాత్ముడు తనను తాను రక్షించుకొనుటకై 
అనేకమందిని నిర్హాక్షిణ్యముగా హతమార్చినాడు. ఇట్టివానికి మరణమే శిక్ష అర్జునా! నీవు యిచ్చిన మాట 
యింత తొందరగా మరచినావా” నీవు (ద్రౌపదితో 'నీపుత్రులను చంపినవాని శిరస్సును నీపాదముల చెంత 
పడవేయుదు' నని పలికిన మాటలు నేను విన్నాను. నీవు ప్రతిజ్ఞ పట్టినావు ఇంక ఆలస్యమెందుకు? అశ్వత్హామను 
వధించు'' అని కృష్ణుడు పలికెను. కాని అర్జునుడు వధింపకుండెను అంతటి ఉద్రేకములో కూడ, అశ్వత్తామ 
తన గురుపుత్రుడనియు, సహాధ్యాయియనియు గుర్తుకు వచ్చెను. గురుపుత్రుని చంపుటకు అర్జునుని మనస్సు 
ఒప్పకుండెను అశ్వత్హామను సోదరునిగా యెంచెను అశ్వత్దామను తీసుకుని (డ్రౌపదివద్దకు తక్కినపాండవుల 
వద్దకు వెళ్ళెను, ''దేవీ! ఈ పాపి నీ యెదురుగా ఉన్నాడు తల యెత్తి నిన్ను చూచు ధైర్యము లేక కనులు 
దించుకుని యున్నాడు. ఇతనిని యేమి చేయమందువో చెప్పుము ఆ విధముగా చేసెదను" అని అర్జునుడు 
డ్రౌపదితో పలికెను 


పుత్రశోకము ఆమె మనస్సునుండి చెదరలేదు, అశ్వత్హామ వారిని హతమార్చినాడన్న విషయము కూడ 
ఆమె మరువలేదు కాని ఆమె కోపము అణగారినది అశ్వత్థామను చూచి జాలిపడి అర్జునునితో యిట్లనెను 
“అర్జునా! ఇతనికి కట్టినకట్టను వెంటనే విప్పివేయుము నీ గురుపుత్రుడు యీ విధముగా బంధాలపాలై 
యుండుట నేను చూచి సహించలేకున్నాను [ద్రోణాచార్యులవారు నీకు అస్త్రవీద్యను నేర్చిన గురువు. 
గురుపుత్రుడు నీకు సోదరుని వంటివాడు. ఆ మహాసాధ్వి కృపి తన యేకైక పుత్రుడు బ్రతికియున్నందువల్ల 
తన భర్తతో సహగమనము చేయలేదు ఇతనిని నువ్వు చంపినచో, ఆమె తన యేకైక పుత్రుని పోగొట్టుకున్న 
బాధకు గురియగును ఆమె ఆ విధముగా బాధపడుట నా అభీష్టముకాదు అతని యిష్టము వచ్చిన చోటికి 
పోనిమ్ము అతనిని విడిచివేయుము'' 


యుధిస్టీరుడు, అర్జునుడు, నకులసహదేవులు (ద్రౌపది నిర్లయమమునకు హర్షము వెలిబుచ్చినారు భీముడు 
మాత్రము కోపముతో మండిపడుచుండెను అశ్వత్హామను విడిచి పెట్టక హతమార్చవలెనని భీముని అభిప్రా 
యము. కృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునునితో యిట్లనెను. ''అర్జునా! ఇప్పుడు సీవు సందిగ్టములో పడినావు, 
అశ్వత్హామను వధింపకున్నట్లయితే భీముని ఆ(గ్రహమునకు గురికాక తప్పుదు వధిందినట్లయితే ద్రౌపది, యితర 
పాండవుల అసంతృప్తికి కారకుడవవుతావు. ఈ పరిస్థితులలో యేది ఉచితమని నీవు తిలంచితే ఆ విధముగా 
చేయుము. అందరినీ సంతృప్తి పరచుటకు నీ ప్రయత్నము నీవు చేయుము”! 


అడ్జునుడు ఒకసారి అందరివైపు తేరిపార చూచెను కృష్ణుడు చేతులు కట్టుకుని నిలబడియున్నాడు అతని 
ముఖములో యెట్టి భావము స్పష్టముగా కానవచ్చుట లేదు. యుధిష్టీరుడు, న్నారు. 
వారి ముఖములందు ఒక విధమైన అప్రసన్నత కన్పడుచున్నది భీముడు అశ్వత్హామవైపు (క్రోధముతో 
వీక్షించుచున్నాడు కొద్ది క్షణముల తర్వాత అర్జునుడు (శ్రీకృష్ణుడు చెప్పినది అర్హమయినట్లు భావించి, తన 
ఒర నుండి కత్తిని తీసి అశ్వత్డామ శిరస్సుపై మన్న మణిని ఛేదించెను 


తన శరీరములో భాగముగా నున్న మణిపోయినది శిశుహత్యా పాపము నల్ల బ్రహ్మాతేజస్సు అంతరించినది 


శ్రీమద్భాగవతము 


ఈ రెండింటిని పోగొట్టుకున్న అశ్వత్ఞామ వారి మధ్య నిలిచియుండగా, అర్జునుడు అతవికీ కట్టిన కట్టును 
విప్పి ''ఇక నీవు పొమ్ము" అని పలికెను 


బ్రాహ్మణుని తల వెంట్రుకలు తీసివేయుట, అతని సంపదను తీసుకొని, వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించుటు 
— యివి బ్రహ్మ హత్యకు సమావము. అర్జునుడు సరిగా యిదే నెరవేర్చినాడు అర్జునుని చేతిలో జరిగిన 
యీ పరాభవము, అశ్వత్హామ మరణమునకన్న మిక్కిలి బాధ కలిగించినది 


చూపులు దించుకుని మెల్లగా అడుగులు వేయుచూ పాండవుల సమక్షము నుండి వెడలిపోయెను. 


6 ఉత్తరాయణము 


యుధిస్టిరునకు మనశ్శాంతి లేకుండెను శత్రువులందరను జయించి తిరిగి దుర్యోధనుని మండి రాజ్యమును 
చేబస్టైను. కాని అతనిలో రాజ్యపాలనో కొంక్షలేదు చాల నిరుత్సాహముతో మండెను. కౌరవపాండవ యుద్ద 
కారణముగా తన నహోదరులు, ఎంతోమంది గొప్ప గొప్పరాజులు మరణించవలసి వచ్చినదను ఆలోచన 
చాలా దుర్చరముగా ఉండెమ అసలు యుద్దమే జరగకుండా ఉండవంనినదని తలపోసెను "కేవలం నాకు 
గల పదవీకాంత్న రాజ్యలోభము యీ యుద్దానికి కారణ'*మని యుధిస్టిరుడు పదేపదే తలపోసెను. అతనిని 
వ & "గ ప్రయత్నించెను. ఎన్నో పద్బోధలు చేసెను. యుధిష్టిరునిలో మార్పురాకుం 
డుట జాచి కృష్ణుడిట్టనెను “విధిని యెవ్వరుమా తప్పించలేరు జరిగినదంతయు విధి కృతము దీనికి 
వీ బాధ్యత యెంతమాత్రము లేదు వారి అధర్మ కృత్యముం చేతనే ధృతరాష్ట్రుని పుత్రులందరూ మరణించి 
నారు. వారు నీ యెడల చేసిన ఘోరకృత్యములను జ్ఞపికి తెచ్చుకొనుము విండుసభలో జుట్టుపట్టుకుని (ద్రౌపదిని 
యిౌడ్చుకొవి వచ్చిన సంగతి మరచిపోతివా? అది గుర్తుకువచ్చినపుడు నీ శరీరంలోని రక్తము ఉరకలు 
వేయుటలేదా? ఆ ఒక్కపాపమునకే వారందరూ మరణించవవలసి వచ్చెను ఓ రాజా! విచారింపకుము. 

నిన్నెవరునూ నిందించలేరు. వారి దుర్గుణములే వారివి వాశనము గావించినవి ఈ శోకమును విడిచిపెట్టే 
నీ అన్నదమ్ములకు (ద్రౌపదికి ఆనందమును కల్లింపుము. మీరైదుగురు కలిసి తరతరాలుగా సం(క్రమించిన 
రాజ్యముమ పరిషాలింషగా నేమ చూడదలచితిని. ఇదియే - నిమ్న యీ సింహాసనముపై కూర్చుండబెట్టుట 
- వా జీవితమున ప్రధాన లక్ష్యము. ఇది నేను సాధించినామ నీ సంతోషమే సీవు నాకివ్వగల్లిన ప్రతిఫలము”. 


వ్యాసుడు వారదుడు కూడ కృష్ణుని పలుకులను నమర్షించుచు పలికిరి కాని యెట్టి ప్రయోజనము 
శేకపోయివది రాధేయువి మరణము యుధిష్టిరువి యెక్కువగా బాధించెను రాత్రింబవళ్ళు యిదే తలపో 


యుచూ విచారించసాగెము. యుధిష్టరుడు విచారముగా మండుటగేత విచార 
ముగా మండివది. 


ఒకరోజున అందరి సమక్షములో నుండగా కృష్ణుడు అకస్మాత్తుగా దీర్దాలోదనలో పడెను అది గమనించి 


యుధిష్టరుడు చావికి కారణమేనని కృష్ణువడిగమ అంతట కృష్ణుడు యిట్లు చెప్పెను. ““అంపశయ్య పై నున్న 
బీష్ముదు నమ్న తలచుకొని తన పక్కవే యుండవలసినదని కోరుచున్నాడు యుధిష్టీరా! అతి త్వరలోనే 


ప్రథమ స్కంధము 
భీష్ముడు మరణించనున్నాడు. అతనితోబాటు, యిన్ని యేండ్డుగా అతడు సంపాదించిన జ్ఞానము కూడ 
వెళ్ళిపోవును నీవు వెళ్ళి రాజ్యము యేవిధముగా పాలించవలెనో, అంతకన్న క్లిష్టమైనది నీ మిగిలిన జీవితము 
సార్థకము గావించుటకు యేమి చేయవలసి యున్నదో, భీష్ముడిని అడిగి తెలుసుకొనుము. ఉత్తరాయణము 
త్వరలోనే ప్రవేశించనున్నది కాబట్టి నీవు త్వరగా వెళ్ళవలెను'' 


మరునాటి ఉదయ వేళలో అందరూ కలిసి కురుక్షేత్రమున అంపశయ్యపై పరుండి మరణమున కెదురు 
చూచుచున్న భీష్ముని వద్దకు వెళ్ళిరి భీష్ముడు కూలిపోయిన వేలుపువలె నుండెను యుధిష్టిరాదులు 
నమస్కారము చేసి భీష్ముని పక్కనే నిలుచుండిరి యుధిష్టిరుని కంటి నుండి కన్నీళ్లు కారుచుండెను 
భీష్మపితామహనికి దగ్గరగా జరిగి యుధిష్టిరుడిట్లనెను '“వీ మరణమునకు, నీ మనుమలందరి మరణమునకు 
కారణభూతుడను నేనే మిక్కిలి పాపాత్ముడను నాకు యెటువంటి నరకము ప్రాష్తించునోగదా!'* వృద్దుడైన 
భీష్ముడు ఒడిలిపోయిన తన చేతులను యుధిస్టీరుని తలపై ఉంచి సముదాయించెను. విచారిస్తున్న యుధిష్టిరు 
నకు యుద్దము అవివార్యమైనదని నచ జెప్పి, మరియు యిట్లనెను ''కుమారా! నన్ను చంపి నావన్న భావము 
రానీయకు ఈ జీవితబంధము నుండి నాకు విముక్తిని కలిగించినావు కురుసింహాసనాన్ని స్థిరముగా 
ప్రతిష్టింపజేసిన పిమ్మటనే నేను మరణించెదనని నాతల్లి సత్యవతికి చాలకాలము (క్రిందట మాట యిచ్చితిని 
నా తల్లికిచ్చిన మాటను నేను నిలుపుకో గల్గినందుకు నీకు నా ధన్యవాదములు అంతేకాక నేను నీకు కృతజ్ఞాడను 
నేను యీ జీవితములో యెంతగా అలసిపోయినానో యెరుగుదువా! నువ్వు దుఃఖించవలసిన పనిలేదు ఇది 
నీకు తగదు నీవు మహారాజువు, మహారాజుకు స్వీయ భావన లేవియూ ఉండతగదు మహారాజుకు (ప్రజల 
సమస్యలు, వారి శ్రేయస్సు తప్ప యింకెట్టి ఆలోచనలు ఉండరాదు, " 


ఇంతలో (శ్రీకృష్ణుడు “ఓ కురుపితామహా! యుధిష్టిరుని యెంతగానో ఓదార్చుటకు (ప్రయత్నించి 
విఫలుడనయాను నారద వ్యాసులు కూడ విచారము తగదని యెంతగానో నచ్చచెప్పుటకు ప్రయత్నించి 
విఫలులైరి యుధిష్టీరుని ఓదార్చి విచారము తగదని మీరు నచ్చచెప్పి, మేము చేయలేని కార్యమును నెరవేర్చి 
సఫలత్వ మొందగలరని ఆశీస్తున్నాను'' అని పలికెను 


భీష్ముని కనులు చెమర్చెను ''కుమారులారా! మీ యందరి విషాదము చూడగా నాకు విచారము 
కల్గుచున్నది. మీరు పుట్టిన దగ్గర నుండి యెన్నియో బాధలకు గురి అయినారు పాండు మహారాజు చనిపోయిన 
తర్వాత, మీ తల్లి కుంతీదేవి యెన్నో బాధలు పడి మిమ్మల్ని పెంచి పెద్దవారిని జేసినది. ఆకాశములో 
మబ్బులు గాలిచేత చెల్లాచెదరయినట్లు, విధి చేతిలో మీరు ఆటబొమ్మలయ్యారు కాకపోతే, సాక్షాత్తు ధర్మమూర్తి 
పుత్రుడవైన నీవు, మిక్కిలి బలసంపన్నులైన తమ్ముల సహాయముండగా, యింతకాలము రాజ్యమును 
పరిపాలింపలేకుండుటకు కారణమేమి? విధి వ్రాత యెవ్వరు యెణుగలేరు: మనకెవ్వరికీ తెలియదు కాని 
తెలిసినవాడు ఒకే ఒకడున్నాడు. అతడే కృష్ణుడు. అతడు సర్వజ్ఞుడు ఇంతకు పూర్వమే అతనికన్నియు 
తెలియును, వసుదేవుని కుమారుడు, యాదవ వంశమందు జన్మించినవాడు, మీకు మేనబావ, మిత్రుడు, 
హితుడు, రాయబారి, రధసారధి అయిన యీ కృష్ణుడు సాక్షాత్తు (శ్రీమన్నారాయణుడే చాల కొద్దిమంది 
మాత్రమే (శ్రీకృష్ణుని వైభవము నెజుగుదురు ఒకగు నారదమహర్షి, రెండవవారు కపిలమహర్షి. 


“ఈ కృష్ణుడే యింతవరకు అన్ని సంఘటనలను జరుగనిచ్చినాడు. అతని కార్యములలోని జౌచిత్యమును 
నీవు యింకను శంకించుచున్నావా? అతడు ఈశ్వరుడు. అతనికెట్టి కోరికలు లేవు మనవలె రాగద్వేషములు, 


శ్రీమద్భాగవతము 


అహంకార ఉద్రేకములు లేవు మిమ్మల్ని రక్షించి యీ యుద్దములో విజయులయేటట్లు తనకు తానుగా 
బాధ్యత వహించినాడు ఎందుకని యిట్టు చేసినాడు? అతనియందు మీకున్న భక్తివేతనే మిమ్మల్ని రక్షించుటకు 
పూనుకున్నాడు మీకు కృష్ణునిపై అపారమైన భక్తికలదు నన్ను చూడండి ప్రస్తుతము మరణశయ్య పై నున్న 
నా ఆలోచనలన్నీ కృష్ణుని మీదనేయున్నవి. కృష్ణుని కీ సంగతి తెలుసును నాకోరిక తీర్చుటకే యిక్కడకు 
వచ్చినాడు భక్తియను త్రాళ్ళచేత భగవంతుడు భక్తులకు కట్టుబడిపోతాడు'' 


కృష్ణుడు అడ్డుపడి, '' ఓ భీష్మా! నీవు నాకొక సహాయము చేయవలసి యున్నద్‌'' అని పలికెను 


““ఆజ్ఞాపించండి ప్రభూ!" అని రెండు చేతులు జోడించి భీష్ముడు పలికెను భీష్ముని చేతులను తన 
చేతిలోనికి తీసుకుని కృష్ణుడు యిట్లనెను ''ఓ భీష్మా! నీవు గంగా పుత్రుడవు నీవు ఆదర్శనీయుడవైన 
మహారాజువు కావలెనని, నీకు శాస్త్రములు, రాజ్యపరిపాలనా విధానము, రాజధర్మములు, యింకా యితర 
ధర్మములను ధైవగురువులైన శుక్ర, బృహస్పతులవద్ద నేర్చుకొనుటకు నీ తల్లీ యేర్పాటు చేసెను నీవు 
శరీరమును త్వరలో త్యజించనున్నావు నీ మనుమడైన యుధిష్టిరునకు రాజ్యమును పరిపాలించు తీరుతెన్ను 
అను విశదముగా బోధించగలవా? నీకు తెలీసినదంతయు అతనికి బోధింపుము నీకున్న జ్ఞానమును పొందుటకు 
అతనికొక్కనికే అర్హత కలదు. వీ జ్ఞావమంతయు నీతో అంతము కారాదు”! 


“అటులనే కానిండు" అవి భీష్ముడు పలికెను అటుతర్వాత వరుసగా ఏబదినాలుగు రోజులు తాను 
సంపాదించిన జ్ఞానమును యుధిష్టిరునకు బోధీంచెను 


ఎవ్నిరోజులుగానో భీష్ముడు మిక్కిలి ఓర్పుతో యెదురు చూచిన ఉత్తరాయణము ప్రవేశించెను. తన 
శరీరమును వదలుటకు భీష్ముడు సంసిద్దుడుగా నుండెను భారత మహాసంగ్రామములో పదిరోజులు 
కౌరవసైన్యమునకు సేనాధిపతిగా నుండి, పదవరోజు సాయంకాలము అంపశయ్యపై ద్రాలెను 


అది దక్షిణాయనమగుటచే ఆరోజునే శరీరమును విడుచుటకు యిచ్చగించకుండెను దక్షిణాయనములో 
మరణించువారికి తిరిగి పునర్జన్మ యుండునవి చెప్పుదురు పౌరవవంశములో ప్రముఖుడైన భీష్ముడు స్వర్గము 
చేరుటకు సిద్దముగా నుండెను. కృష్ణునివైపు చూచి యిట్లనెను “ఓ ప్రభూ! తుది శ్వాస విడిచేముందు 
కళ్ళుమూసుక్షువి మనస్సున భగవంతుని రూసము చిత్రించుకుని ధ్యానించవలెనని చెప్పుదురు. ఆ భగవం 
తుడు నా పక్కనే యుండుట నా మహద్భాగ్యము ఇంతకుమించిన వైభవము వేరేదైన నుండునా?'' 


భీష్ముడు పువ్వులతో కృష్ణుని పూజించెమ.. విశ్శబ్దత వహించెను కృష్ణుని గురించిన ఆలోచనలు 
'ప్రూహమువలె వడ్చుచుండెమ ప్రయాణము చివర అలసిపోయిన బాటసారి నిట్టూర్పు విడచినట్టుగా, భీష్ముడు 
తుది శ్వాస విడిచి, స్వర్గములోవి పుణ్యాత్ములలో ఒకడాయెనా 


ప్రథమ స్కంధము 
7 అభిమన్యుని కుమారుడు 


యుధిస్టీరుడు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యెను కృష్ణుడు యుధిష్టిరునితో నిట్లనెను “నేను కన ్న కలలు 
నిజమైనవి నేను సంకల్పించిన కార్యము పూర్తి అయినది తిరిగి ద్వారకకు వెళ్ళవలెనను కొనుచున్నాను 
ఇల్లు విడిచి చాలా యేంధ్లు గడచినది సాత్యకి, నేను ద్వారకానగరము యెట్టున్నదో పూర్తిగా మరచినాము 
కనీసం కొంతకాలముపాటు మమ్ములను వెళ్ళనిమ్ము వృద్దులైన నాతల్లిదం డ్రులను, బంధువులను, ప్రజలను 
చూడవలెను '' 


కృష్ణుడు వెళ్ళనున్నాడన్న వార్తవిని అభిమన్యుని భార్య ఉత్తర హుటాహుటిగా కృష్ణుని వద్దకు వచ్చెను 
కృష్ణుని పాదములపైబడి యేడ్చుచూ యిట్లనెను “కృష్ణా! కృష్ణా! నీవు జగత్తునకంతికా ప్రభువువని అవ్వ 
చెప్పినది నీవు ఒక్కడివే నాకు సహాయము చేయగలవు. గొప్ప ఆపదలో చిక్కుకుని ఉన్నాను ఏదో 
బలీయమైనది నన్ను వేధిస్తున్నది దానివలన కలిగే మంట భరించరానిదిగా ఉంటున్నది నా భర్తయుద్దములో 

॥ . శినా జీవితము శూన్యమైనది అర్హములేని యీ జీవితము పై నాకు సిరక్తికలుగుచున్నది 
కృష్ణ! అభిమన్యుని బిడ్డ నా గర్భములో పెరుగుచున్నాడు ఈ బిడ్డ మాత్రమే పాండవుల ప్రసాదము, 
మున్ముందు పౌరవ సింహాసనము నధిరోహించగిలవాడు నన్ను వేధిస్తున్న తాపాగ్ని చేత యీ బిడ్డ నశించునని 
భయము కలుగుచున్నది కృష్ణా! యీ బిడ్డను నీవు రక్షించాలి"! 


కృష్ణుడు కనులు మూసుకొనెను ఆయన మనస్సులో అశ్వత్హామ బ్రహ్మశీర్షాస్త్రము ప్రయోగించిన 
విషయము మెదలెను మొదట ''ఈ (ప్రపంచము అపాండవమగుగాక'' యని అస్త్రమును విడిచెను అటు 
తర్వాత అస్త్రము నుపసంహరింపకొనలేక, అశ్వత్టామ దానిని పుట్టుబోవు పాండవ శిశువులవైపు మరల్ఫెను 
ఉత్తరను లేవదీసి కృష్ణుడామెతో యిట్లనెను ''నీవు విచారించవచద్దు ఇది నామాటగా విశ్వసింపుము నీ 
బిడ్డ అభిమన్యునివలె జీవించును నీ బిడ్డ జన్మించువరకు నేనిక్కడనే యుండెదను నేను నిన్ను రక్షించగలను 
నిన్ను, నీ బిడ్డను వేధిస్తున్న మంటను గురించి ఆందోళనపడక నిశ్చింతగా నుండుము దాని విషయము 
నేను చూచుకొందును'' మాయాశక్తినే ఉత్తర గర్భములో (శ్రీకృష్ణుడు ప్రవేశించెను అస్త్రము ఆమెలో 
ప్రవేశించి ఆమె శిశువును నశింపచేయబూను సమయమున కృష్ణుడక్కడ నుండెను తన దివ్యశక్తి! అ స్త్రముతో 
పోరాడి చివరకు అది నిరర్హకమగునట్టు చేసెను 


ఉత్తర గర్భములో నున్న శీశువు అ(స్త్రమునుండి వెలివచ్చుచున్న (ప్రకాశవంతమైన రూపమును కాంచెను 
అది తనను చుట్టుముట్టి దహించుచున్నట్టు భావించెను ఇంతలో ఆ శిశువు మరియొక రూపమును జూచెను 
బొటనవేలు పరిమాణములో ఆ రూపము అత్యంత సుందరముగ నుండెను అతని తలపై బంగారు కిరీటము 
ఉండెను అతని శరీరము మేఘమువలె నీలివర్లముతో, మెరుపువంటి వస్త్రమును ధరించి యుండెను అతని 
నాలుగు భుజములు భుజకీర్తులను ధరించి యుండెను, అతని చెవులకున్న కుండలములు బంగారువన్నెతో 
మెరయగా, అతని కనులు కోధముతో యె(గ్రగా నుండెను అతడు తనచేతిలోని గదను అటునిటు సారించగా, 
అందునుండి, నిప్పులు వచ్చుచుండెను అతడు శిశువు చుట్టూ తిరుగుచూ, అస్త్రతాపము శిశువు నంటకుండ 
దూరముగా నుంచెను ఆ విధముగా కొన్నినెలలు శిశువుతోబాటు ఉత్తర గర్భములో నుండి బ్రహ్మశీర్షాస్త 
శక్తిని పూర్తిగ అణచివేసెను ఇంతలో యెదిగిన శిశువు చూచుచుండగనే కృష్ణుడు అదృశ్యుడయ్యెను. 


శ్రీమద్భాగవతము 
అభిమన్యుని కుమారుడు జన్మించెను హస్తినాపురవాసులందరూ యెంతో ఆనందించిరి, సాక్షాత్తు భగవం 
తుడే ఆ శిశువును రక్షించి పౌరవ సింహాసనమునకు వరముగా (ప్రసాదించుటచేత, ఆ బిడ్డకు విష్ణురతుడని 
నామకరణము చేసిరి ఆ బాలుని కృష్ణుడు పరీక్షిత్తు అని పిలుచుచుండెను ఎందుకనగా గర్భములో నుండగనే 
ఆ బాలుడు విష్ణు స్వరూపుడైన కృష్ణుని జూసి తనలో తానిట్టనుకొనెను. ''పచ్చని పీతాంబరములు, మెడలో 
రమ్యమైన వనమాల, చేతిలో గద ధరించి నన్ను సదా రక్షించుచున్న యీ విచిత్రవ్యక్తి యెవరు? ఎవరై 
యుందురు?”' పుట్టుక పూర్వమే భగవంతుని రూపముమ గురించి ప్రశ్నించుకొనుట మొదలిడెను 


ద్వితీయ స్కంధము 


8. శ్రీకృష్ణుని ప్రయాణము 


అభిమన్యుని కుమారుడు జన్మించిన అనంతరము యేర్పడిన ఆనంద కోలాహలము (క్రమముగా సద్దుమణిగి 
నది. హస్తినాపురములో జీవనము ఫూర్వమువలె మామూలుగా నుండెను. యుధిష్టీరుని రాజభవనములో 
కూడ సామాన్య పరిస్తితులు నెలకొనెను తన ప్రయాణము అందరికీ అసంతృప్తిని కల్గించునని కృష్ణుడు 
ముందుగానే ఊహించెను ద్వారకాపురికి తిరిగి వెళ్ళనున్నట్టు వారితో చెప్పబూనెను. హస్తినాపురవాసులు 
కృష్ణుని యెంతగానో (ప్రేమించినారు. కృష్ణుని ప్రయాణమునకు వారంగీకరించరు. కృష్ణుడు కూడా వారినెంత 
గానో (ప్రేమించెను కాని వెళ్ళక తప్పదు 


కృష్ణుడు ప్రతి ఒక్కరికి - చెల్లెలు సుభద్రకు, (ద్రౌపదికి, వయోవృద్దులైన గాంధారీ ధృతరాష్ట్రులకు, 
పాండవులకు - వీడ్కోలు చెప్పెను ప్రతి ఒక్కరి ముఖమునందు కృష్ణుడు వెళ్ళుట యిష్టములేదను సూచనలు 
కన్చించెను తప్పనిసరిగా, కృష్ణుడు వెళ్ళుటకు యుధిష్టరుడు అంగీకరించెను కుంతి గృహమునకు వెళ్ళి, 
ఆమె పాదములపైబడి కృష్ణుడిట్టనెను ' 'నేను ద్వారకకు వెళ్ళుచున్నాను నా(శ్రేయస్సుకోరి ఆశీర్వదింపుము'' 


విచారముతో నవ్వి కుంతి కృష్ణునితో యిట్లనెను '“ఇంకా నువ్వు నా మేనల్లుడవైన కృష్ణుడుగా నటిస్తున్నావు 
కృష్ణా! నేను అమాయకురాలిని వేదములుగాని బ్రహ్మవిద్యనుగాని నేను నేర్వలేదు. కాని ఒక సత్యము మాత్రము 
తెలుసును. అదేమనగా, నీవు ప్రభువులకు ప్రభువైన ఈశ్వరుడవు ఎల్లపుడు ఉండు సత్యమే నీవు, సృష్టికర్తవు, 
ఆరిపురుషుడవు నీ శక్తిచేతనే యీ ప్రకృతి ఉదృవించినది పంచభూతములతో నిండిన యీ (ప్రపంచమంతటా 
నీవు వ్యాపించి యున్నావు ఎవ్వరూ ఛేదించలేని మాయ అనే తెర నిన్ను మా అందరినుండి మరుగుపరచుచు 
న్నది ప్రతి జీవ జడవస్తువునందు నీ ఉనికినిసామాన్యు "' ము నీవేయీ పంచజ్ఞానేంద్రి 
యములైననూ వాటి శక్తికి అతీతమైన వాడవు ఎందుకనగా వాటి వెనుక నున్న సత్యమే నీవు నాకు తెలిసినది 
అతి తక్కువ కాని నీవు ఏకైక సత్యమని యెజుగుదును నీకు నమస్కరించుట తప్ప యింకేమీ చేయజాలను 
అమాయకురాలనైన నేను, నిన్ను సరియైన పద్దతిలో ్రార్జించు విధము కూడ తెలియనిదానను సవినయముగా 
నీ పాదములకు నమస్కరించుచున్నాను 


''రంగస్టలముసై తన పాత్రను చక్కగా పోషించిన నటుడు (ప్రేక్షకులకు ఆ పాత్రయే తానను భావమును 
కల్గించును కృష్ణుని పాత్రను అతి చక్కగా నటించి పోషించినావు నీ నిజస్వభావము అందరకూ తెలియదు 
'నేను' 'నాది' అనే రెండింటి చేత భ్రమకులోనైన ప్రజలకు నీవు అదృశ్యుడవు స్వార్హము విడిచి యోగాభ్యాసము 
చేసి, బ్రహ్మాత్వమును పొందుటకు తీవ్రముగా ప్రయత్నించి, ఇంద్రియ శక్తులను పూర్తిగ నిగ్రహించిన బుషులు 
సైతము నిన్ను దర్శించలేకున్నారు అటువంటప్పుడు, నావంటి అమాయక్షృష్త్రీలు, 'యోగము' 'భక్తి అనే 
పదములకు అర్హము తెలియనివారు నిన్నెట్లు తెలియగిలరు? నాకు నీవు దేవకీ వసుదేవుల, నందయశోదల 
కుమారుడివి బృందావనములో గోవులను పాలించిన గోపబాలకుడివి కాని నాకు తెలుసు, నాభియందు 
కమలము ఉన్న (శ్రీమన్నారాయణుడవే నీవని చాలకాలము క్రిందట కంసుని చంపి, నీ తల్లి దేవకిని 


శ్రీమద్భాగవతము 
కారాగారము నుండి విడిపించినావు. అయినప్పటికీ, నేను అనేక పర్యాయములు నీచే దుర్చర పరిస్థితుల 
నుండి రక్షణ పొందినాను. నీవల్లనే నాకుమారులు తిరిగి రాజ్యమును పొందగలిగినారు. వారిని ఉడ్డరించినవా డవు 
నీవు. మాకు కష్టములు సంభవించినపుడు నీవు రక్షించితివి. నీవు బుద్దికి అందనివాడవు. నీవు రూపనామములతో 
మౌనవునివలె మాకు తోడుగా నుండి యెంతో సహాయము చేసినావు. ఇది మూ అదృష్టము. దురదృష్టకర 
పరిస్థితులు యెదురైనపుడు, నీవు మా చెంతకు వచ్చి రక్షించినావు. మమ్ము యెంతగానో (ప్రేమతో చూచినావు. 


“కృష్ణా! నేను నిన్ను కోరే వరము ఒక్కశకే. అదేమనగా మాకు పదేపదే కష్టములు కలిగించు. ఆ విధముగా 
నీవు యెల్లపుడూ మాతో ఉండుటకు వీలగును. ఉత్తమ కుటుంబములో జన్మించినవారు, యెక్కువ 
సంపదగల్లినవారు, బాగా చదువుకున్నవారు, సంపదమూలముగా అధికారము చేజిక్కించుకుని అహంకార 
ముతో వర్తించేవారు, నీ నామమును యెట్లు ఉచ్చరించగలరు? అయినప్పటికీ, నీవు నీకు గల అపారమైన 
కరుణచేత అటువంటి అనర్హులను కూడా అను[గ్రహించుచున్నావు. 


“ప్రభువులకు ప్రభువైన నీకు నమస్కారము. ఈ సృష్టి కారణమైన నీకు కారణము లేదుగదా! నీవే కాలము, 
ఆది అంతములు లేక నిరంతరము సాగుచునే యుందువు. ఈ మానవ ప్రపంచములో జన్మించుటకు యేల 
నిశ్చయించుకున్నావు? మలయపర్వత సానువులలో "పెరిగే మంచి గంధపు వృత్తము సువాసనను వెదజల్లున. 
ట్టుగా, యుధిష్టిరుని వైభవమును నలుదిశల (ప్రసరింపజేయుటకు నీవు యదువంశములో జన్మించినావని 
కొందరందురు. సూతప పృష్టిలకు యిచ్చిన మాటను నిలజెట్టుకొనుబకై నీవు దేవకీ వసుదేవులకు జన్మించినా 
వని మరికొందరందురు. ఈ భూమిపై బరువు తగ్గించమని బ్రహ్మాది దేవతలు విన్ను వేడగా, నీవు 
అవతరించినావని మరికొందరు చెప్పుదురు. అయితే రూపనామములతో అనంత పరబ్రహ్మము యెందుకవత 
రించెనో నాకు తెలియదు. సామాన్య మానవులు లోవయ్యే ద్వంద్వముంకు అతీతుడవని నేనెణుగుదును. 
నీకు యిస్థానిష్టములు లేవు. నీకు యెవరియందు రాగముగాని ద్వేషముగాని లేదు. ఇమ్టానిష్టములతో సతమత 
మయ్యే సామాన్యులు, నీవు యేప్రయోజనము నాశించి కార్యకలాపములను సాగించుచున్నావో యెజుగలేరు. 

“కృష్ణా! నీవు వెళ్ళిన తర్వాత మేమెట్టు ఉండగలము? ప్రాణము పోయిన పిదప, ఇంద్రియములు 
పనిచేయగలవా? ఎల్లప్పుడూ వీగురించే ఆలోచించుట కఠలవాటు పడిన మనస్సు యేనిధముగా యితరమైన 
వాటిని గురించి ఆలోచించగలదు? కృష్ణా! గింగానది యెన్ని అడ్డంకుల డెదుర్కొన్నప్పటికీ సముద్రమువైవు 
యే విధముగా ప్రవహించుచున్నదో, అడే రీతిగా నామనస్సు యెల్లప్పుడూ నీయందే లగ్నమై, నిన్ను గురించిన 
ఆలోచనలతోనే నిండి యుండేటట్టు అనుగ్రహించు”. 


తవ అనంత మధురమైన మందహాసముతో కుంతీదేపి కన్నీళ్లను తుడిచి, '' అక్లు కానిమ్ము'' అని పలికెను. 


ఆ తర్వాత రాజసభకు వెళ్ళి అచ్చట యురిష్టిరుడు, అతని సోదరులు, తాను ద్వారకకు వెళ్ళనున్న 
కారణంగా విచారముతో నుండుట గమదించెను. ఇంతలో రథము వచి? సౌధదా?రము వద్ద నిలిచి యుండెను. 
ఆర్టుమడు రథముపై నికిచి, తెల్లని గొడుగును కృష్ణుని తలపై యెత్తి పజ్బుకొనెను. ఉద్దవుడు, సాత్యకి 
చామరములమ పట్టుక్‌"నిర, యుధిష్టిర, ఫీమ, వకుల సహదేవులు రథమున కిరువైపుల నడవసాగిరి. పురములోని 
'ప్రజలు బయటికి వచ్చి వీధి కిరువైపుల నిలిచి తమకు అత్యంత (ప్రేమపాత్రుడైన కృష్ణునకు వీడ్కోలు చెప్పిరి. 
రథము వగరపు సరిహద్దులు దాటి రాగా, అతికష్టముతో కృష్ణుడు తవ మిత్రులకు నచ్చజెప్పి వారివారి యిండ్లవైపు 
¥ శ 
వారిని మరళ్చిను. దారుకుడు గుగ్రములను అదిలించగా రథము వేగము పుంజుకొని, కనుమరుగయ్యెను. 


ద్వితీయ స్కంధము 
పాండవ సోదరులైదుగురు అచ్చటనే నిల్చుని, రధము అదృశ్యమైన దిక్కువైపు రెప్పచేయక చూచుచుండిరి 


9 అశ్వమేధ యాగము 


కొన్నిమాసములు గడచినవి మనస్కైర్యమును పొందుటలో యుధిష్టిరుడు కొంతవరకు కృతకృత్యుడ 
య్యెను రాజ్యపరిపాలన విషయములందు తన మనస్సును లగ్నము చేయుటచేత యిది సాధ్యమయ్యెను 
కాని అతని మనస్సులో ఒకమూల అశాంతి మెదలుచునే యుండెను తన కౌరవసోదరులు యితిర బంధువులు 
తన మూలముగనే మరణించినారను విషయమును మరువలేకుండెను 


వ్యాసమహర్షి యుధిష్టిరుని వద్దకేతెంచి అశ్వమేధయాగము నిర్వర్తించినచో పాపపరిహారము కాగిలదిని 
చెప్పెను ఈ సూచనను అందరూ ఆమోదించిరి యుధిష్టరుడు పిలుపనంపగా కృష్ణుడు వచ్చి వ్యాసుని 
సూచనను బలపరిచెను 


యుధిష్టిరుడు జరుపబోవు కార్యమున కందరూ సంతోషించిరి ఈ విధముగానైనా యుధిష్టీరుని మనస్సు 
జరిగిన వాటి గురించి ఆలోచించుచు బాధపడక యుండునని అందరూ తలచిరి ముఖ్యముగా అర్జునుడు 
చాలా ఉత్సాహభరితుడయ్యెను గాండీవము చేతబట్టి అనేక సంవత్సరములు గడచినట్టు అనిపించెను అతిని 
శక్తివంతమైన బాహువులు పోరు సలుపుటకు యిచ్చగించుచున్నవి కాని యుధిష్టరుడు అధర్మ యుద్దమునకు 
వ్యతిరేకముగా నుండెను సామాన్యముగా సామంతరాజులు చక్రవర్తికి సమర్పించే సుంకములు న్వీకరించుటకు 
కూడ యుధిశి క్‌ “కృష్ణా? ధనము సంపాదించుటకు నేరేదైన మార్గమును సూచింపుము 
నీ సూచనల ననుసరింతుము'' అని యుధిష్టరుడు పలికెను నిదానముగా ఆలోచించి, కృష్ణుడు పాండవసోదరు 
లను ఉత్తరదిశగా నున్న ఒక ప్రదేశమునకు పంపెను ఆ ప్రదే * రాజు యజ్ఞము 
చేసి ఆ యజ్ఞమునకు వినియోగించిన బంగారు పాత్రలను, యితర వస్తువులను అక్కడనే నిడిచిపోయెను 
కృష్ణుని సూచన ననుసరించి, పాండవ సోదరులు ఆ (ప్రదేశమందు విడిచిన విశేషమైన సంపదను గైకొని తిరిగి 
వచ్చిరి యుధిష్టిరుడు మూడు పర్యాయములు యజ్ఞము జరిపెను వ్యాసుడు యజ్ఞమునకు అధ్వర్యము 
వహించెను పాండవ సాంప్రదాయము ప్రకారము కృష్ణుడు అర్జ్వ్యాది పూజలందెను 


యజ్ఞము పూర్తి అయిన తర్వాత కొన్నిరోజులు పాండవులతో గిడిపి, తిరిగి కృష్ణుడు ద్వారకకు 
ప్రయాణమయ్యెను తనతో అర్జునుని తీసుకుని ద్వారకకు వెళ్ళెను. 


10 విదురుడు ధనుర్భాణములు దిగవిడుచుట 


పాండవుల అరణ్యవాసము పదమూడవ సంవత్సరము దాటినది దుర్యోధనుని నుండి అర్హరాజ్యమును 
రాబట్టుటకు ప్రయత్నములు జరిగెను ధృతరాష్ట్రని సభ అంతయు కుటిలముగా కుత్సితముగా నుండెను 


శ్రీమద్భాగవతము 


పాండవులతో సమస్యను శాంతి యుతముగా పరిష్కరించుకొనవలసినదని భీష్ముడు దుర్యోధనునికి సలహా 
యిచ్చెను, ద్రోణుడు కూడ అదే విధముగా దుర్యోధనునికి నచ్చజెప్పుటకు ప్రయత్నించెను కాని (ప్రయోజ 
నము లేకపోయెను దుర్యోధనుడు యుద్దమునకు కృతనిశ్చయుడయ్యెను యుద్దమో లేక తిరిగి అరణ్యవా 
సమో, యీరెండింటిలో యేదో ఒకటి జరుగవలెనని దుర్యోధనుడు తలచెను ఇది దృష్టిలో నుంచుకుని 
ధృతరాష్ట్రుడు సంజయుని, ఉపస్థావ్యమను ప్రదేశములో నున్న పాండవుల వద్దకు యుద్దము నివారించవలసినదని 
కోరుచూ, రాయబారిగా పంపెను మంచి హృదయము ఉదారస్వభావముకల యుధిష్టిరుని రాజ్యకాంక్షను 
వీడి తిరిగి అరణ్యవాసము చేయమని కోరవలసినదిగొ సంజయుని ప్రత్యేకముగా పంపెను. సంజయుడు 


హస్తివాపురము తిరిగివచ్చి ముసలిరాజు ధృతరాష్ట్రనితో అతని దురాశను నిందించుచు పరుషముగా మాట్లా 
డెను. 


ఆరోజా రాత్రి ధృతరాష్ట్రునికి యెంతప్రయత్నించినను నిద్రరాకుండెను అతని సోదరుడైన ఏదురునికి 
కబురంపెను. గుడ్డిరాజైన ధృతరాష్టునిపై విదురునకు విపరీతమైన జుగుప్స మరొకపక్క గుడ్డిరాజుపై జాలి 
విచారము ధృతరాష్ట్రునితో విదురుడిట్టనెను. '' ప్రియసోదరుడా! నీకు ని ద్రవచ్చుటలేదను చున్నావు. ఎందుకు 
వచ్చుటలేదో నాకు తెలియును మరణించిన నీ సోదరుని కుమారులయెడ నీవు అన్యాయముగా వ్యవహరించు 
చుంటివి. వీ పాపస్వభావమే నీకు నిద్ర రాకుండ చేయుచున్నది నామాట వినుము మన సోదరుడైన పాండురాజు 
మృతిచెందిన తర్వాత రోజులు గుర్తుకు తెచ్చుకొనుము కుంతి తన అయిదుగురు పుత్రులతో మన వద్దకు 
వచ్చిన ఆరోజు నీకు జ్ఞాపకమున్నదా? ఆరోజునుండే ఆ యువకులను వీవు అసహ్యించుకొనుట ప్రారంభించి 
నావు నాకు తెలునుమ. నీవు నీపుత్రుడు దుర్యోధనుడు కలిసి, శకుని సలహాపై, వారణావతమందు వారిని 
నాశనము చేయుటకు వేసిన పన్నాగము నాకు తెలియును ఆ పురమునకు వారివి పంపీ లక్కయింటికి 
నిప్పంటించిన, వారు నాశనమగుదురవి తలపోసినావు నీ దురాలోచనము ముందుగానే యెణీగి నా సోదరుని 
పుత్రులను రక్షించినాను అందుకు నీవు నన్ను క్షమించలేదని కూడ నాకు తెలియును నీకు మరొక అవకాశము 


కలిగినది నీవు దావివి సరిగా వినియోగించుకొనా ఇవా? లేదు ఖాండవప్రస్థమనే యెడారివంటి మరు భూమిని 
యుధిష్టిరుని కిచ్చినావు 


“అయితే యుధిష్టరుడు అతని సోదరులతో కలిసి ఆ ప్రదేశమును అతిసుందరముగా తీర్చిదిద్ది భారత 
వర్షములోవి సామంతరాజులందరి మన్ననలు చూరగొని, రాజసూయ యాగమును విజయవంతముగా 
జరిపెను. నీ కుమారుడైన దుర్యోధనుడు ఈర్ష్య చెంది, దానివి చేజిక్కించుకొనవలెనని యోచించెను అతని 
ఆలోచనను నీవు బలపరిచినావు ద్యూతగృహమును వీవు నిర్మించి, అందు నీ తమ్ముని కుమారులను 
మోసగించినావు. వారు వారితోబాటు రాజ్యమును పోగొట్టుకొవిరి అభాగ్యురాలైన ద్రౌపదిని జుట్టుపట్టుకుని 
సభలోనికి యీడ్చుకొని వచి నపుడు, ఆమె తనకు జరిగిన పరాభవము నుండి కాపాడి న్యాయము చేకూర్చమని 
నిమ్న ప్రాధేయపడివది ఆమె మాటలను నీవు లెక్కచేయలేరు వారు పండ్రెండు సంవత్సరములు 
అరణ్యములోనూ, ఒక్క సంవత్సరము అజ్ఞాతముగమ గడుపునట్టు చేసినావు అది తప్పుకాదా? ఇప్పుడు 
యేమి జరిగినది? అప్పుడు విధించిన షరతులు --- పండ్రెండేళ్లు అరణ్యవాసము, ఒక సంవత్సరము 
అజ్ఞాతవాసము, మొత్తము పదమూడు సంవత్సరములు బహిష్కరణ --- అన్నియు నెరవేర్చి వచ్చినారు. 
ఇప్పుడు వారు నిన్ను న్యాయము చేకూర్చమవి అడుగుచువన్నారు వారు కోరుచున్నది రాజ్యములో వారి 
భాగము. కొని నీవు, వీ పుత్రులు దురాశతో అశ్రమముగా గడించివది దక్మించుకోవలెనని చూచుచున్నారు. 


ద్వితీయ స్కంధము 

వారు కోరినదానిని నీవు విమటలేదు. వారిని తిరిగి అరణ్యమునకు పొమ్మని రాయబారము పంపితివి. ఇది 
అన్యాయము కాదా? ఇప్పటికైనా మించిపోయినదిలేదు వారి దగ్గర నుండి కృష్ణుడు శాంతి సందేశము తీసుకుని 
రానున్నాడు కృష్ణుని మాటలు వినినట్టయిన యీ వృర్దాప్యములో నీకు కొంత శాంతి లభించును" 
అధర్మవర్తనుడైన గుడ్డిరాజుకు విదురుడు ధర్మమును బోధింప యత్నించెను మరికొన్ని రోజుల తర్వాత 
కృష్ణుడు హస్తినాపురమునకు వచ్చెను సభలో కృష్ణుడు దుర్యోధన ధృతరా(ష్ట్రులకు వారి అనుచిత ప్రవర్తనను 
ఎత్తిచూపి గర్జించెను పెద్దలైన భీష్మ ద్రోణులు కూడ పాండవులకు న్యాయము చేకూర్చమని వచ్చజెప్పదొడగిరి 
కాని అవి నిషృలమయ్యెను తదుపరి విదురుడు మాట్టూడెను 


విదురుడిట్లు పలికెను '' ప్రియసోదరా! నీకు, నీ పుత్రులకు వాటిల్లనున్న ఘోర ప్రమాదమును వీవు 
ఊహించలేకున్నావు. నీ తెలివితక్కువతనము చేత, భీముని కఠోర ప్రతిజ్ఞలను మరచినావు కాబోలు భీముడు 
అతనిసోదరులు, నాగుపాములవలె బుసలు కొట్టుచు, నీ పుత్రులనందరినీ కాటువేయుటకు సిద్దముగా 
నున్నారు. యుధిస్టిరున కతని రాజ్యభాగము నిచ్చివేయుము మానవతూపములో నున్న భగవంతుడు యీ 
కృష్ణుడు, పాండవులు తనకు అత్యంత ప్రీతిపాత్రులని ప్రకటించెను అందుచే, దేవతలందరూ పాండవుల 
పక్షముననే యుందురు. భగవంతుడు యెక్కడ ఉండునో అక్కడ లక్ష్మీదేవి (అనగా సంపద) ఉండునని 
నీవు యెజుగవా? నీపాపములన్నీ మూర్తీభవించి నీపుత్రుడు దుర్యోధనుడుగా రూపొందెను కుటుంబ క్షేమము 
కొరకై వ్యక్తిని, (గ్రామక్షేమము కొరకై కుటుంబమును, సంఘ శేమముకొరకై. (గ్రామమును, చివరకు జీవ 
క్షేమమునకై యీ భూమిని వదలుట శ్రేయస్కరమని కోవిదులందురు దుర్యోధనుని విడిచిపెట్టుము నా 
సలహా వినుము నీ శ్రేయస్సును కోరి చెప్పుచున్నాను. 


విదురుడు మాట్టాడుట ముగించిన తర్వాత సభ ఒక క్షణకాలము నిశ్శబ్దమయ్యెను ఒక్క క్షణకాలము 
దుర్యోధనుడు తాను కూర్చున్న చోటునుండి దిగి వచ్చెను అతనితో రాధేయుడు, దుశ్శాసనుడు, శకుని 
కూడ వచ్చిరి దుర్యోధనుడు పినతండ్రి విదురుని (ప్రక్కనే నిలుచుండెను అతని కండ్లు యెగర్రనయ్యెను. 
పెదవులు కోపముతో కంపించుచుండెను విదురునితో సూటిగా మాట్లాడకుండ, దుర్యోధనుడు యిట్లనెను 
“అధమ జాతిలో జన్మించిన యీతనిని యీ సభకు రానిచ్చిన దెవరు? ఇతడు దేశద్రోహి. మహారాజైన నా 
తండ్రీ ఉప్పుతినుచు, సిగ్గువిడచి మా శత్రుపక్షము వహించుచున్నాడు. ఇతడు వెంటనే హస్తీనాపురము విడచి 
వెళ్ళవలెనని మా అభిమతము అతడిక్కడ ఉండుట మాకు సమ్మ తముకాదు. పూజ్యులైన మా తండ్రిగారికి 
సోదరుడగుటచేత, (ప్రాణములతో విడిశిపుచ్చుచున్నాము'' 


విదురుడు అందరినీ ఒకసారి పరిశీలించి, అన్నయైన ధృతరాష్ట్రుని వంకకు దృక్కులు మరల్బెను. సభలో 
యెవరూ నోరువిప్పి పలుకలేదు, విదురుని ముఖము వివర్షమై ప్రశాంతముగా నుండెను. అతని పెదవుల 
నుండి కేవలము సన్నని నిట్టూర్పు మాత్రము వెడలెను. భగవంతుని తంచుకొనగా, అతని మనసు భ్రమ, 
అనురాగము, బాధ, విచారము - వీని నుండి విముక్తిపొందెను, అతదు తవ శక్తివంతమైన ధనుర్చాణములను 
తీసి సభాద్వారము వద్ద నుంచెను. "ఈ ధనుస్సుతో బాటు మాయావృతమైన నా దృష్టిని యీ ద్వారమున 
వదలుచున్నాను; నా సోదరుడు, అతని పుత్రులయెడగల అనురాగము, వారి నిజస్వభావమును మరుగుపరిచి, 
నమ్మ గుడ్డివానిని జేసినది. ఈ అనురాగమనే మాయ యింతకాలము నన్ను యిక్కడ బంధించినది. ఈనాడు 
ఆ మాయ నుండి బయటపడ గలుగుతున్నాను'' అను సందేశము నందించుచున్నట్టున్నది విదురుని 
ధనుర్చాణ వఏసర్దన, 


శ్రీమద్భాగవతము 


విదురుడు సభనుండి లేచి, వెనుకకు తిరిగి చూడక, వెడలిపోయెను 


11 యుద్దానంతరము విదురుని పునరాగమనము 


హస్తినాపురము వదలి విదురుడు భారతవర్షములోని పవిత్ర నదీతీరములను దర్శించుచు తీర్ణయాత్రలు 
చేసెను. త్రిమూర్తులగు (బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులచే పావనమైన తీర్ణములన్నిటిని సందర్శించపలెనని 
సంకల్పించెను మొదట బృందావనము వెళ్ళి అచట గోవర్లన పర్వతము దిగువ కొంతకాలము గడిపెను 
అచ్చటనుండి నర్మదా, నదీతీరమునకు కు వెళ్ళి నిత్యమూ నిర్మలముగా నుండు నర్మదా జలములో సా ఎనమాచ రిం 


ద్వితీయ స్కంధము 
యాగము జరిగిన తర్వాత యుదిష్టిరునకు మనశ్శాంతి కలిగెను. అన్ని పక్కలను సముద్రము ఆవరించిన 
యీ భూమిని పాలించుచుండెను ఇంద్రుడు స్వర్గమును వరిపాలించురీతిగా నుండెను. యుధిష్టీరుని పాలనలో 
అందరూ సుఖసంతోషములతో నుండిరి పంటలు బాగా పండి, ప్రజలు సంతృప్తితో జీవించుచుండిరి ఆయా 
బుతువులలో వర్షములు సక్రమంగా పడి, భూమి సస్యశ్యామలముగా నుండెను గోవులు అమృతము వంటి 
పాలను విరివిగా యిచ్చుచుండెను. దొంగతనములులేక, రాజ్యమునందు (ప్రజలందరూ సద్భుద్దితో ఆనంద 
ముతో జీవించుచుండిరి 


అకస్మాత్తుగా యుధిష్టీరుడు అశుభ శకునములను గాంచెను. ఇదివరలో ఒకసారి యుద్దమునకు పూర్వము 
యిటువంటి దుశ్శకునములను చూచెను అప్పటివలెనే [గ్రహములు ఆయా రాశులయందు సమకూరి, 
ప్రపంచమునకే గొప్ప వినాశము కలుగుసూచనలు కన్పడెను ఏమి జరుగనున్నదో యని ఆందోళన చెందుచున్న 
సమయమున విదురుడు హస్తినాపురమునకు వచ్చెను 


యుధిష్టిరుడు అచ్చెరువొందెను గొంతునుండి మాటపెగలదాయెను విదురుని రాకకు మిక్కిలి సంతోషిం 
చెను అత్యంత ్రీతిపాత్రుడైన పినతండడ్రిని చూచినంతనే కనులనుండి అశ్రువులు కారజొచ్చెను రాజకుటుంబ 
ములోని వారందరు --- ధృతరాష్ట్రుడు, గాంధారి, యుయుత్సుడు, సంజయుడు, కృపాచార్యుడు, కుంతి, 
(ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి ( ద్రోణునిభార్య), పాండవ సోదరులు --- విదురువకు స్వాగతమొసంగిరి 
విదుర ధృతరాష్ట్రుల సమావేశము చాలా సున్నితముగా జరిగెను జీవచ్చవముగా నున్న శరీరమునకు ఊపిరి 
పోసినట్టుగా, విదురుడు లేని లోటు వృద్దుడైన ధృతరాష్ట్రునికి తీర, యెంతో శక్తి నిచ్చినది సోదరుడైన 
విదురుని (ప్రేమతో కౌగిలించుకొనెను (ప్రారంభములో కలిగిన బౌత్సుక్యము కొంచెము సద్దుమణిగిన తర్వాత, 
వారందరూ భవనము లోపలి ప్రాంగణములో నికి వెళ్ళిరి విదురుడు భోజనపానాదులు గావించి కొంతసేపు 
విశ్రమించెను అటు పిమ్మట యుధిష్టరుడు విదురుని కుశల (ప్రశ్నలువేసి గడచిన కొలది సంవత్సరములు 
యెట్లు గడపినదియు వివరింపుమని అడిగెను. ''గడచిన యీ కాలములో మా గురించి తలచేవారా? మీ 
అభిమానమును మేము యెన్నడూ మరువలేదు మా చిన్నతనములో తల్లిపశ్షీ తన రెక్కలతో పిల్లలను యెట్టు 
కాపాడునో ఆ విధముగా మీరు మమ్ములను కాపాడినారు మీరు గక్షించకపోయిన ఆనాడు లక్కయింటిలో 
మేమందరమూ మా తల్లీ కుంతీదేవితో సహా దగ్ధమై యుండేవారము గడచిన కొద్ది సంవత్సరములలో 
మీరెట్టుండిరి? ఏయే తీర్ణములను సందర్శించిరో వివరముగా చెప్పండి భగవంతుని రూపము యెల్లప్పుదూ 
మనస్సులో మెదిలే మీవంటి పరమపావనులనే తీర్ణములుగా పరిగణింతురు సామాన్య మానవులచే కలుషితమైన 
పుణ్యనదులు మీవంటివారు వాటిని సందర్శించు టవలన అవి పునీతమగుచున్నవి భగీరధుడు గంగను భూమికి 
తెచ్చునపుడు గంగాదేవి 'ఈ స్వర్గము నుండి భూమికి దిగివచ్చినచో నాలో స్నానమాచరించే పాపులు నన్ను 
కలుషితమొనర్శి నాలోని నిర్మలత్వమును అపహరింతురు. అట్టు జరుగుటకు వీలు లేదు" అని పలికినట్లు 
నేను వినియున్నాను అందుకు భగీరథుడు 'నిర్మల మనస్కులైన పవిత్రమానవులు నీయందు స్నానము 
చేయగలరు. వారునిన్ను పునీతను చేయగలరు వారిని తీర్ణరూపులందురు' అని జవాబు చెప్పినట్టుగా 
వినినాడను మీరు చెప్పు విషయములు వినుటకు యెంతో కుతూహల పడుచున్నాము'' 


గడిచిన సంవత్సరములు తాను యే విధముగా గడపినదియు వివరించెను. తాను సందర్శించిన పవిత్ర 
ప్రదేశములను వర్షించి చెప్పెను. కాలము మిక్కిలి తొందరగా సంతోషముగా గడచిపోయెను 


శ్రీమద్భాగవతము 
రాజభవనములో కొన్ని రోజులుండెను ఎక్కువ కాలము అభాగ్యుడైన ధృతరాఘ్టనితో గడిపెను. 


12 ధృతరాష్ట్రుని చరమదశ 


హస్తినాపురములో కొన్నిరోజులు ఉండిన తర్వాత, విదురుడు సమయము మించిపోవుచున్నదని, కాలము 
వృధా చేయుట అనుచితమవి నిశ్చయించుకొనెమ. తాను వచ్చి చేయవలసిన కార్యము పూర్తికాగా, ఒకరోజు 
ధృతరాష్ట్రనితో యిట్లనెను "“ప్రియసోదరా! ఆరోజులలో నేను నీకు చెప్పిన సలహాలను ఆలకించలేదు కాని 
యిప్పుడు నేను చెప్పబోవునది నీవు తప్పక వినవలెను ఈ హాస్తినాపురము విడిచిపెట్టి, అరణ్యమునకు 
వెళ్ళుము. ఈ భోగభాగ్యములను విడిచి, యీ పట్టణమునకు దూరముగా నున్న అరణ్యమున కేగుము.! 


ధృతరాష్ట్రుడు తన తమ్మునివైపు తిరిగి యిట్లనెను '' వీవు చెప్పునది సాకర్ణమగుటలేదు ఈ వృద్దాప్యములో 
అవిటివాడన్నై అరణ్యమునకు యేల పోవలెనో తెలుపుము వివరముగా చెప్పుము నీవు యీ విధముగొ 
సూచించుటకు యేదో ఒక కారణము ఉండునని తలంచెదను నన్ను వెళ్ళమని యెందులకు చెప్పుచున్నావు?'' 


విదురుడు యెంతో సరళమైన స్వరముతో యీ విధముగా నచ్చజెప్పదొడంగెను '' భయంకరమైన కాలుడు 
మిక్కిలి తొందరగా సమీపించుచున్నాడు కాలుని శక్తి ముందు ఏదియు నిలువలేదు ఏవో మాటలు చెప్పి 
కాలుని వెనుకకు పంపుట అసాధ్యము. మృత్యువు చేరువలో నున్నది కాలుని చెయ్యి స్పృశించునపుడు, 
నీకు అత్యంత ప్రీతికరమైన యీ జీవితమును త్యజించవలసి యున్నది ఇక యితర ప్రీతికర వస్తువులను 
గురించి యేమి చెప్పగలము! సంపదా? బంధువులా? అధికారమా? మృత్యువు సమీపించినపుడు యివన్నీ 
యేమి చేయగలవు? ఈ సందర్భములో నీకు కొన్ని చేదు నిజములను చెప్పనిమ్ము నావారు అని 
చెప్పుకోదగ్గవారెరూ నీకు లేరు నీ తండ్రి, సోదరుడు, స్నేహితులు, పుత్రులు అందరూ గతించినారు 
కారిగర్భములో కలిసిపోయినారు వృద్దాప్యము చేత నీ శరీరము మిగుల శుష్కించినది నీవు ఉంటూన్న 
యీ గృహము కూడ నీదికాదు వీ పుత్రులందరూ భీమునిచేతిలో మరణించినారు ఆ భీముడు పెస్ట్రే అన్నమునే 
యిప్పుడు నీవు తినుచున్నావు ఇంతటి అవమానకర పరిస్థితుల్లో జీవిస్తున్నావంకే, జీవితముపై నీకు యెంత 
వ్యామోహమో తెలియుచున్నది ఈ దుర్భర జీవితము నీకు గ్రాసిపెట్టియున్నది 


““అక్కయింటిలో పాండవులను చంపబూనుకున్నావు. ఆహారములో విషము కలిపి భీముని చంపుటకు 
సిద్దపడివావు వాది భార్యయైన (ద్రౌపదిని విండు సభలో అవమానించినావు వారిసంపదను రాజ్యమును 
అపహరించినావు. ఇన్ని జరెగినప్పటికీ, వారు వీకీ జీవితము సమకూర్చినారు ఇట్టే జీవితము వలన యేమి 
'ప్రయోజవము? ఈ జీవితము, యీ భోగభాగ్యములు త్యజించుటకు నీవు యిష్టపడకపోయిననూ, మృత్యువు 
విన్ను వదలిపెట్టుడు. నీకు బిష్టమైనా, అయిష్టమైనా, యీ శరీరము జీర్ణవస్త్రము వలె క్షీణించకమానదు 

ఈ సత్యములను ఒక్క క్షణము ఆలోచించు ధైర్యము తెచ్చుకొనుము సంపరను, బంధుమిత్రులను, 
పుత్రులను పోగొట్టుకున్న తర్వాత రహస్యముగా అడవికేగి శరీరమును విడచిపెట్టువాడే ధైర్యవంతుడు 

కొ క | మరికొందరకు ఒకరు బోధించుట వలన వైరాగ్యము కలుగును 
కాని మనోరైర్యముతో వైరాగ్యము నవలంబించి, అరణ్యమువకేగి శేషజీవితమును గడుపు మానవుడే అందరిలో 


ఆ. 


ద్వితీయ స్కంధము 
ఉత్తముడు యౌవనములో ధైర్యముగా నుండుట చాలా సులభము. కాని మృత్యువు సమీపిస్తున్నదని (గ్రహించి 
యెట్టి విచారములేక యీ శరీరమును వదలుటకు సంసిద్దతను (ప్రకటించు మానవుడే నిజమైన ధైర్యవంతుడు. 
బాధాసదృశమైన యీ పురమును మరిచిపొమ్ము లేచి ఉత్తరదిశగా పోయి స్వర్గమార్గమున ప్రయాణించుము'' 


చాల సేపటివరకు ధృతరాష్ట్రుడు మౌనముగా నుండెను మొట్టమొదటిసారిగా తన జీవితములో ధృతరా 
'ష్టుడు, యెట్టి అరమరికలు లేక, విదురుని సలహా పాటించ నిశ్చయించుకొనెను. 


రాత్రి రెండవ యామము గడచినది ధృతరాష్ట్రుడు తనపక్కమీద నుండి లేచి, భార్య గాంధారికి తన 
నిశ్చయమును తెలిపెను ఆ మహాసాధ్వి వివాహము జరిగిన రోజునే, తన భర్త చూడలేని యీ (ప్రపంచమును 
తానుకూడ చూడనని పట్టుబట్టుతో కళ్ళకు గంతలను కట్టుకొనెను ధృతరాష్ట్రుడు చెప్పినది విని మారు 
మాట్లూడక భర్తపక్క నిలుచుండెను ఆ వృద్దదంపతులు రహస్యముగా యెవరికీ తెలియకుండా విదురుడు 
తోడురాగా రాజ భవనము విడిచి వెళ్ళిరి 


13 నారదుడు హస్తినాపురమున కేతెంచుట 


ప్రాతఃకాలముననే యుధిశ్టీరుడు నిద్రనుండి లేచెను * కాల్యకృత్యములు తీర్చుకుని, ఉదయపూజలు చేసీ, 
యితర నిత్యకర్మలు పూర్తిచేసి, ధృతరాష్ట్రుడు గాంధారి నివసించే వసతివైపు వెళ్ళెను అతని నిత్యకృత్యములలో 
యిది ఒకటి అక్కడ చుట్టూ పరికించగా ధృతరాష్ట్రుడు, గాంధారి కావ్రరాలేదు. విదురుడు కూడ 
కనిపించలేదు అంతటా వెదికెను కానివారి జాడ యెక్కడనూ కానరాలేదు వారి వసతి ముఖద్వారము 
వద్ద సంజయుడు కూడ తనవలెనే విచారవదనముతో కన్పడెను యుధిష్టిరుడు సంజయునడిగెను సంజయుడు 
ఒక్కమాటయైనను పలుకలేదు సంజయునితో నిట్లు పలికెను ''ఓ సంజయా! వారెక్కడ? మా పెదతండ్రి, 
పినతండ్రి, పెదతల్లి యెక్కడ నున్నారు? ఎవరిచేతనైన అవమానమొంది, రహస్యముగా యెవరితో చెప్పకుండా 
వెళ్ళిపోయినారా? లేక, పుత్రశోకము భరించలేక గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ఏ 
విషయమునూ తొందరగా చెప్పుము!" కన్నీళ్ళను తుడుచుకుని సంజయుడిట్లు పలికెను, ''నిజముగా యేమి 
జరిగినదో నాకు తెలియదు వారు యేమి చేయనున్నదీ నాకు తెలియపరచలేదు వారిద్దరునూ విదురుడునూ 
నన్ను మోసపుచ్చిరి'” ఈ విషాద పరిస్తితిలో మునిగియున్న యుధిస్టిరుడు, నీణ మీటుదు వచ్చుచున్న 
నారదుని చూచెను నారదునికి స్వాగతము పలికి ఉచితరీతిని సత్కరించి యిట్టు పలికెను, '“నేను మరొక 
ధ్యానలో నున్నట్లు కన్చించినవో క్షమించగోరెదను, నాతండ్రి సోదరులు, నాపెదతల్లీ కన్చించకపోవుటచేత 
మనసు స్పిమితము తప్పియున్నది నన్ను విచారము ఆవరించినది మీరు నన్ను ఓదార్చి, యిట్లు జరుగుటకు 
అర్హమేమిటో తెలియజెప్పమని వేడుకుంటున్నాను'' అంత నారదుడిట్లు పలికెను ''యుధిష్టిరా! నీవు యెవరి 
గురించి విచారించవలసిన పనిలేదు ఈ ప్రపంచము భగవంతుని అధీనములో నున్నది కొందరు వ్యక్తులను 
ఒకచేట జేర్చి, వారు కొంతకాలము జీవించి, తిరిగి ఒకరినొకరు నిడిచి వెళ్ళువట్లు చేయునది ఆ భగవంతుడే 
ఎద్దును చూడు దాని యజమాని దాని ముక్కుకు రంధ్రములు చేసి ఆ రంధ్రములగుండా ఒక త్రాడును 
వేసి, ఆ తర్వాత దాని వీపుపై బరువులను వేసి దానిని లాగుకుని వెళ్ళును యజమాని ముక్కుత్రాడును 


శ్రీమద్భాగవతము 


యెటులాగితే అటువైపు యెద్దు నడచి, తన వీపుపై యెంత బరువు వేసిన అంత బరువును లాగుకొని పోవును 
ఈ విషయములో యెద్దుకు మరొక గత్యంతరము లేదు. అదేరీతిగా మానవుడు కొన్ని కత్రాళ్లతో కట్టుబడియు 
న్నాడు. వాటినే మావవుడు వర్తించు సూత్రము అందురు అవి యేమనగా: ధర్మము, బ్రహ్మచర్యము, 
(బ్రాహ్మణ్యము. వీటి ననుసరించి తనపై మోపిన బరువు బాధ్యతలను లాగుకొని, భగవంతుని దిశగా పోవును 
ఏ వ్యక్తిని తన యిష్టము వచ్చినట్టు సంచరించుటకు స్వేచ్చలేదు ఒక బాలుడు ఆటబొమ్మలతో 
ఆదుకొనువపుడు, కొంతసేపు వాటినొకచోట జేర్చి ఆడుకొనును. మరికొంతసేపటికి తనకు తోచినరీతిగా 
వాటివి విడదీయును. అదేరీతిగా, భగవంతుడు మావవులను యీ ప్రపంచములో ఒకచోట జేర్చి, తనకు 
తోచినపుడు వారిని విడదీయును. ప్రతి వ్యక్తి జీవితము యీ సత్యమును నిరూపిస్తున్నది మానవశరీరము 
అశాశ్వతమని నీకు తెలియును ఆత్మ శాశ్వతము ఏ విధముగా చూదినప్పటికీ, అదృశ్యమైన వీ తండ్రి 
సోదరులు, పెదతల్లి గురించి విచారించుట తగదు వారిని నంరక్షీంచుటకు నీవు లేకపోవుటచేత వారు 
విస్పహాయులయ్యెదరని నీవు తలచవద్దు ఈ భ్రమను విడువుము పంచభూతాత్మకమైన యీ శరీరము కాల, 
కర్మ, స్వభావములకు కట్టుబడి యున్నది. ఇంకేదియు దానివి సంరక్షీంపనూ లేదు, నశింపజేయనూ లేదు 


'“యుధిష్టిరా!. జాగ్రత్తగా వినుము భగవంతుడు రూపనామములతో యీ భూమిపై దుష్టశక్తులను 


విర్మూలించుటకు అవతరించియున్నాడు. అతని కార్యము పూర్తి అయినది అతడు ఉన్నంతవరకు నీవు 
యా భూమిపై ఉండగలవు 


“ఇక నీ తం'డ్రిసోదరులు, పెదతల్లి గురించి వినుము. ధృతరా! 1 చేరెను గంగానది 
యౌ భూమికి దిగివచ్చినపుడు, ఏడు పాయలుగా విడిపోయి 'ప్రవహించెను ఎక్కడ యేడు పాయలుగా 
విడిపోయెనో ఆ ప్రదేశమునకు సప్తస్రోతస్సు అని పేరు. ఆ పవిత్ర ప్రోతస్సు తీరమున, నీ పెదతండ్రి రాబోవు 
జీవితమునకు సంసిద్దుడగుచున్నాడు అయిదు రోజుల తర్వాత అతనికి యీ శరీరము ముండి విముక్తి 
లభించును. అతవి శరీరముతోబాటు గాంధారి శరీరము కూడా ఆ ఆశ్రమము నందు దగ్గమైపోవును ఇది 


చూచిన తర్వాత వీ పినతండ్రి విదురుడు మరొకసారి పుణ్యతీర్హములు దర్శించి, బదరికాశ్రమము చేరి అక్కడ 
తవ శరీరముమ విడిదిపెట్టును 


“వేమ చెప్పివదంతయు విని యీ విశారమును త్రోసిపుచ్చుము'' పాండవుల వద్ద సెలవు తీసుకుని 


వారదుడు వెడలగా, యుధిష్టరుడు నారదుడు పలికివ పలుకులమ మనవము గావించుకుని, తనను తాను 
పముదాయించుకొవెను, 


14 అర్జునుడు దా పరక నుండి తిరిగి వచు టు 


గడచిన కొర్దికాలములో ధెష్టరువి కలవరపరచెను. కొంతవరకు నారదుని బోధలు 
అతనికి ఊరట కలిగించెను కావి దుశ్శకునములు గోచరించుచువే యుండెమ ఎంతటి 


మహోత్సాతములు 
సంభవించునోయవి తలంచుచూ భయ(భాంతుడయ్యెను అతవికి నిశ్రాంతి లేకుండెను 


ద్వితీయ స్కంధము 
నారదుని యీ పలుకులు “దుష్టశక్తుల నణచుటకు భగవంతుడు మానవరూపంలో అవతరించెను 


అతడు వచ్చిన పని పూర్తి అయినది, అతడు యీ భూమిపై ఉన్నంతవరకు నీవు ఉండగలవు'' --- యుధిష్టిరుని 
మదిలో మెదలెను 


నారదుని మాటలు యుధిష్టిరునికి మిక్కిలి ఆందోళన కలిగించెను కృష్ణునితో వెళ్ళిన అర్జునుడు తిరిగి 
యింకను రాలేదు వెళ్ళి చాలా నెలలైనది భీమునితో యుధిష్టిరుడు తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చెను 

యుధిష్టిరుడిట్టనెను “భీమా! నాకెందుకో యెక్కువ ఆందోళన కలుగుచున్నది. పూజ్యుడైన నారదమహర్షి 
కృష్ణభగవానుడు అవతరించిన పని పూర్తి అయినదని, తాను ధరించిన యీ మానవశరీరమును, నటుడు 
తన పాత్రపోషణ పూర్తికాగానే తాను ధరించిన వేషమును వదలివేయునట్లు, త్వరలోనే వదలనున్నాడని 
చెప్పినప్పటి నుండి నాకెంతో కలవరముగా ఉంటున్నది కృష్ణుడు మనలను విడిచి వెళ్ళిపోవునా? మనందరకు 
సర్వస్వముగా ఉంటూన్న కృష్ణ భగవానుడు మనలనందరినీ విడిచి వెళ్ళునా? ఇది చాలా తొందరలోనే 
జరుగగలదని నాకెంతో భయముగా ఉన్నది. చెడుమార్పులు యెంత తొందరగా కలుగుచున్నవో చూడు! 
ప్రజలు రానురాను అధర్మవర్తను లగుచున్నారు మానవులకు తల్లి తండ్రులయెడ, పెద్దలయెడ (పేమ, 
గౌరవాభిమానములు అడుగంటుచున్నవి. మరింత కుత్సిత బుద్దులగుచున్నారు కలికాలము ప్రవేశించినదని 
నాకు తోచుచున్నది కృష్ణుడు తన పవిత్ర పాదములను యీ భూమిపై పెట్టినప్పటి నుండి నేటివరకు కాంచిన 
యీ వైభవము త్వరలోనే అంతరించనున్నది. భీమా! నాకు మిక్కిలి భయాందోళనలు కలుగుచున్నవి" '. 
ఇంతలో అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చెను, నెమ్మదిగా అడుగులు వేయుచూ అన్నగారైన యుధిష్టిరుని 
వైపు నడచెను అర్జునుని కనుల నుండి అశ్రువులు వర్షించుచుండెను ముఖము దించుకుని యుండెను ముఖము 
కళావిహీనముగా నుండెను అన్న పొదములపై బడి కాళ్ళను గట్టిగా పట్టుకుని లేవకయుండెను యుధిష్టరుడు 
వణకుచుండెను అతని గుండెలు అసాధారణముగా కొట్టుకొనుచుండెను గద్గద స్వరముతో అర్జునుని లేవనెత్తి 
యిట్లడిగెను "అర్జునా! ఏమి జరిగినది? నీకేమి అనారోగ్యము లేదు కద లేక యేదైన మనోవ్యధ నిన్ను 
వేధిస్తున్నదా? విషయమేమిటో చెప్పుము ద్వారకలో అందరూ కుశలమేనా? మనకు ప్రీతిపాత్రుడైన కృష్ణుని 
గురించి చెప్పుము”? అర్జునుడు మౌనముగా నుండెను అతని ముఖమందు హృదయములో వలె, ఆనందమంత 
రించిపోగా, కనులు తుడుచుకొని, చేతులు కట్టుకుని నిలుచుండెను అతని మనస్సు కృష్ణుని గురించి 
ఆలోచించుచుండగా, అతిగర్గద న్వరముతో ''ప్రభూ! మనము వంచితులమైనాము విధి అతిక్రూరముగా 
వంచించినది ద్వారలో కృష్ణుడు ఇకలేడు, అంతెందుకు, అసలు ద్వారకయే లేదు'' అని పలికి మూర్చపోయి 
నేలపై పడెను 


మూర్చనుండి తేరుకుని తెలివివచ్చిన సిదస, అర్జునుడు, తనను " కుని, యాదవులం 
దరూ యేవిధముగా నాశనమైనారో, కృష్ణుని నిర్యాణానంతరము ద్వారకానగరము యెట్లు సముద్రములో 
మునిగిపోయెనో తెలిపెను 


అర్జునుడు పూర్తిగా మూర్చనుండి తెలివితెచ్చుకుని, చెప్పిన దుర్భర విషయములను (గ్రహించుటకు అక్కడ 
చేరిన వారందరికీ కొన్ని నిముషములు పళక్టైను అటు తర్వాత, ప్రభాసతీర్ణములో సంభవించిన దారుణముల 
గూర్చిన విషయములు ఒక్కటొక్కకే తెలుసుకొనిరి కృష్ణుని గొప్ప వైభవములను గుర్తుకు తెచ్చుకుని 
వారికి వివరించుచుండగా, అర్జునునికి తన శరీరమంతటా యేదో చెప్పరాని శాంతి పూర్వకమైన అమభూతి 
కలిగెను అతని మనస్సు (ప్రశాంతముగా నిర్మలముగా నుండీ, వైరాగ్యభావము ఆవహించెను భగవంతుని 


శ్రీమద్భాగవతము 
నిత్యము తలచుచుండుటచేత అతని మనస్సులోని కలవరములు అంతరించెను. చాలా యేండ్లక్రితము 
రణరంగమందు కృష్ణుడు (బ్రహ్మవిద్యను బోధించెను. ఇప్పుడు, యిని ' సంవత్సరముల తర్వాత, కృష్ణుడు 
బోధించిన ఆ విషయములు ఒక్కటొక్ష్యక్షే అర్జునుడు అర్జము చేసుకొనుచుండెను. ద్వంద్వముల ప్రభావము 
యేవిధముగా జీవుడు, పరమాత్మ వేరను భ్రమ కలిగించి, దుఖమునకు దారితీయుచున్నదో (గ్రహించెను. 
ద్వంద్వ భావము కలుగుటకు పంచభూతములతో నిర్మితమైన యీ శరీరము ఒక కారణము. రెండవ కారణము 


'త్రిగుణముల కలయిక. ద్వంద్వ భావమునకు అవిద్య (అసత్యము) ఆధారము. అవిద్య నిర్మూలమై సత్యము 
గుర్తించినపుడు, ద్వంద్వభావము అదృశ్యమగును. 


దారుణమైన కృష్ణుని నిర్యాణ వార్త విన్న యుధిష్టిరుడు మూగబోయెను. అతడు ఊహించి భయపడినట్టు. 
గానే ద్వారకలో జరిగిన దారుణ సంఘటనలు, కృష్ణుని నిర్యాణము దుళ్ళుకునముల ప్రభావము నిర్హాదించి 
నట్టయ్యెను. నారదుడు వచ్చి వెళ్ళినప్పటి నుండి యుధిస్టిరునికి మనశ్శాంతి లేకుండెను. ఇప్పుదు అతనికి 
మనస్సులో యెట్టి వికారములు, ఆందోళనలు కేక నిశ ల భావము (క్రమ్ము కొనెను. తిరిగి నారదుని మాటలు 
ఛౌ కృష్ణుడున్నంత వరకు యీ భూమిపై నీవు ఉండగలవు జ్ఞప్తికి వచ్చెను. యుధిస్టెరుని ఆలోచనలు 
పరలోకము వైపు మరలెను. కృష్ణుని నిర్యాణ వార్త విన్న తక్షణమే కుంతీదేవి తనువు చాలించి, నిత్యమునూ 
కృష్ణుని చింతించుట చేత, అతనితో ఐక్యము చెందెను. 
యుధిష్టిరుడు తన మహా ప్రస్టానమునకు సనా ఎహము కొవించెను. పరీక్షిత్తునకు పట్టాభిషేకము చేసెను. 
మధురలో అనిరుద్దుని కుమారుడైన వ్రానకు పట్టము గక్టైను. తన సంపదను యుధిష్టిరుడు విరివిగా దానము 
రాజభవనము నుండి విష్క్రమించెను. ముఖమునందు యెట్టి భావములేక 
మాట్లాడలేదు, చివరకు తన తమ్ములతో గూడ మాట్లాడక యుండెను. 


చేసెను, నారచీరలు ధరించి, జడలతో 
మతిచెడిన వానివలె నుండెను. ఎవరితో 
భీమాక్టున నకులసహడేవ్పలు, యుధిష్టిరు ననుసరించిరి. వారి 


మనస్సులు భగవంతుని చింతించుచుండగా, 
ఉత్తరదిశగా నడిచి, యీ భూమివి 


విడిచి స్వర్గము నలంకరించిరి. ' 


15 గోవు కుంట్రిఎట్టు 


పరీక్షిత్తు జవ్మించిన తర్వాత ధౌమ్య 
ఉజ్జషలమైన భవిష్యత్తు కలదని 
నవి చెప్పిరి. మరియు, బాప 


మహర్షి కృపాచార్యుడు అతని జాతకచ 


(కము వేసిరి. పుట్టినబిడ్డకు 
వారు యుధిష్టీరునకు చెప్పిరి. “మనువు పు 


త్రండైన ఇక్ష్వాకు వలె నుందు” 


హ్మణులను గౌరవించి సత్కరించుమ. శ్రీ దశరథ కుమారుడైన (శ్రీ రామునివలె 
సత్యమే యెల్లప్పుడుము పలుకును. శిబిచ 'క్రవర్తివలె విరివిగా దానధర్మములు చేయును. దుష్యంతుని కుమారుడైన 
భరతువి కీర 


విలువిద్యయందు మిక్కిలి ప్రజ్ఞాశాలియగుము, హిమవ 
పూవి యుండును, బలీచక్రవర్తికి ఉన్న బైర్యము, ప్రహ్లోదువి భక్తీ కలిగియుండును. అశ్వమేధయాగము జరిపి, 
వానవపుత్రుదైన శుకమహర్షి వద్ద బ్రహ్మవిద్య వభ్య 


సూర్యచంద్రులు యా భూమిపై ఉన్నంతవరకు 
అతవిపేరు చిదప్హాయిగ మండగలదు'? అవి చెప్పిరి, 


3R 


ద్వితీయ స్కంధము 
పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు బుషుల వచనములను బుజువు చేసెను యుధిష్టిరునివలె నేర్పుతో రాజ్యమును 
పాలించెను ఉత్తర కుమారుని పుత్రికయగు ఐరావతీదేవిని వివాహమాడెను వారి జ్యేష్టపుత్రుడు జనమేజయుడు 
గంగానదీతీరమున అశ్వమేధయాగము నిర్వర్తించెను కలిప్రభావము దినదినము హెచ్చుచుండుట అతనికి 
విపరీతముగా బాధకలిగించెను కలితో యుద్దము చేసి అతనిని నాశనము చేసి, తిరిగి యా భూమిపై తన 
తాతలు రాజ్యము నేలినప్పటి వైభవమును పునరుద్దరింప తలచెను 


ఒకసారి, సరస్వతీ నదీ తీరమున ఒక ఎద్డు (ధర్మము) ఆవు(భూదేవి)తో సంభాషించుచుండెను ఆవు 
చిక్కి, తన దూడను కోల్పోయినదానివలె నుండెను. ఆవు కనుల నుండి నీరు కారుచుండెను. ఎడ్డు 
అవిటిగానున్నది. ఒక కాలుతో కుంటుచు ఆవువద్దకు వెళ్ళి యిట్లనెను, ''నీవు యెందుకు యేడ్చుచున్నావు? 
ఏల విచారముగా కన్పించుచున్నావు? నీవు రోగివలె నున్నావు ఇధి యేదో మానసిక వ్యధగా నాకు 
గోచరించుచున్నది ఏదో తీరని బాధ నిన్ను వేధించుచున్నట్టున్నది నీకు అత్యంత ప్రీతిపాత్రులైన వారు 
గతించగా, వారికొరకు విచారించుచున్నావా? లేక నా మూడు కాళ్ళు కుంటిగా నుండుట జూచి భరించలేక 
యేడ్చుచున్నావా? క్షత్రియులకు బదులు అధమజాతిలో జన్మి స్‌ "పాలకులు కాగలరని 
విచారించుచున్నావా? ఇకముందు యజ్ఞయాగములు జరుగవని దేవతలకు హవిస్సులో భాగము లభించదని 
దుఃఖించుచున్నావా? తల్లీ భూదేవీ! ఇకముందు ఇంద్రుడు వర్షములు కురిపించక పోవుటచేత తేమ యుండదని 
విచారించుచున్నావా? ధర్మము క్షీణించుచున్నదని విచారమా? ఇకముందు (స్త్రీలను పురుషులు రక్షింపలేరని, 
యువకులు తమ తల్లిదండ్రులను గౌరవించరని భయపడుచున్నావా? సరస్వతీదేవి అపవి(త్రులైన బ్రాహ్మణుల 
యిండ్లలో నుండవలసి వచ్చునని, లేక ఉత్తమ జన్మనందిన బ్రాహ్మణులు వారికంకు అధములైన వారికి నీచపు 
సేవచేయలసి వచ్చునని బాధపడుచున్నావా? లేక భగవంతుని చింతించక, “కొరకు 
పాపకొర్యములందు మునిగే మానవుల గురించి శోకించుచున్నావా? 


నీవెందుకు విచారముగా నున్నావో నేనెజుగుదును. ఇంతవరకు భగవంతుడు నీ తోడనే యుండి నీపై 
బరువును తొలగించెను అధర్మమును నాశము కావించెను అతడు యీ భూమి నుండి వెడలుటతోడనే 
ధర్మము కూడ అతని ననుసరించి వెళ్లిపోయెను ఇదియే నీ విచారమునకు తప్పకుండ కారణమై యుండును 
అందరూ శత్రువుగా పరిగణించే కాలము నీ గతవైభవమును దోచుకున్నది భవిష్యత్తును గురించిన ఆలోచనలే 
నీ బాధకు కారణమై యుండును. నేను చెప్పినది నిజమేనా??? 


అశ్రువులు నిండిన కనులతో ఆవు (భూదేవి) యిట్లనెను “ఓ ధర్మప్రభువా (ఎద్దు)! నా యీబాధ 
వెనుక యేమి ఉన్నదో నీకు బాగుగా తెలియును. నీ ప్రశ్నలు నా గాయములను తిరిగి రగిలించినవి. గోపాలుడు 
(భగవంతుడు) నన్ను విడిచిపోయెను. నేను అతనికై పరితపించుచున్నాను. అతడు వెళ్ళిన తక్షణమే ధర్మము 
నన్ను విడిచిపోయెను దానితో యింతకాలము నాలో వసించిన ఉదార గుణములు విడిచి పోయెను నీవు 
యింతవరకు యే ధర్మమునకు (ప్రతినిధిగా నిలిచినావో, అవ వెళ్ళిపోవుటతో నిన్ను గురించి విచారించుచు 
న్నాను. సౌందర్యము, మంచితనము, నైర్మల్యము --- వీటికి నిలయమైన ఆ భగవంతుడు విడిచివెళ్ళగా, 
కలి పురుషుని దినదినాభివృద్ది భయము కల్గించుచున్నరి. కృష్ణువి రూపములో భగవంతుడు తన పాదములను 
నాపై నుంచి నడచెను నన్ను పునీతను కావించుటచేత నేనెంతో సుందరముగా నుంటిని నా అదృష్టమునకు 
నేను గర్వపడితినని కాబోలు, నన్ను విడిచివెళ్ళి యీ విధముగా శిక్షించెను ఏమి చేయుటకు తోచకున్నది 
అప్పటి వైభవము పదేపదే జ్ఞప్తికి రాగా మరీమరీ దుఃఖము కల్గుచున్నది''. 


శ్రీమద్భాగవతము _ 


ఆ విధముగా సంభాషీంచుచుండగా, యెక్కడి నుండియో ఒక అధమ జాతిలో జన్మించిన వ్యక్తి క్షత్రియ 
వేషముతో వారికడకు వచ్చెను. తదుపరి వారిని వేధిపజాచ్చెను ఒక కర్రను తీసుకుని, ఎద్దుకున్న ఒకే 
ఒక కాలిని విరగగొట్ట బూనుకొనెను ఇంతలో పరీక్షిత్తు మహారాజు తన రధముపై ఆ ప్రాంతమునకు రాగా 
యీ దారుణ దృశ్యము అతని కంటబడెను. వెంటనే అతడా (ప్రదేశమునకు వచ్చి, ఒక చేతితో ధనుస్సు 
యెత్తి తక్షణమే రెండవ చేతితో అమ్ముల పొది మండీ ఒక అమ్మును వెలుపలికి తీసెను దీనముగా నున్న 
గోవును చూడగా పరీక్షిత్తు కనుల నుండి అ[శ్రువులు ప్రవహింప మొదలిడెను తీక్షణమైన కంఠముతో ఎద్దును 
గాయపరచుచున్న వావిమై తిరిగి యిట్లవెను. “ఎందుకింత (క్రూరముగా ప్రవర్తించుచున్నావు? నా రాజ్యములో 
యిటువంటి అన్యాయము యేల జరుగుచున్నది? ఒకప్పుడు ధర్మమూర్తి యైన యుధిష్టరుడు పాలించిన 


యీ భూమిపైనా? నేను మహారాజాగా నుండగా, యింతటి దారుణ కార్యము చేయుటకు నీకెట్లు ధైర్యము 
వచ్చినది?" 


గోవును, యెద్డును 'సేదదేర్చి వారితో పరీక్షిత్తు యిట్లనెను “మీరెవరు కానీయండి ఈ పాపాత్ముని 
వలన వేదనకు గురియైన మీరు యిక స్వేచ్చగా నుండగలరు. ఈ దుర్గార్గుని యిప్పుడే చంపెదను. మీకు 


యిక భయము లేదు. వీ అవిటితనమువకు జాలి కలుగుచున్నది నీ మూదు కాళ్ళను యెవరు విరగగొట్టీరి' 
అని యెద్దు నడిగెమ 


ఎద్దు (ధర్మము) పరీక్షిత్తును చూచి యిట్లనెను ''కురువంశములో జన్మించిన నీవు యిట్లు పలుకుట 
చాలా ఉచితముగా నున్నది భగవంతుడు యెవరికి శాంతి దూతగను, రథసారధిగను సహాయపడెనో అట్టి 
ఉత్తమోత్తములకు వీవు వారసుడవు. మాయీ (ప్రస్తుత స్తితికి యెవరు బాధ్యులో నిజముగా మాకు తెలియదు. 
వా చుట్టును పరికించి చూచిన, ప్రజలు ధర్మము వివిధ రూపముల గురించి మాట్లాడగా నాకు తెలివి 
తప్పినట్టుండును నాస్తికులు కొందరు మానవుడే తన దురదృష్టమునకు కారణమందురు ఈ భూమిపై 
మావవుల జీవితములను నిర్దేశించుటకు భగవంతువకెట్టే శక్తియు లేదనుచుందురు. మానవుల అహంకారమే 
వారి జీవితమును తీర్చిదిద్దుదున్నది. మరికొందరు అన్నింటికి నవగ్రహముల ప్రభావమే కారణమందురు 
విధి, గ్రహచారము పర్యాయ పదములని వారి నమ్మకము మరికొందరు కర్మయే (ప్రధానమని, అన్నింటికి 
కర్మయే కారణమని చెప్పుదురు. ఇంకమా మరికొందరు మంచి చెడులు జరుగుటకు వారివారి స్వభావములే 
తప్ప యితరమైన దేదియూ కారణము కాదని అందురు కొద్దిమంది, చాలా కొద్దిమంది, భగవంతుడను 
వాకొకడున్నాడవి, అతడు మానవాతీతుడవి, అతడే అన్నింటికీ కారణభూతుడని విశ్వసింతురు ఓ రాజా! 


ఈ అభిప్రాయము అన్నిటివీ చక్కగా యోచించి, యేది యిప్పటి పరిస్తితులకు కారణమో నీకు నీవే 
విశ్చయించుకొమము, వాకైత్తే విజముగా తెలియదు”. 


ఆ మాటలమ విని పరీక్షిత్తు ఒక క్షణము యోచించి చిరునవ్వుతో యిట్టనెను. ''“అధర్మపరులేకాక్క వారి 


"పేరు మచ్చరించునారు గూడ వరకము పాలగుదురవి శాస్త్రములు చెప్పుచున్నవి నిజమైన ధర్మశీలురు 
పాపాత్ముల పేర్లు తలంచరు. నీవు చెప్పిన మాటలు ధర్మము లోతుపాతులు బాగుగా యెటీగిన వారు 


చెప్పినట్టున్నవి. సీ పలుకులు వివి యోచించగా వీవు ధర్మమూర్తివి తప్ప వేరొకరు కాదని స్పష్టముగా 
తెలియుచున్నది. 


“తపస్సు, శౌచము, దయ, సత్యము ధర్మమువకు వాలుగు పాదములని చెప్పుదురు. తపన్సు నాశమొందు 


ద్వితీయ స్కంధము 

టకు మదము కారణము. ఇంద్రియానుభవములు, అహంకారము తరువాతి రెండు పాదములు, అనగా శౌచము, 
దయ వశించుటకు ముఖ్య కారణములు ఈ కలియుగములో సత్యము ద్వారా ధర్మము నవలింబించ వచ్చునని 
చెప్పుదురు ఆ ఒక్క పాదముపైనే నీవు యిప్పుడు నిలిచి యున్నావు. ఈ కలి, సత్యమును వధించి దాని 
స్థానమున తన ఆయుధమైన అసత్యమును ప్రతిస్థేంచుటకు ప్రయత్నించుచువ్నాడు. భూమాత యెందుకు 
విచారించుచువ్నదో నాకు తెలియును భగవంతుడు తనపై నడచినపుడు గడచిన స్వర్లయుగమును, 
పాపాత్ములు పాలించు రాబోయే కాలముతో సరిపోల్చి విచారించుచున్నది. భయమును విడువండి. నేను 
కలిని రూపుమాపబోవుచున్నాను''. 


ధనువును క్రిందపెట్టి చేతిలో కత్తి తీసుకుని కలిని చంపుటకు పరీక్షిత్తు ఉద్యమించెను. 


16 కలి ప్రభావము 


తాను రించిన వేషము విప్పివైది, కలి పరీక్షిత్తు మహారాజు పాదములపైబడి క్షమించమని ప్రార్థించెను. 
అంత పరీక్షీత్తు యిట్లనెను “నా పాదములపై బడుటచేత నీకెట్టి హానియు చేయనని నీవెజుగుదువు. అర్జునుని 
కుటుంబములో జన్మించిన నేను, నా పాదములబడిన వారికి బాధ కలిగించను. కాని నీవు అధర్మమునకు 
దగ్గర బంధువు అగుటచేత నీవు నా రాజ్యము నుండి దూరముగా వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా 
రాజ్యములో నీవు ఉండతగవు. నీ ఉనికి నేను సహించలేను. ఒకసారి గాని నీవు ఉండుటకు అవకాశమిచ్చినచో 
నీ సహచరులు -- దురాశ, అసత్యము, చౌర్యము, అధర్మము, కుత్సితము, మత్సరము --- యింతేల 
అసహ్యమైన వారందరూ వచ్చి చేరుదురు. మీరెవరూ నా రాజ్యములో ఉండుటకు వీలులేదు". 


భయముతో వణకుచూ కలి యిట్లనెను ''ఓ రాజా! ఈ భూమి అంతయూ నీ పాలనలో మన్నది 
మరి నేనెక్కడికి పోగలను? మంచిని సృష్టించిన భగవంతుడే దానికి నీడగా చెడును కూడ నృష్టించినాడు 
భగవంతుడు సృష్టించిన నేను యెక్కడో ఒకచోట ఉండక తప్పదు నేనెక్కడకు వెళ్ళవలెనో సెలవిమ్ము 
నీ ఆజ్ఞ శిరసావహింతును"'. ' 


కలి మాటలను విని, కొంతసేపు యోచించి యిట్లనెను “నీవు పలికినది నిజమే జనులు భగవంతుని 
నామము పూర్తిగా విస్మరించిన చోటికి వెళ్ళిపామ్ము ఎక్కడ జూదము, పానము, ఇంద్రియ సుఖాసక్తి, హింన 
తాండవమాడునో అక్కడికేగుము'' 


““నువ్వు చెప్పినవన్నియు నున్న (ప్రదేశము యెక్కడమన్నదో తెలిపిన నేనక్కడకు వెళ్ళగలను” అని 
కలి పలికెను 


“బంగారము, బంగారమున్న చోట దురాశ, అసత్యము, అహంకారము, ఇంద్రియ లోలత్వము, ద్వేషము, 
నిర్దాక్షీణ్యము విచ్చలవిడిగా నుండును ఇవి అన్నియు బంగారమున్నచోట తప్పక ఉండును. కాబట్టీ 
నీవక్కడకు పోయి ఉండవచ్చును" అవి పరీక్షిత్తు అనెను 


శ్రీమద్భాగవతము 

పరీక్షిత్తు సూచించినట్లు, కలి అక్కడ నుండి వెడలిపోయెను అందుకే కామినీ కాంచనములు (ప్రబల 
శత్రువులని, అవి మానవుని నాశము చేయునని బుధులు చెప్పుదురు. కలి చెప్పిన మాటలు బాగా 
ఆలోచించదగినవి. తనమ భగవంతుడు సృష్టించెను కనుక దాని వేనుక ఒక ప్రయోజనముండి తీరవలెను 
భగవచ్చింతన యెచ్చకుచ్చట ఉండదో ఆయా ప్రదేశములందు కలి సంచరించునట్టు జేసెను భగవంతుడే 
విస్కృతి పాలైనాడు. నిజమే కావి కుంతి '“మౌకు యెల్లప్పుడూ కష్టములు ఉండినచో నిన్ను యెల్లప్పుదూ 
చింతించెదము'' అవి కృష్ణునితో పలికినది దీవి భావమేమి? భౌతిక సుఖముల ననుభవించుటలో మానవుడు 
నిమగ్నమై యుంటున్నాడు. జీవితములో విజయము సాధించినచో అది తన (ప్రయోజకత్వమని తలచును. 
అది తవ అదృష్టమని భావింపడు. కొవి కష్టములు యెదురైనపుడు, దుర్భర స్తితిలో నున్నపుడు మనస్సు 
మెత్తబడును. బాధలు అహంకారమును కరిగించి (ద్రవింపజేయును దేనివైనను సాధించినపుడు, అహంకారము 
తలయెత్తును. అపజయము కలిగినపుడు, అహంకారము వెనుకకు తరలిపోగా, వినయము |ప్రకటితమగును 
ఆవరణ తొలగిపోగా, హృదయ వాసియైన భగవంతుడు జాజ్జ్వల్యమానముగా (ప్రకాశించును నంకట పరిస్తితులు 
(ప్రాస్తిచునపుడే భగవంతుని తలచుట జరుగును తనను నృష్టించుటలో యేదో ప్రయోజనము ఉండవచ్చు నని 
కలి పలుకుటలో అంతరా్జి 'వచ్చును, దుష్ట మార్గము నమసరించు మానవులు పూర్తిగా 
భగవంతుని విస్మరింతురు. అట్టి వారికి కలి సహాయపడును. కావి దీని వెనుకనున్న సత్యము జీవులను 
రక్షించుట, కష్టములందు తగుల్కొనిన జీవులు వారి మనస్సును భగవంతునిపై మరల్చగా రక్షపడయుదురు 
“చెడు మంచికి నీడ''యని కలి చెప్పుటలోని భావము యిదియే అయి ఉండవచ్చును 


17 శృంగి శాపము 


ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్ళిమ ఒక లేడిని వేటాడుటలో వెంట తరిమి త్రోవదప్పెను 
అలసిపోయి ఆకలితో, కొంత దూరములో తొందరగా 
ఆశ్రమమువైపు నడిచి, అందు (ప్రవేశించి యెవరైన ఉన్నారాయని కేకవేసెను ఎవ్వరునూ పలుకకపోవుటతో 
ఆశ్రమములో యెవరూ లేరని తలంతెను, ఆ (ప్రదేశములో నడచుచుండగా ధ్యానములో విమగ్నుడైన బుపిని 
కమగొవెమ. అతడు కములు మూసుకువి యుండెను. అతడు తన ఇంద్రియములను, శ్వాసను అరికట్టి, 
బాహ్య ప్రషంచముతో సంబంధము లేక యుండెను. అతని తలమీద వెండ్రుకలు జడలుకట్టి యుండెను 
లేడి చర్మముమ ధరించి ధ్యానము చేయుచుండెను పరీక్షిన్మహారాజు ధ్యానములోనున్న ఆ బుషిని మంచి 
వీరు యిమ్మవి అడిగెమ. బుషి మండి యెట్టి సమాధానము రాలేదు మరం మరల అడిగెను కాని బుషి 
మండి మౌనమే సమాధావముగా వచ్చెమ భౌతికముగా దప్పికచే కలిగిన అలసట, ధ్యానములో నిమగ్నుడైన 
బుషే విర్లక్యము కూడి సరీకత్తు ఓర్పును కోల్పోవువట్టు చేసినవి చుట్టూ పరికించగా చచ్చిపోయిన పాము 
ఒకటి చేరువలో కానవచ్చెను. మనస్సు వికారము చెందగా, పరిక్షిత్తు తవ వింటితో చచ్చిన పామునెత్తి బుషి 
మెడలో వైచి, అక్కడ నుండి తరలిపోయెమ ఆ బుషి శమీక మహర్షి కదలక మెదలక సమాధియందుండెను 


శమీకువకు శృంగియను కుమారుడు గలడు అతని తోటి బాలురు శృంగి వద్దకు వెళ్ళి యిట్లనిరి ''నీవు 
చాల గొప్పవాడవవి గర్వపడుచున్నావు ఇకనుండి సీ గర్వమును దిగమింగుకోవలసియున్నది. ఎందుకనగా 


ద్వితీయ స్కంధము 
మృత కళేబరములను ధరించిన వానికి నీవు పుత్రుడవు”. శృంగి వారివైపు తీష్షణముగా చూడగా, ఆ బాలురు 
నవ్వుచూ అతని తండ్రి పరిస్తితిని వివరించిరి; పరీక్షిత్తు మహారాజు వచ్చి బుషి మెడలో చనిపోయిన పామును 
వేసిన వృత్తాంతము నివేదించిరి. శృంగి తన ఆ(గ్రహమును ని(గ్రహించుకొనలేక యిట్లనెను. ''అహంకార 
పూరితుడైన రాజు నా తండ్రిని అవమానించెను. అతనిని శిక్షీంచెదను. ఈరోజు నుండి యేడవ దినమున 
తత్షకుడనే భయంకర సర్పము కాటువేయగా మరణించును''. 


అటు తర్వాత తండ్రి కడకేగి శృంగి గట్టిగా యేడ్చుచుండెను. తన కుమారుని యేడుపు విని శమీక 
మహర్షి సమాధి నుండి లేచెను. కనులు విప్పి చూడగా తన మెడలో వేసిన చనిపోయిన పాము కనుపించెను 
దానిని పక్కకు నెట్టివేసి యిట్లనెను. ''కుమారా! ఎందుకేడ్చుచున్నావు? నిన్నెవరైనా బాధించినారా? '” 


శృంగి జరిగినదంతము తండ్రీకి వివరముగా చెప్పి, రాజును తాను శపించినట్టుగూడ చెప్పెను పుత్రుని 
తొందరపాటునకు శమీకునకు విపరీతమైన కోపము వచ్చెను. శృంగి తన కోపములో, ఉత్తముడైన పరీక్షిత్తు 
మహారాజును శపించెనని శమీకుడు (గ్రహించి యిట్లనెను. ''నీవు యువకుడవు. నిన్ను నీవెట్లు నిగ్రహించుకోవ 
లెనో నీకు తెలియదు, నీవు చాలా దుడుకుగా ప్రవర్తించినావు. ఉత్తమోత్తముడైన ఆ మహారాజును నీవేల 
శపించితివి? అతడు చాలా ధర్మపరుడని నీవు యెజుగవా? ఆకలి దప్పికలతో అలమటించి అతని పిలుపునకు 
నేను మారు పలుకకపోవుట చేత విసిగి యీ చచ్చిన పామును నా మెడలో వేసెను ఇది కుర్రతనవు చేష్ట్రగా 
పరిగణించవలెను. నీవు దారుణమైన శాపము నిచ్చుటకు యిది తగిన కారణము కాదు. 


“ఈ పొరవ రాజు తల్లి గర్భములో నుండగా భగవంతుడు రక్షీంచుటచేత విష్ణురతుడని పేరొందెను 
ఈ (ప్రపంచమును కలి ప్రతాపము బారి నుండి రక్షించుటకు అతడే కారణము నీ అనాలోచిత చర్య వలన 
ఒక ఉత్తమ పుత్రుని యా భూమి కోల్పోవనున్నది నీవు తక్షణమే యిక్కడ నుండి వెళ్ళి ఆత్మ నిగ్రహమలవడు 
వరకు తపస్సు చేయుము, నీ శాప కారణముగా ఉత్తముడైన ఆ రాజు మరణించును నేను వెళ్ళి కనీసం 
ఆ మహాజుకు కలుగబోయే దారుణ మరణమును ముందుగా తెలియచెప్పి, అతడు పరలోకమునకేగు 
సన్నాహము చేయుటకు అవకాశము కల్పించెదను '' 


ఇంతలో పరీక్షిత్తు మహారాజు తన రాజ్యమునకు తిరిగి వచ్చెను. అతడు చేసిన తెలివి తక్కువ పనికి 
విచారించుచుండెను క్షమింపరాని పాప కార్యము చేసితినని గ్రహించెను, ఇట్టు తలపోయుచుండగా, గౌరముఖు 
డను పేరుగల శమీకుని శిష్యుడు వచ్చి శృంగి శాపమును తెలిపెను 


తృతీయ స్కంధము 
18 పవిత్ర గంగానదీ తీరము 


ఛర్మ.మార్గమువందు శిక్షణ పొంది, ధర్మపరాయణుశైన పాండవులకు వారసుడుగా జన్మించిన పరీక్షేత్తు 
మహారాజు జగిరివ సంఘటనలకు యెక్కువగా విచారించకుండెను. అతవికి భౌతిక విషయములపై ఆసక్తి 
పోయినది శమీకుని యెడ తాను ప్రవర్తించిన తీరు క్షమించరానిదని గ్రహించి, దానికి మరణమే తగిన శి్షయని 
భావించి తవ మరణమున కెదురు చూచుచుండెను పరీక్షిత్తు తన కుమారుడ్రైన జనమేజయుని పట్టాభిపీక్తుని 
జేసి తామ ధరించిన క్షత్రియ వస్త్రములను వదలి, గంగానదీ తీరమునకు ప్రయాణమయ్యెను అచ్చట 
పవిత్ర కుశ ఘాసములను పరచి దావిపై కూర్చుండెను. అతడు మరణ మానసన్నమగు వరకు భగవచ్చింతన 
గావించుచూ 'ప్రాయోపవేశము చేయుటకు నిశ్చయించుకొనెను అతడు యీ జీవితము చాలించుటుకు 
ప్రయత్నములు చేయ మొదలిడెను. అతనికిది ఒక సాహసకార్యముగా గోచరించెను 


" + గంగా తీరమున నున్న పరీక్షిత్తు వద్దకు అనేకమంది బుషులు - అత్రి, వసిష్టుడు, చ్యవనుడు, శరద్వతుడు, 
భృగువు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుదు, పరశురాముడు, వారదుడు, వ్యాసుడు - వచ్చిరి. 
వారందరూ ఒకేమారు రావడము చూచి పరిక్షిత్తు ఉప్పాంగిపోయెను అత్యంత ఆనందోత్సాహములతో వారి 
వాహ్వావించి, సత్కరించి, అత్యంత వినయముతో విట్టనెను “'వేను యెంతో అదృష్టవంతుడ ననుటకు 
యెటువంటి సందేహను లేదు నేమ పూర్వ జవ్మలో యే పుణ్యకార్యములు చేసిన ఫలితముగా తామందరూ 
ఒకేసారిగా వచ్చి నాకీ దర్శన భాగ్యము కల్గించినారు? మీరు వచ్చినందుకు |ప్రాయోపవేశము గావించుటుకు 
నిశ్చయించుకున్న నన్ను ఆశీర్వదించండి. నన్ను శపించిన ఆ బ్రాహ్మణ బాలుడు నిజముగా నాకెంతో 
మేలుచేసెను. లేకువ్న మీవంటి మహాత్ముల సమక్షములో నేమ పరలోకమున కేగుట వీలగునా! నేనీ ప్రపంచము 
మండి సవ్న్యసించి త్వరలోనే రామన్న మరణమునకు సిద్దముగా మన్నాను కాని నాదొక మనవి. నేను 
మరణించుటకు ముందు యీ యేడు రోజులు భగవంతుని కీర్తనలు చెవులారా వివగోరుచున్నాను * 


పరీత్తేై వరూ సంతోషించి యిట్టవిరి. ''కృష్ణుడు విర్యాణము పొందగానే పాండవులం 
దరూ యీ లోకము విడీచిరి అట్టే మహాపురుషుల వంశములో జవ్మించివ నీ విశ్చయము మెచ్చుకో దగినది? ' 


పరీక్నేత్తు '' నేవొక గ్రశ్న అడగవలెనను కొనుచున్నామ మరణించుటకు సిద్దముగా మన్నవాడు పాపరహి 
తుడు కావలెవన్న, అతడు అనుసరించవలసిన మార్గము, చేయవలసివ కర్మలు యెట్టుండవలెను?'' అని 
అడిగెను ఈ ప్రశ్నమ వివి బుషులు ఆలోచించుట మొదలిడిరి కొందరు యాగము గురించి, మరికొందరు 
యోగము గురించి పలికిరి. తపస్సు ఆత్యుత్తమమైవదవి కొందరు చెప్పగా, మరికొందరు సంపదనంతనూ 
దానము గావించమవిరి ఎవ్వరుమా విర్దారణగా యేదియు చెప్పలేకపోయిరి. అన్ని మార్గములు సవ్యముగానే 
గోవరించెమ. అయితే కాలము మించిపోవుచున్నది ఏడు రోజులు మాత్రమే మిగిలియున్నవి. ఈ యేడు 
రోజులలో అమసరించదగు మార్గము రాజావకు సమస్య అయ్యెను. ఏదు రోజులు ఆతి స్వల్పకాలము. ఇదివరకే 


అవేక దావములు చేపీయుండెను తపస్సువకు కాలము తక్కువ యాగమువకు యోగమునకు కూడ 
సమయము లేరు 


తృతీయ స్కంధము 

బుషు లీ విధముగా మాట్లాడుచుండగా వ్యాసుని కుమారుడు శుక మహర్షి అచ్చటికి వచ్చెను అత్యంత 
వైభవముతో స్వర్ల వర్షముతో ప్రకాశించుచున్న శుకుడు వారిముందు నిలిచెను ఇది ఒక గొప్ప సన్నివేశము 
బుషులందరూ ఏకముగా లేచి నిలబడి శుక మహర్షిని గౌరవించిరి. అతని పాదములపైబడి కన్నులలో నీళ్ళు 
చిందగా పరీక్షిత్తు యిట్లనెను. “నేను చాలా చాలా అదృష్టవంతుడను. తల్లి గర్భములో నుండగా రక్షించిన 
ఆ భగవంతుడు నా శ్రేయస్సునే యిప్పటికీ తలహాయుట నా మహద్భాగ్యము లేకున్న, నావంటి పాపాత్ము 
డున్న (ప్రదేశమునకు శుక బ్రహ్మ వచ్చి అను(గ్రహించునా? మీ వంటే ఉత్తమ జీవులు నా వంటి పాపాత్ములున్న 
ప్రదేశమునకు వచ్చి పావనము గావింపగా, మా వంటి వారు కూడ సాధువుల వలె పరిశుద్దులై పూజించుట 
కర్ణులగుదురు మీ వంటి మహాత్ములను తలంచినంత మాత్రముననే ఆ గృహము పావన మగునని చెప్పుదురు 
ఇక మీరు సందర్శించిన ప్రదేశము గురించి చెప్పవలెనా? వా వద్దకు మీరు వచ్చిరి పాపాత్ముడనైన నా వంటి 
క్షత్రియుడు నిలిచియున్న యీ ప్రదేశము మీ పవిత్ర పాద స్పర్శచేత పావనమైనది మీరు ఆసీనులై 
నన్ననుగ్రహింపుడు త్వరలోనే మరణము సంప్రాప్రించనున్న నా పక్కనే శుక బ్రహ్మ ఉండుట నా 
మహద్భాగ్యము మరణము సమీపిస్తున్న నాకు సరియైన మార్గమేదో తెలియజేయవలసినదని ధైర్యము చేసి 
అడుగుచున్నాను నారాయణుని పాదములు చేరుటకు నేనేమి చేయవలెనో దయచేసి చెప్పవలెమ'' 


శుకుడు పరీక్షిత్తు నాశీర్వదించెను. శుకుడు ఆసీనుడయ్యెను ఇతర బుషులు కూడ ఆసీనులైరి. అంతట 
శుకుడిట్లనెను ''నారాయలుని వైభవమును నీకు వర్షించి, శీర్తిచుటకొరకే నేనిక్కడకు వచ్చితిని ఆ కీర్తనలే 
వినదగినవి పూజ్యులైన నా తండ్రి భాగవత పురాణమును రచించి దానిని నాకు బోధించెను. ఈ ఏదు రోజులు 
భగవత్కధలను నీకు వివరించి, నీ జీవితములో యీ ఏడు రోజులు మాత్రమే అత్యంత వైభవోపేతమైనవని 
నీవు (గ్రహించునట్టు చేసెదను ఈ కధలు నీకు చాలా మేలు చేయును, నీకే కాక, ఇకముందు యీ భూమిపై 
పుట్టబోవు మానవులందరకూ మేలు చేకూర్చును. 


“సామాన్య మానవుల జీవితము గురించి యోచించుము. వారు అనేక బంధములలో -- యింటిపై 
వ్యామోహము, భార్యా పిల్లల పై అనురాగము, ఆస్తిపాస్తులపై మమకారము --- చిక్కుకుని యున్నారు వారికి 
ఆత్మానుభూతిపొందు నేర్పు తెలియదు. జీవించు కొద్ది కాలములో మానవులు యెన్నో విషయములను 
తెలుసుకొనవలసి యున్నది కాని మానవుడేమి చేయుచున్నాడు? సగము జీవితము నిద్రయందు గడపును 
మిగిలిన కాలము బాల్య యౌవనములతో గడచిపోవుచున్నది భౌతిక సుఖానురక్తుడై దానివలన కలిగే బాధకు 
గురియగుచున్నాడు మృత్యువు పాంచియున్నదను సత్యమును గురించి యెన్నడూ ఆలోచించడు ప్రతిరోజూ 
తనచుట్టూ మరణించు వారిని చూచుచున్నప్పటికీ, తనకు మృతి సంభవించునని తలంపడు కాలము 
వేగముగా గతించి, మృత్యు సమీపమునకు చేరువవుచున్నాసని (గహింపడు ఈ ప్రపంచమనే బంధము నుండి 
ముక్తికోరు వానికి జీవితాంతమందు భగవంతుని చింతించుట యొక్కకే అతి సులభమైన మార్గము 
బహ్మత్వమును పొందిన బుషులు కూడ నారాయణుని కీర్తించి పరమానందము పొందెదరు. గతించిన 
కాలములో భగవంతుని తలచలేదని విచారించవలసిన పనిలేదు. శ్రద్దతో కేవలం ఒక ముహూర్త కాలము మాత్రమే 
భగవంతుని స్మరించి తరించవచ్చును 


“ఖట్వాంగుడను రాజు ఉండెను. అతడు తాను జీవించుటకు ఒక ముహూర్త కాలము మాత్రమే 
మిగిలియున్నదని తెలిసికొనెను అప్పుడతడు దేవతలతో స్వర్గమున నుండెను ఖట్వాంగుడు వెంటనే 
స్వర్గము విడిచిపెట్టి భూలోకమునకు వచ్చెను ఆ ఒక్క ముహూర్త కాలములో భగవంతుని ధ్యానించి, 


శ్రీమద్భాగవతము 


నారాయణుని పాదములు చేరెను. ఓ పరీక్షిత్తూ! భగవంతుని చింతించుటుయను నీ మంచి కార్యము చేయుటకు 
నీకు నిండు యేడు రోజులున్నవి భగవంతునిపై నీ మనసు లగ్నమగునట్టు నీకు సహాయపడెదను?. 


19 ధారణ 


“మృత్యువు సమీపించుదున్నవు దు మృత్యుభయమును విడనాడవలెను త్యాగమను కత్తితో భార్య, పిల్లలు, 
ఆస్తిపాస్తులతోనున్న బంధములను తెగనాడవలెను గృహము విడచి, పుణ్య తీరములో స్నానమాచరించి 
ధ్యానమునకు కూర్చొవవఠెను. ధ్యానము సలుపు (ప్రక్రియను నేను వివరముగా తెలొపెదను 


“ప్రాణాయామముతో మనస్సుమ నిశ్చలముగా ఉంచవలెను “ఓం” అను యేకాత్సరమును పదే పదే 
ఉచ్చరించవలెను. మనస్సును ని(గ్రహించిన తర్వాత, రథసారథి వలె బుద్ది కళ్ళెము పట్టుకుని మనస్సును 
భగవంతుని మననము గావించు మార్గమున తీసుకువెళ్ళగలదు మనసు ) ఇంద్రియములకు వశము కాకుండ 
చూడవలెను. భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించుటకు అష్టాంగయోగమనే ప్రాధమిక యోగ ప్రక్రియ 
సహాయపడును. ఈ యోగము ఎనిమిది గుణములతో కూడుకుని యున్నది ఈ గుణములన్నీ నీలోని 
అంతర్భాగములు కావఠెమ. అవి యేవనగా: అహింస - యితరులకు హాని కలిగింపకుండుట; సత్యము - 
నిజము పలుకుట ; ఆస్తేయము - యితరురలకు చెందిన వాటిని దొంగిలింపకుండుట, (బ్రహ్మచర్యము - 
ఇందియములమ ని(గ్రహించుట, అపరిగ్రహము - యితరుల మండి వస్తువులను (గ్రహింపకుండుట, శౌచము 
- లోపల బయట విర్మలముగా నుండుట, తపస్సు - పాధన చేయుట; స్వాధ్యాయము - శాస్త్రములను 


చదివివాటివి తెలుసుకొనుట. ఈ ఎనిమిది గుణములను ధారణ అందురు, యిది తరువాత చేయు ధ్యానమునకు 
వాంది 


''విశ్చలమైన మనస్సుతో భగవంతువి రూపమును దర్శించవలెను. భగవంతుని రూపమే మనస్పంతా 
విండియుండవలెను. ఇదె సాధించిన తర్వాత తామస స్వభావము చేత మానవునికి (భ్రమ కలుగుట కాని, 
రాజస ప్వభావముచేత ప్రాపంచిక విషయములపై దృష్టి మరలుట గావి జరుగరు. ప్రాణాయామ సూత్రము 
నమసరించి సరిగా కూర్చువి సరియైవ పద్దతిలో ఉచ్చ్యాప విశ్వాసములను నియమించుటలో ఆరితేరి 
ఇంద్రియామ బంధములను శ్రెంచుకున్నచో ధారణచేయు శక్తి గలుగును ధారణ చేయునపుడు భగవంతుని 
రూపము మవస్సువ విశ్చలముగా నుండవలెను. విరాట్‌ పురుషువే తలంచవలెను 


“విరాట్‌ స్వరూపము భూత భవిష్యర్వర్తనావములతో కూడీవది ఇదివరకు జరిగినవి, ప్రస్తుతం 
జరుగుచున్నవి, ముందు జరుగమన్నవి - అవ్నియు విరాట్పురుషుని యందే యుండును విరాట్పురుషుడు 
యేడు పదార్దముల ఆవరణంలో నున్నాడు. వీటివి ఆవరణ అందురు. ఇవి. 
- జలము, లేజుమ్సు - అగ్ని, వాయు - గాలి; ఆకాశము - అమహత్తత్త్వము, మహ 
పాదముల చర్మమే పాతాళము, పాదములే రసాతలము, కాలి వెమకభాగము మహో 
రెండు తొడలు వితల శితలములు; వడుము భూతలము. 


పృధ్వి - భూమి, అప్పు 
తత్త్వము. విరాట్‌ పురుషుని 
తలము; మోకాళ్లు సుతలము; 


36 


తృతీయ స్కంధము 

“ఆకాశము విరాట్పురుషుని కడుపు, తేలికగానుండు గుండె సువర్ణోకము; మెడ మహర్గోకము, ముఖము 
జనలో కోకము, సహగ్ర శీర్ణములు సత్యలోకము ఇం(డ్ర పాలితులైన దేవతలు 
విరాట్సురుషుని చేతులు. నాలుగు దిక్కులు అతని చెవులు. అశ్వినులు ముక్కు రంధ్రములు, అగ్ని అతని 
నోరు, సూర్యుడు అతని నేత్రములు రాత్రి పగలు అతని కంటి రెప్పలు జలము అతని నోటిలోని 
ఉపరిభాగము. రుచి అతని నాలుక వేదములు అతని తల; యముడు అతని దంతములు చిరునవ్వు మాయ; 
కనుచూపు సృష్టి సముద్రము కడుపు, పర్వతములు యెముకలు, నదులు అతని శరీరములోని నరములు, 
వృక్షము లతని వెండ్రుకలు. కాలము దీర్హమైన అడుగు; వాయువు అతని శ్వాస; పెక్కు గుణములు అతని 
లీలలు. మేఘములు అతని చూపులు, సాయం సమయము అతని వస్త్రములు అతని హృదయము అవ్యక్తము, 
మనస్సు చంద్రుడు, రుద్రుడు అహంకారము స్వాయంభూమనువు అతని బుద్ది గంధర్వులు చారణులు 
సంగీత స్వరములు, అప్పురసలు స్మృతులు ఈ పదజాలముతో వేదములు విరాట్‌ పురుషుని వర్ణించెను. 
విరాట్‌ పురుషుని రూపముపై మనసు లగ్నము చేయవలెను 


''ఈ విధముగా మనసును లగ్నము చేయుటలో ఆరితేరిన తర్వాత, భగవద్రూపమును హృదయములో 
దర్శించవలెను అనంతుడనే సర్భముపై, నారాయణుడు పవ్వళించిన రూపమును కాంచవలెను మనస్సును 
స్తంభింపజేసి లగ్నము చేయగలిగిన మానవుడు యీ రూపమును చూడగలడు దీనిని సాధించిన తర్వాత 
అతి సులువుగా ప్రాణము శరీరమును వీడి భగవంతుని చేరగలదు. ధారణ ఆఖరి దశ ముందు భగవత్కధలను 
వింటూ కాలమంతయూ గడపవలెను నారాయణుని కీర్తనలను వినని మానవుని చెవులు రెండు రంధ్రములు 
మాత్రమే నారాయణుని వైభవము నుచ్చరింపని నాలుక, వర్షా కాలములో బెక బెకమను కప్ప నాలుక కంటె 
భిన్నము కాదు నారాయణుని పాదములకు వంచనట్టి తల కేవలము బరువు మాత్రమే చేతులకు సుగంధము 
పూసి అలంకరణలు చేసినప్పటికీ, అవి నారాయణుని పువ్వులతో పూజింపకున్న, శవము చేతుల వంటివే 
యగును. నారాయణుని సుందర రూపమును కాంచని కనులు నెమలి పింఛముపై నున్న కనుల వంటివే 
యగును. పవిత్ర తీర్ణములకు ప్రయాణము చేయని పాదములు వృక్షముల వేరుల వంటివే యగును 


'“పుణ్యాత్ముల పాద ధూళిని తన తలపై ధరించవి మానవుడు శవముతో సమానము భగవంతుని కధలు 
వినగా యెవని శరీరము పులకరించక, కనులు చెమర్చక యుండునో, అట్టివాని హృదయము పాషాణమని 
యెంచవలెను. ఇట్టి మానవులు దురదృష్టవంతులు. కాని వీరు కూడను జీవితాంత్య కాలములో నారాయణుని 
కథలు వివి చింతించినచో తప్పక తరింపగలరు 


“కాబట్టీ నీకు భాగవత పురాణమంతయు యీ వారము దినములలో వివరముగా తెల్పెదను నీ మూలముగా 
మానవజాతి కంతకూ భవిష్యత్తులో మేలు కలుగును!. i 


శుకుడు తన మవన్సునందు నారాయణుని ఆవాహన చేసి, భాగవత పురాణ కర్త తన తండ్రియైన వ్యాసునకు 
వమస్కరించెను. అటు తర్వాత భాగవత పురాణమును చెప్పుట ప్రారంభించెను. 


శ్రీమద్భాగవతము 
20 ప్రభాసలో దారుణకాండ 


దురదృష్టకరమైన ఆ రోజున హస్తీనాపురము విడచి విదురుడు భారత వర్షములోని పుణ్యనదులను 
సందర్శించవలెనని నిశ్చయించుకొనెను. నారాయణువి పాదములచే పావనమైన పుణ్య తీర్హములన్నిటి యందు 
స్నానమాచరించవలెనని తరించెను. మొదట బృందావనము వెళ్ళి, కృష్ణునికి ప్రీతికరమైన గోవర్షన పర్వతము 
నీడలో కొంత కాలముండెను. బాల్యమందు అచ్చట కృష్ణుడు గడిపిన విషయము తలచుకొని విదురుడు 
కొంత మనశ్శాంతి పొందెను. నారాయణుడే కృష్ణుడుగా అవతరించెనని భీష్ముడు చెప్పిన విషయము జ్ఞప్రికి 
వచ్చి, గోవర్ణన గిరి అదృష్టము తలచుకొవగా విదురుని కనుల నుండి నీరు జాలువారెను. బాల్యమునందు 
ఇప్పుడున్న బరువు బాధ్యతలు లేకుండ, గోవర్షన పర్వత సానువులందు సంచరించిన బాలక (ష్ణుని తలచుకొ 
నెను భగవంతుని అవతారమైనప్పటికీ, మానవులను రక్షించుటకు వారిలోనొకడుగా సంచరించిన కృష్ణుని 
తలచుకువి ఆనందించగా, విదురువి ముఖము మందహాసముతో మెరసెను కొన్ని రోజుల తర్వాత 
బృందావనము నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణము జేసెమ. అనేక తీర్హములు, క్షేత్రములు సందర్శించెను. 
దీర్హ ప్రయాణము చేసి చివరకు కృష్ణునికి ప్రీతికరమైన (ప్రభాస తీరము చేరెను అక్కడ ఉండగా కౌరవుల 
వినాశము, యురిష్టీరుడు చక్రవర్తి యగుట వినెను. వైరాగ్యముతో నున్నప్పటికీ, విచారముతో విదురుని 
హృదయము (ద్రవింపగా, సరస్వతీ నదీతీర ప్రాంతమునకు నడచి వెళ్ళెను. అక్కడ నుండి అనేక తీర్ణములు 
సందర్శించి, తిరిగి యమువా నదీ తీరమువకు వచ్చెను అచ్చట కృష్ణుని చెలికాడైన ఉద్దవుని కలుసుకొనెను. 


వారిరువురు కలుసుకువి చాలా కాలమయ్యెను. వారి కనులలో అశ్రువులు చిందగా ఒకరినొకరు గాఢముగా 
ఆలింగనము చేనుకొనిరి. విదురుడు తనను తాను సముదాయించుకుని యిట్లనెను *'ఆహా సుదినము! చాలా 
సంవత్సరముల తర్వాత విమ్న కలునుకొనుట సంభవించెమ. బలరామకృష్ణులు యెట్టున్నారో చెప్పుము? 
ద్వారకలో అందరూ యెట్టున్నారు? ఇదివరకు వలెనే సాత్యకి భీకరముగా నున్నాడా? ప్రద్యుమ్నుడెట్టు 
న్నాడు? అందరి విషయమూ విపులముగా చెప్పుము ద్వారకలో అందరి క్షేమము తెలిసి చాలా కాలమైనది. 
వేమ తీర్హములు సందర్శించుచున్నాను అన్నీ తెలుసుకొనవలెనవి చాలా ఆత్రముగా నున్నది యుధిష్పిరుడు 
మహారాజైవట్టు వివియున్నామ నా సోదరుడు ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధముడు నన్ను హస్తినాపురము 
విడిచి వెళ్ళమని చెప్పిన విషయము వినియుందువు అప్పటీ నుండి నేనిట్లు ఒక ప్రదేశము నుండి మరొక 
ప్రదేశమునకు సంచారము చేయుచున్నాను. నారాయణుడే మానవ రూపములో, ధర్మము 'ప్రతిస్టించుటకు, 
అహంకారపూరెతుకైన రాజాలమ ఆణచివేయుటకు అవతరించెనవి (గ్రహింఛినాను వీరు మూడు రకములైన 
మదములతో విండియున్నారు. అవి : విద్యా మదము, ధవ మదము, కుల మదము. ఏ ఒక్కటియైనను 
మౌనవువి పతనము గొవించును. ఇక మూడు ఒకవిలో మూర్తీభవించినచో, అతదు మదమెక్కి చేయు 
పాపకార్యములు తీవ్రముగా మందువనమటకు సందేహముందువా? అట్టి రాజు అనేకమంది యీ లోకమున 
గలరు వారి వొకొక్కంరినే భగవంతుడు నిర్మూలించెను, ఈ మహత్తర కార్యము ఫూర్తిగావించిన తర్వాత 
బహుళ విశ్రాంతి తీసుకొమచుండెమ కాబోలు. (ప్రస్తుతము భగవామడైవ కృష్ణుడు తన విరాను కాలము నెట్టు 
గడుపుచుండెమ? కృష్ణుడు, యాదవులు యెట్లున్నారు?”' ఉర్దవుడు ఒక క్షణము మౌనము వహించెను 

అతని ఆలోచనలు బాల్యము నుండి కృష్ణువితో గడపివ రోజులపైకి మరలెమ. ఆ ఒక్క క్షణము ఉద్దవుడు- 
యూ (ప్రపంచముతో సంబంధము లేక యుండెను. గతించిన ష్మృతులు జ్ఞస్తీకి రాగా అతని కనులు ఆనందముతో 


ఇం 


తృతీయ స్కంధము 
చెమర్చెను తిరిగి యీ ప్రపంచములోనికి వచ్చి, కనులు తుడిచికొనుచు యిట్లనెను “'మిత్రమా! నీ ప్రశ్నలు 
నాకు విచారము కల్గించుచున్నవి నీకెట్టు చెప్పను? కృష్ణుడిక లేదు". 


విదురుడు నికేసఘ్టుడయ్యెను ఉద్దవుని పలుకులు సరిగా గ్రహింపలేకుండెను విదురుని పరిస్థితి చూసి 
ఉద్దవుడు విచారముతో యిట్లనెను, ''ఇది నిజమే కృష్ణుడు నిర్యాణము చెందెను కృష్ణుని నిర్యాణముతో 
యీ భూమిపైనున్న వైభవమంతయు అంతరించెను కృష్ణుడు నారాయణావతారమని గుర్తించని యాదవుల 
అజ్ఞానము నాకు విచారము కలిగించినది ఓ విదురా! సముద్రములో చం(ద్రుడు (ప్రతిబింబించినపుడు 
సము(ద్రములోని చేపలకు అది చంద్రుడని తెలియదు అది మరియొక చేప అని అవి భావించును అదే 
రీతిగా యాదవులు కృష్ణుని మరొక యాదవుడుగా మాత్రమే గుర్తించిరి, వారందరికంశు గొప్పవాడని, 
తెలినైనవాడని యాదవులకు తెలుసును అందుచేతనే ''యాదవోత్తము”' డని కృష్ణుని పిలుచుచుండిరి అంత 
మాత్రమే యాదవులందరూ మరణించిరి. నేనొక్కడనే మిగిలియున్నాను'' 


“అదెట్లు సంభవించెను?'' ఆశ్చర్యముతో విదురుడడిగెను ''ఒక్కసారిగా యాదవులందరూ యెట్టు 
మరణించిరి? అంతయూ వివరముగా చెప్పుము విని నేను భరించగిలను'', 


ఉద్దవుడిట్టు చెప్పు మొదలిడెను "ఒకప్పుడు కొందరు యాదవ యువకులు ద్వారకానగిరమునకు వచ్చిన 
బుషులను అగౌరవించి వారికి ఆగ్రహము కలిగించిరి జాంబవతి కుమారుడైన సాంబునికి గిర్భముతో నున్న 
(స్రీ వేషము వేసి, ఆడబిడ్డ కలుగునా, మగబిడ్డ కలుగునా యని బుషులను ప్రశ్నించిరి బుషులు ఆగ్రహావిష్టులై 
'ఈమె ముసలమును (ప్రసవించును అది యాదవ కులమునంతను సమూలముగా నాశనము చేయు' ననిరి 


సాంబుడు ముసలమును ప్రసవించెను, అనగా, సాంబుని (స్త్రీ వేషము తీసివేయగా ఒక బరువైన 
యినుపగుండుగల రోకలిని ఆ యాదవ యువకులు కనుగొనిరి, అది చూచి వారు భయభ్రాంతులై, 
బలరామకృష్ణుల వద్దకు వెళ్ళి జరిగినదంతయూ వివరించిరి బలరామునికి తీవ్రముగా కోపము వచ్చెను 
బలరాముడు వారిచేత దానిని పొడి అగునట్టు అరగదీయించి సముద్రములో పారవేయించెను ఆ తర్వాత 
ఆ విషయము బలరాముడు పూర్తిగా మరచిపోయెను కృష్ణుడు మాత్రము మరువలేదు 


"కురుక్షేత్ర సంగ్రామానంతరము, దుర్యోధనుని తల్లి సాధ్వి అయిన గాంధారి కృష్ణుడే ఈ ఘోర 
యుద్దమునకు కారణమని తలచి అతనిపై ఆగ్రహము చెందెను “వెదురు చెట్టు తమయొక్క రాపిడి చేత 
అడవినంతనూ దగ్హము గావించునట్టు, అసూయాగ్నిచేత కౌరవవంశము నాశనమైన" దని కృష్ణుడనెను కాని 
రాజమాత గాంధారి అందుకంగీకరించ లేకపోయెను కృష్ణునితో ఆమె యిట్టునెను 'నీ కుటుంబము కూడ 
యిదే విధముగా కుటుంబ కలహము వల్లనే నాశనమగును' కృష్ణుడు తలవంచి, చేతులు జోడించి, ఆమె 
శాపమును తీసుకొని, 'తల్లీ! ఇది వరమే, శాపము కాదు' అనెను. 


''కొన్ని సంవత్సరములు గిడచెను కులక్షయము సంభవించు రోజు సమీపించినదని కృష్ణుడు తెలుసుకొ 
నెను యాదవులందరినీ ప్రభాస తీరమునకు వెళ్ళి అక్కడ కొంతకాలము గడపుడని పంపెను వారందరూ 
సంతోషముతో వెళ్ళిరి 


“ఒకరోజు వారందరూ మద్యము సేవించి మైకముతో నుండిరి ఆ మైకములో వారేమి హాట్లాడునదీ, 


శ్రీమద్భాగవతము 
వారేమి చేయునదీ వారికే తెలియుటలేదు. ఒకరినొకరు తిట్టుకొనుచూ పోట్లాడుకొనుచుండిరి ఈ పోట్లాట 
కొంతసేపటికి బాగా విజృంభించి, ఒకరినొకరు చంపుకొనుట మొదలయ్యెను. వారి వద్ద ఆయుధములు 


లేకపోవుటచేత, అక్కడ సముద్ర తీరమున పెరుగుచున్న పొడుగైన రెల్లు గడ్డిపోదలను ఊడబెరికి వాటితో 
ఒకరినొకరు కొట్టుకువి చంపుకొనుచుండిరి. 


“ఇదివరలో సము(గ్రములో పారవేసిన ముసలము పొడియే యిప్పుడు పొడుగైన గడ్డిపోచలుగా "పెరిగినవి. 


ఒకొక్క గడ్డి పోచ ఒకొక్క అస్ట్రమై యాదవ, భోజ, అంధక వృష్టి కులములను సమూలముగా నాశనము 
గావించెను. ఇదంతయు కొద్ది శ్షణములలో జరిగెను. 


“వారి నుండి కృష్ణుడు దూరముగా వెళ్ళి, ఒక అశ్వత్చ వృక్షము (క్రింద కూర్చుండగా నేను చూచితిని 
కృష్ణునితో నేను కూడ వచ్చెరవని చెప్పగా, నన్ను బదరికాశ్రమము వెళ్ళమనెను నేనందు కంగీకరెంచక 
యిట్టంటిని. “కృష్ణా! నీవు లేవి యీ లోకములో నేను జీవింపను. దయచేసి నన్ను నీతో గొనిపామ్ము' 
ఇంతలో మైత్రేయ మహర్షి అచటికేతెంచెను 


“కృష్ణుడు నావైపు జూచి యిట్లనెను. 'ఉడ్డూ! వా మాట వీవు వివవలెను నీవు నాతో రాతగదు. నీవు 
చేయవలసిన కార్యమొకటి యున్నది. వీకు సత్యముమ బోధించెదను. (బ్రహ్మ విద్యను నీకెజుక పరతును 
వీవు లోకములో సంచరించి వమ్న చేరుట యెట్లో తెలియని వారందరికీ, ఈ బ్రహ్మ విద్యను బోధించవలెను' 


“వాకు బ్రహ్మ విద్యను బోధించి వమ్న వెళ్ళమవి చెప్పెను వేను వెళ్ళిన తర్వాత కృష్ణుడు, పద్మాసనము 
వేసి పాదములను తన తొడలపై బెట్టి యోగ సమాధిలో మండెను 


“కొంత దూరము నుండి ఒక బోయవాడు తొడ పైనున్న యెడమ పాదమును చూచెమ గులాబి రంగులో 
నువ్న పారము, పచ్చని పట్టు వస్త్రమును చూసిన బోయవావికి అది లేడియను (భ్రాంతి కలిగెను వెంటనే 


బాణము విల్లుతీసి ఆ బోయవాడు గురిపెట్టి వదలెను కృష్ణుని పారములో అది గుచ్చుకొవగా ఆ వెంటనే 
కృష్ణుడు మరణించెమ. అప్పుడు వేమ బదరికి వెళ్ళు త్రోవలో మంటివి"' 


కనులలో అశ్రువులు యేకధారగా కారుచుండగా విదురుడు వినుచుండెను ఉర్లవుని చూచి జాలితో నిండిన 


న్వరముతో, *'కృష్ణుడు బోధించిన బ్రహ్మ విద్యను నాకు దయచేసి చెప్పుము. నాకు యిప్పుడు యెంతగా 
అది అవసరమో నీకు తెలియవిది కారు”. 


ఉద్దవుడు ఏదురువితో నిట్లవెను. “మిత్రమా! నీకు బోధించవంసినది నేమ కాదు మైత్రేయుడు. నీవు 
మైల్రేయుని ఆశ్రమునకు వెళ్ళి, అతని వర్ష బ్రహ్మ విద్యను నేర్వవలసివదని నీతో చెప్పమని కృష్ణుడు నాకు 
చెప్పిన. దయచేసి మైత్రేయువి వద్దకు వెళ్ళి అతవి వద్ద వేర్చుకొనుము'”'. విదురునికి వీడ్కోలు చెప్పి, 
ఉద్దుడు ఉత్తరమువ మన్న బదరికాశ్రమము దిక్కుగా పయవించెమ | ల తో 
చాలా కాలము క్రిందట తపమ చేసిరి. 


తృతీయ స్కంధము 
21 ప్రారంభములో 


గంగా నదీతీరమున నున్న మై(త్రేయుని ఆశ్రమము వైపుగా విదురుడు ప్రయాణముచే సి, అచటకు చేరెను 
మైత్రేయ మహర్షికి ప్రణామము అర్పించి, ఉడ్డవునితో జరిగిన సమావేశము గురించి తెలిసి విదురుడిట్లనెను 
''భవగంతుడు ఉద్దవునకు బోధించిన (బ్రహ్మ విద్యను మీ వద్ద నేర్చుకొనుటకై వచ్చితిని. మీరు నాకు 
బోధించగలరని చెప్పెను నేను మీ వద్ద నేర్చుకొనుట కృష్ణువి అభిమతమవి ఉద్దవుడు చెప్పెను! 


అంత మై(త్రేయుడిట్టనెను ''నీవు వచ్చుట నాకు సంతోషముగా నున్నది నిన్ను వేధించుచున్న సమస్య 
చెప్పుము నీ సందేహములు తీర్చుటకు ప్రయత్నించెదను'' 


విదురుడిట్టు సమాధానమిచ్చెను. "బుధవర్యా! ఈ లోకములో అనేక రకములైన వ్యక్తులతో యిన్ని 
సంవత్సరములుగా జీవించియున్నాను. సత్పురుషులను కాపురుషులను గూడ యెఆుగుదును ఊ యిరువు 
రిలో అనేక భేదములున్నప్పటికీ, ఒక విషయములో వారిరువురికీ భేదము శేకున్నది మానవులు చేయు 
కార్యముల వెనుకనున్న కోరిక ఒక్క - అది ఆనందము. ఇది నేను గమనించిన విషయము కాని 
విద్దూరమేమనగా, వారి చర్యలు ఆనందము నిచ్చుట లేదు, సరికదా దుఃఖమును కూడ నివారించుట లేదు 
వారి కర్మలు దుఃఖమునే - ఆనందమును కాదు - ఫలముగా అందిస్తున్నవి దీనిని తప్పించు మార్గము 
వేరొకటి లేదా? అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను అనేక సంవత్సరముల మండి నన్ను వేధిస్తున్న యీ 
సమస్యకు యేదైన సమాధానము కలదా? 


“తాను చేయు కర్మల ఫలితముగా కలిగే దుఃఖమును నివారించుటకు పానవుడేమి చేయవలెను? నా 
ప్ర్ష్నోకు సమాధానము లభించినదని భావించినాను భగవత్కధలను వినుచూ, భగవంతుని నిత్యము 
చింతించిననో యీ దుఃఖమును నివారించవచ్చును. భగవంతుని భక్తులైన మీ వంటి ఉత్తమ పురుషులు ఒకే 
ఒక్క ప్రయోజనముతో జీవించుచున్నారు అది యేమనగా తప్పుదారి తొక్కు మానవాళిని భగవంతునివైపు 
మరల్చి, భగవంతుని వైభవమును వివరించు కథలు చెప్పి, వారు భక్తీ మార్గము ననుసరించునట్లు చేయుట 
దయచేసి భగవంతుని చేరు మార్గము నాకు బోధించి, నా ద్వారా యావత్ర్రపంచమునకు తెలియజెప్పవలెవని 
కోరుతున్నాను భగవత్కధ వినుట యెంతో సంతోషదాయకము. వ్యాసమహర్షి మహా 
రకూ బోధించెను ఆ కధను వివరించుచు, మానవులు అవలంబించ వలసిన నడవడిని విపులీకరించెను 
మమకారము దుఃఖమునకు దారితీయునని వ్యాసుడు బోధించెను మరియు అనేక ధర్మ సూత్మములను 
బోధించెను. కాని యింకను తెలునుకొనగోరుచున్నాను నారాయణుని కీర్షనములతో తన్మయత్వము 
చెందనలెనని ఆకాంక్ష. నారాయణుని వివిధ అవతారములకు సంబంధించిన కధలను వివరించి చెప్పవలెను 
ఏయే కార్యములను భగవంతుడు చేయగా, యీ లోకము మరల మరల పావనమైనదో వాటిని వివరించవలెను. "' 


మైత్రేయుడు చిరునవ్వుతో ఆమోదపూర్వకముగా యిట్లనెను ''ధర్మమ్లర్తిగా అవతరించిన నీవంటివారు 
కాక వేరెవరు యిట్టి ప్రశ్నల నడుగుదురు? నిన్ను చూడగా నాకు ఆనందము కలుగుచున్నది. భగవంతుని 
కథ సర్వమూ నీకు తెలుపుటకన్న సంత్రోషింపదగినది వేరేదియులేదు ప్రారంభమునుండి మొదలు పెట్టి 
చెప్పెదను"? 


శ్రీమద్భాగవతము 


““ఇది గొప్ప ప్రశయానంతరము జరిగివది. భూమి అంతయూ నీటిలో మునిగియుండెను మహాప్రళయము 
సంభవించిన తర్వాత నారాయణమూర్తి యోగ విద్రలో నుండెను. ఆదిశేషువిపై పరుండియుండగా, యావత్రు 
పంచము అతనియందు లీనమై కళ్టైలో అగ్ని దాగియున్నట్టుండెను 


““త్రిగుణములు సమవిభక్తముగా నుందుటవేత యెట్టి కార్యము జరుగకుండెను ఆ విధముగా చాలా 
కాలముండెను. తర్వాత (త్రిగుణములు వ్యత్యస్తమై సమత్వము తప్పెను. ఆంతట నారాయణుని నాభి నుండి 
సవ్నవి కాడ వంటిది ఆవిర్భవించెను. ఇది వ్యక్షమైన రజోగుణ స్వరూపము కొంత కాలమునకిది పెరిగి 
అందునుండి పద్మము వికసించి 'ప్రకాశించెను. ఆ పద్మమువందు నారాయణుడు (ప్రవేశించి బ్రహ్మగా 
రూపాందెమ. తవకు తాముగా పుట్టినట్టు భావించిన (బ్రహ్మ వేదములను తుణ్లముగా తెలిసికొని యున్నట్లు 
తలంచెను. 'కిగా మవ్నట్లు గుర్తించి, విశాలమైన కనులతో చుట్టూ పరికించి చూడగా, 
తన వాలుగు ముఖములు వాలుగు దిక్కులను చూచుచున్నట్లు గోచరించెను. తన చుట్టూ జలము ఆవరించి 
యుండుట చూచెను ఇంకేదియు అతవికి కావరాలేదు. సముద్రములో అలలు చేయు శబ్దమును మాత్రము 
వివెమ. క్రిందకు చూడగా తావొక పద్మముపై ఆసీమడైయున్నట్లు గుర్తించెను. కాని పర్మము యొక్క 
కాండమువకు మొదలు యెక్కడో చూడలేకుండెమ. కాండములో (ప్రవేశించి క్రిందకు ప్రయాణము చేసెను 

అదుగున యేదియు అతవికి కావ రాకుండెను. తిరిగి తన స్వష్టానమువకు చేరుకొనును. అంతట అతనికొక 
శబ్దము వినిపించెను. అది ““తప! తప!” అమచున్నట్టుండెను. '“తపస్సు చేయుము”. “తపస్సు చేయగా 


నీవు అవ్వేషించుచున్న దానివి కనుగొవగలవు' ఆ పద్మము వందే యుండి, మారు సంవత్సరములు తపస్సు 
చేపెను. ఆ నూరు సంవత్సరములు ధ్యాన విమగు డై యుండెమ 


“అకస్మాత్తుగా అతడు తన మనసులో నారాయణువి రూపము గాంచె. నారాయణునకు శయ్యగా నున్న 
ఆదిశేషుడు పద్మ కాండము వలె తెల్లగా మండెమ. అతడే అవగా ఆ నారాయణుడే “పురుషు డని బ్రహ్మ 
(గ్రహించెను. వారాయణువి చూచివ తక్షణమే (బ్రహ్మకు జ్ఞానము కలిగెమ. అతడేమి చేయవలెనో తెలిసికొనెను. 
కొత్తగా ప్రపంచమును సృష్టిచుటకు పద్మము మండి రావలసి వచ్చెను, ఎవ్వరుము నేర్చకయే అలవడిన 


పదములతో వారాయణువి పూజించెము. వారాయణుడిట్లు పలొకెమ " ప్రపంచములను అందులో జీవరాసులను 
వృష్టించు కార్యము వీకు ఆప్పగించుచున్నామ'. 'అటిలనే' ఆని బ్రహ్మ పలికెను. 


“బ్రహ్మ మనమ మండి నలుగురు బుషులు - ననకుడ్డు పనంరుడు, పవాతమడు, సవత్కుమారుడు 
= జన్మించిరి. వారితో బ్రహ్మ యిట్టవెమ. “మీరు సృష్టికార్యము చేబట్టే ప్రజోత్సత్తివి గావింవుడు'. వారు 
వారాయలుని పాదముల చెంత అతవిలో ఐక్యయం కావలెవవి తలచి సృష్టిని విస్తరింపజేయు కార్యమునకు 
అంగీకరింపకుండిరి. బ్రహ్మకు వారిపై విపరీతముగా కోపము వచ్చెను. కావి విగ్రహించుకొనెమ. అతవిలోవి 
వివేకము కోపము నలవి పెట్టినప్పటికీ అది మరియొక రూపమున బ్రహ్మనుదుటిపై ఆవిర్భవించెను. ఆ 
శిలవు యెదుపు వీల వర్ణము కలిసిన వవ్నెతో మండి, పుట్టిన వెంటవే యేడ్వపాగెము. 'వాకొక పేరు, ఉండుటకు 
స్తంము' యిమ్మని యేడ్చుచుండగా, బ్రహ్మ యిట్టవెమ. “ఏడ్చుమామము. వీవు 
యేడ్చుచుండుటచేత విన్ను రుర్రుడవి పిలిచెను. 
వాయువు, ఆగ్ని జలము, భూమి, సూర్యుడు, 
మండి వెళ్ళి వీ బ్రతి రూపములుగా పృష్టైని 


జన్మించినది మొదలు 
చంద్రుడు, తపస్సు - యా ప్రదేశములు నీవి, వీవు యిక్కడ 
జరుపుము'. తరువాత తవ శరీరము మండి పదిమంది వుత్రులమ 
నృష్టించెమ. వారు : అత్రి అంగిరసుడు, వులవ్యడు, పులహుతు జ్రకువ్పు భృగువు దకుడు, మరిచి, 


తృతీయ స్కంధము 

వసిష్టుడు, నారదుడు ధర్మము, అధర్మము కూడ (బ్రహ్మ నుండీ జనించెను. తన హృదయము నుండి 
కామము, రెప్పల నుండి క్రోధము వుశ్సైును. అతని నీడ రూపము చెందగా, అతనికి కర్ష్ణముడని పేరిడౌను, 
ఈ (ప్రపంచము అతని మనస్సు నుండి, శరీరము నుండి సృష్టించెను. అతని నాలుగు ముఖముల నుండి 
నాలుగు వేదములు పుక్టైను. తర్వాత తన శరీరమును రెండు భాగములుగా విభజించెను, ఒకటి పురుష 
భాగము, రెండవది (స్త్రీ భాగము వారికి స్వాయంభువ మనువు, శతరూపియని పేర్లు సెట్టును, వారికి 
అయిదుగురు పిల్లలు కలిగిరి ముగ్గురు పుత్రికలు - ఆకూతి, (ప్రసూతి, దేవహూతి, ఇద్దరు పుత్రులు - 
ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 


ఆకూతి రుచి యను బుషిని వివాహమాడెను. దేవహూతి కర్షముని, ప్రమాతి దక్షుని వివాహమాడెను 
వారి సంతతి, ఆ సంతతి సంతతి యీ లోకమున విస్తరించెను 


22 ఆది వరాహము 


స్వాయంభువ మనువు జన్మించిన వెంటనే తన తండ్రిని సమీపించి యిట్లనెను "నేనేమి చేయవలెనో 
ఆజ్ఞాపించవలెను మీ ఆజ్ఞను శిరసావహించెదను''. తన కుమారుని పలుకులను విని బ్రహ్మ సంతసించి, 
సృష్టి కార్యము కొనసాగించమని చెప్పెను. “తండ్రీ! అక్ట్మే కావించెదను'' అని మనువు జవాబిచ్చెను “కాని 
నేను సృష్టించువారు యెచ్చట జీవించవలెవో సూచించవలెను. నేను సృష్టికార్యము చేపట్టుటకు సంసిద్దుడనై 
యున్నాను, కాని భూమి ప్రళయమందు నీటిలో అట్టుడుగున మునిగిపోయినది భూమిని తిరిగి తెచ్చి 
న్వస్థానమునందుంచిన, మీరు కోరినట్టు సృష్టి కార్యము కొనసాగించగలను' ' అని మనువు పలికెను 


(బ్రహ్మకు యేమియు తోచకుండెను. తనలో తానిట్టనుకొనెను. “అట్టడుగున మునిగిపోయిన భూమివి 
తిరిగి బయటకు తీసుకువచ్చుపెట్టు? సృష్టి కార్యము యెట్లు జరుగగలదు? ఓ నారాయణమూర్తీ 
సృష్టిచేయమని నీవు నన్నాజ్ఞాపించితివి ఈ సమస్యను నీవే తీర్చవలెను'' మననులో నారాయణుని తలంచెను 
నారాయణుని ధ్యానించుచుండగా, ఆకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు రంధ్రముల నుండి వేలి గోరు పరిమాణములో 
నున్న ఒక వరాహము (పంది) ఊడిపడెను. అది పుట్టిన తర్వాత తన పరిమాణమును బాగా నిస్తరింపజేసెను. 
ఈ దృశ్యమును తిలకించిన వారందరూ నారాయణుడే, అట్టుడుగున నున్న భూమిని వెలుపలికి తెచ్చుటకు, 
వరాహ రూపమును దాళ్చెనని (గ్రహించిరి. 


వరాహము విపరీతమైన శబ్దము చేయగా దిక్కులన్నియు ్రతిధ్వనించెను. ఆ శబ్దమును విని అందరూ 
ఉప్పాంగిపోయిరి. వారందరూ యేక కంఠముతో నారాయణుని కీర్తించిరి. 


తన చుట్టూ ఉన్న వాయువును ముక్కుతో ఆభ్రాణించి, తరువాత సముద్ర జలమును చవి చూచి, 
అద్భుతమైన ఆ వరాహము సము(ర్రములోనికి (ప్రవేశించెను అకస్మాత్తుగా ఆ వరాహము సముద్రములో 
ప్రవేశించిన తీరు యెంతో భయంకరముగా నుండెను. ఆ బరువును మోయలేక సముద్రము ఆయాసపడుచున్న 
ట్రుండెను. ఆ సముద్రములో యీది నీటి అట్టడుగు భాగము చేరి అచటనున్న భూమిని కాంచెను. భూమిని 


శ్రీమద్భాగవతము 


తవ రంతములతో పైకి యెత్తి మెల్లమెల్లగా సముద్ర ఉపరి భాగమునకు వచ్చుచుండెను. వరాహము భూమివెత్తి 
సైకి వచ్చుచుండగా ఒక అసురుడు అడ్డుపడుచుండెసు. కాని వరాహము అడ్డుపడుచున్న ఆ అసురుని 


హతమార్చి, తిరిగి మెల్లగా పైకి వచ్చుచుండెను. సవకుడు, అతని సోదరులు, బ్రహ్మ, మరీచి, అతని సోదరులు 
యెంతో ఆత్రముతో ఊపిరి బిగబట్టి వేచి చూచుచుండిరి. 


వారట్టు ఆత్రముతో చూచుచుండగా, భూమివి తన తంతములతో నెత్తి పైెకగకయుచున్న వరాహము 
కవ్చించెను తవ గట్టి దంతములచే భూమికి యేర్పడిన గంతలపై భూమీవి దించి యుంచెను. (బ్రహ్మా మొదలగు 
వారు వరాహముమ కీర్తించిరి వారిట్లనిరి “(ప్రభువులకు ప్రభువైన నిన్ను యజ్ఞ పురుషుడని అందరూ 
పూజింతురు. వీవు నాలుగు వేదముల స్వరూపము వరాహ రూపము ధరించిన ఓ సారాయణుడా! నీకు 
చేతులెత్తి నమస్కరించుము. నీ శరీర చర్మము గాయత్రి, యితర ఛందస్సులతో చేసినది నీ నేత్రములే 
ఆజ్యము నీ నాలుగు పాదములతో చతుర్దోత్రమను కర్మకాండ రూపాందినది నీవు కావించిన యీ పవిత్ర 
కార్యమును యెల్లరు చూచుటకు అర్హత లేదు” ఆ తర్వాత వారు వరాహ శరీరములోని ప్రతి అవయవము 
యజ్ఞ కార్యమున కెంత ముఖ్యమో సరిపోళ్చిరి. ఆ పిమ్మట తిరిగి వారిట్టనిరి '' నీకు మేము కృతజ్ఞులము 

సీ దంతములతో పైకి యెత్తివ యీ భూమి అతి రమణీయముగా నుండెను. ఏనుగు తన తొండముతో 
వెత్తిన తమ్మి మొగ్గవలె భూదేవి కన్సించెను. సృష్టి కావించుటకు ఆధారమైన భూమిని తిరిగి యధాస్తానమునకు 
తెచ్చియుంచివ వీకు మా ధన్యవాదములు తెలుపుచు ప్రణమిల్లుచున్నాము వీకు, నీ పత్నియైన భూమాతకు 
వమస్కరించున్నాము. జల బిందువులను నీ చుట్టూ (స్రోక్షించుట చేత స్వర్గములన్నీ పావనమైనవి వీ కేశములు 


విస్తరించిన ప్రదేశములు పవిత్రముకై యజ్ఞములు చేయుట కమవుగా నున్నవి. నీ కరుణాపూరిత దృష్టి 
యొల్లస్పుడూ మాపై మండుగాక అవి 'ప్రార్దిచుచున్నాము”. 


వారి మాటలను వింటూ కొంతసేపు అక్కడ ఉండి ఆ తర్వాత వారి యెదుట మండి వరాహము 
విష్కమించెమ. 


విదురుడు అడ్డుపడి యిట్లనెను “ఓ మహర్షీ ఈ పురాణ గాధ విమచుండగా నా శరీరము గగుర్పొడుచు 
చుండెమ. వరాహము వెదుర్కొవ్న ఆ అసురుడెవరు? వరాహ రూపములో నారాయణుడు హిరణ్యాముడనే 
అసురుని చంపీవట్టు వివియువ్నామ. బహుశః అతడే యీ అసురుడై యుండవచ్చు. కేవలము ఒక అసురుని 
చంపుటకే వారయలుడు దిగి వన్చెవా? ఆ వృత్తాంతమేదో వినరముగా చెప్పుము”. 


మైత్రీయుడిట్లవెను. “ హిరణ్యాముని వృత్తాంతము తెలునుకొవవలెనన్న అనేక సంవత్సరములు వెమకకు 
వెళ్ళవలసి యున్నది '. 


తృతీయ స్కంధము 
23 దక్ష పుత్రిక దితి 


మరీచి కుమారుడు కళ్యప బుషి అతడు దత్తుని పదముగ్గురు పుత్రికలను వివాహమాడెను. వారిలో దితి 
ఒకతె, 


ఒకరోజు సాయం కాలము దితి తన భర్త వద్ద నిలుచుండెను అప్పుడే కశ్యపుడు అగ్నిలో హవిస్సు వేల్చి 
సాయం పూజ ముగించెను దితి భర్తతో సంయోగము కొరకు ఉవ్విళ్లూరుచున్నది. ఆమె భర్తతో అతి మెల్లిగా 
మృదు స్వరముతో యిట్లనెను. “'నాధా! నా శరీరమును కామాగ్ని దహించుచున్నది నా కోరిక తీర్చి నన్ను 
సంతోషపెట్టుము. మన్మధ బాధ భరించలేనంతగా ఉన్నది'' కశ్యపుడు మాటాడక మౌనముగా నుండెను. 
“దయచేసి నన్ను కరుణించి నా బాధను తీర్చుము"', అని ఆమె మరల పలికెను. ఆమె అవయవ సౌందర్యమును, 
ఆమె కనులలో (ప్రస్సుటముగా గోచరించే కామవాంఛను కశ్యపుడు తిలకించెమ ఆమెతో (పేమ పూర్వకముగా 
కశ్యపుడిట్టనెను “'(పేయసీ! తప్పక నిన్ను సంతోషహెక్టైదను. పురుషుడు జీవిత సముద్రము దాటుటకు 
భార్య నావ వంటిది జీవితములోని సుఖ దుఃఖములందు భార్య భర్తకు తోడుగా ఉండును అతనితో ఆమె 
ధర్మము ననుసరించును అందుకే భార్యను సహధర్మచారిణి యందురు. భర్త హృదయములో జనించి అక్కడ 
ఆమెకొక గౌరవ స్టానముందుటచేత వివాహిత (స్త్రీని 'జయ' అందురు నీవు నా కెంతో (ప్రేమ పొత్రురాలవు. 
కాని యిప్పుడే నీ కోరిక తీర్చమని అడగకుము 


“ఇప్పుడిది సంధ్యా సమయము. ఇప్పుడిప్పుడే సూర్యుడు తన తీళ్ల కిరణములను ఉపసంహరించి పశ్చిమ 
దిక్కున అస్తమించుచున్నాడు ఇది పవిత్రమైన సమయం దినమంతటిలో యీ సమయం మహాదేవునికి 
పవిత్రమైనది ఈ సమయములో LE ౬ ప్రమధగణములు వెంటరాగా నెమ్మదిగా వాహ్యాళికి 
వెడలును ఈ సమయంలో అతడు తన మూడు కనులతో - సూర్యుడు, చంద్రుడు, అగ్ని - లోకము 
నంతనూ పరీక్షించును. సీ తోబుట్టువు సతి భర్తయైన మహాదేవుడు, శ్మశాన భూమిలోని బూడిద కప్పిన 
శరీరముతో, చల్లటి గాలికెగసే యెర్రని ధూళితో నిండి అటు నిటు రేగుతున్న జడలతో, బంగారు వన్నె 
శరీరము బూడిదతో తెల్లబడి యుండగా, యీ లోకమును వీక్షించుచుండును. రతి క్రియకు యిది సమయము 
కాదు మహాదేవుని అగౌరవపరచుట యగును కొంచెముసేపు నిదానించుము నిన్ను సంతోషపెట్టదను. 
ఇంచుక తారీమీ వహింపుము”” 


కాని ఆమె వినలేదు కామాగ్నికి తాళలేక ఆమె చెప్పు కారణములకు విసిగి నేసారి, (క్రోధోగ్లీప్పుడైన భర్త 
కశ్యపుడు, ఆమె పదే పదే కోరుతూ బలవంతపెట్టుగా, ఆమెతో (క్రీడించి సంతోషపెట్టును కామాగ్ని చల్లారి, 
తిరిగి సవ్యముగా ఆలోచించునరికి, కశ్యపుడు సూచించిన ప్రమాదము జ్ఞపికి వచ్చి ఆమె యిట్లనెను 
“కామాగ్నికి తాళలేక, సీ మాటలను నిర్హక్యమును చేసి పరిసరములను గుర్తించకుంటిని, మహాదేవుని 
అగౌరవపరిచినానేమోనని భయము కలుగుచున్నది పుట్టుబోవు బిడ్డకు మహాదేవుని ఆగ్రహము చేత యెట్టి 
ఆపద కలుగదని అభయమిమ్ము క్షమించి కరుణించమని మహాదేవుని నేడెదిను నేను చేసిన యీ పాపము 
శమార్దనుని చెప్పుము మహాదేవుడు నా సోదరి సతికి భర్త తప్పక కరుణించ గెలడని భావింతును. ఏమి 
జరుగునో చెప్పుము నాకు భయముగా నున్నది'' చాలాసేపు కశ్యపుడు మౌనసు వహించి యుండెను. 
చివరకు కనులు దించుకుని నిలుచున్న తన భార్యవైపు తిరిగి యిట్లనెను *'సీవు సాపము చేసితివి నా వద్దకు 


శ్రీమద్భాగవతము 


వచ్చినపుడు నీ మనస్సు తుచ్చవాంఛలతో నిండి యుండెను. నా మాట వినకపోతివి. అంతేకాక, మహాదేవునికి 
గౌరవము చూపక అవమానించితివి. నీకు కలిగే యిద్దరు పుత్రులు పరమ దుర్గార్గులగుదురు. వారు యీ 
ముల్లోకములను వేధించుదురు. దేవతలకు వారివలన సెక్కు. బాధలు కలుగును. వారు యీ భూమిపై 
ధర్మమును నశింపజేయుదురు. సత్పురుషులను బాధించి నీ పుత్రులు లోక కంటకులయ్యెదరు. నారాయణుడ 
వతరించి వారి దుష్కృత్యముల నుండి యీ లోకమును రక్షించును". 


ఈ విధముగా జరుగ గలదని దితి తెలుసుకొనెను. కశ్యపుని పాదములపైబడి ఆమె యిట్లనెను. “నాథా! 
- మిమ్మల్ని ఒక వరమడగవలె ననుకొనుచున్నాను. నా పుత్రులు భగవంతునిచేత మరణించునట్హు చేయుము. 


అంతేకాని బ్రాహ్మణ శాపము చేత మరణింపకుండునట్టు చేయుము. భగవంతుని చేత మరణించిన వారికి 
ముక్తి కలుగును. లేకున్న, వారు మరల మరల జన్మించవలసి వచ్చును”. 


ఆమె మాటలను విని కశ్యపుడిట్టనెను. ''ఎంతటి పాపమైనను ప్రాయశ్చిత్తము చేత దాని ప్రభావము తగ్గును. 

- జరిగినదానికి నీవు పశ్చాత్తాప పడుచుస్నావు. నీ పుత్రుల మరణమునకు నారాయణుడు కారణము కావలెనని 
.కోరుటచేత అతనిని గౌరవించినట్టయ్యెను. మరియు, నన్ను క్షమించమని మహాదేవుని కోరితివి. అందుచేత 
నీ యిరువురు పుత్రులు నారాయణుని చేత మరణించగలరని అభయమిచ్చుచున్నాను. నీకు సంతోషము 
గూర్చు మరొక విషయము చెప్పదలచుకున్నాను. నీ మనుమడు నారాయణుని భక్తులలో అగ్రగణ్యుడు 
కాగలడు. లోకమంతయు అతని భక్తిని కీర్తించును. భగవంతుని నామమును ప్రజలుచ్చరించునంతకాలము, 
అతని కీర్తి చిరస్థాయిగా నుండును. అగ్నిలో కరగించి మెరుగు పెట్టిన బంగారము మాలిన్యముపోయి యెట్లు 


ఉండునో, అదే విధముగా మానవుల ప్రాపంచిక వాంఛలు దగ్హమై నశించి నారాయణుని భక్తుడైన నీ మనుమనివలె 
నుందురు. 


''అతడు ఆదర్శ భక్తుడుగా వెలుగొందును. ఎన్ని ఆటంకములు అంతరాయములు కలిగినను నారాయణు 
నిపై భక్తి విడువక, రాత్రింబవళ్ళు భగవంతుని స్మరించును. పంచభూతములతో యేర్పడిన తన శరీరము 
ఉన్నంతవరకు అతనికీ భక్తి యుండును. ఆ పిమ్మట అతడు నారాయణునిలో లీనమగును. అతనికెట్టి 
బంధములు ఉండవు. మంచి స్వభావము కలిగియుండును. ధైర్యమునకు, కరుణకు నిలయముగా నుండును. 
శోధము, ద్వేషము లేక అందరియెడ సమభావము కలిగియుండును. అతనికి శత్రువులెవరూ ఉండరు. 
చంద్రునివలె చల్లదనము విరజిమ్మి ప్రకాశించును. మంచి నడవడితో అందరి హృదయములకూ ఆనందము 


కల్షించును. అతనికొరకై భగవంతు డవతరించును. చర్మచమక్షువులతో భగవంతుని దర్శించే కొద్దిమందిలో 
' నీ మనుమడు ఒకడు కాగలడు. 


. తన తెలివితక్కువ తనము చేత తన పుత్రులకు సంప్రాప్తించిన దురదృష్టము నెవరూ తప్పించలేరని దితి 
. గ్రహించెను. ఇక ఆ విషయమై చింతించి ప్రయోజనములేదని తలంచెను. కాకపోతే తనపుత్రులు నారాయణుని 
చేతిలో తప్ప యింకెవరి చేతిలోనూ మరణించరని ఊరశు చెందెను. అంతేకాక ఆమె మనుమడు సతు దుషు 


డుగా ప్రఖ్యాతి గాంచగలడని తెలిసి సంతోషించెను. కమలవెంట నీరు రాగా తలదించుకుని భర్తసముఖమునుండి 
వెళ్ళిపోయెను. 


తృతీయ స్కంధము 
24 ద్వారపాలకులు 


దితి గర్భములో పుత్రులు వేగముగా పెరుగుచుండిరి. పాపమామె దేవతలకు, యీలోకమునకు జరుగబోవు 
కీడు తలచుకుని భయపడెను. అందుచేత ఆమె పుత్రులను (ప్రసవించక తన గర్భమునందే యుంచుకొనెను. 
నూరు సంవత్సరములు ఆమె గర్భమునందు వారుండిరి. ఇంతలో ఒక అద్భుతము జరిగెను. గర్భములో 
నున్న వారి కాంతి ప్రజ్వలించగా, దానిముందు లోకము కాంతిహీనమయ్యెను. దేవలోకమునూ, అందలి 
దేవతలును కూడ కాంతి విహీనముగా గోచరించిరి. వారి వైభవము మాసిపోవుచున్నదను ఆందోళనతో, 
సృష్టికర్తయైన (బ్రహ్మవద్దకు వెళ్ళి, యీ విచిత్రమునకు కారణమేమని యడిగిరి. వారిని చూసి చిరునవ్వు 
నవ్వి యిట్లనెను. '“మీరు ఆందోళన పడవలసిన అవసరములేదు. కనీసం ప్రస్తుతానికి లేదు! దీనికి కారణము 
మీకు వివరించెదను. 


“ఒకప్పుడు వైకుంఠములో నున్న నారాయణుని పూజించుటకు, నా కుమారులు సనకుడు, సనందుడు, 
సనాతనుడు, సనత్కుమారుడు వెళ్ళిరి. తొందరగా ఆరు ద్వారములు దాటి యేడవద్వారము సమీపించిరి, 
ఏడవద్వారము సమీపించి, వైకుంఠము ప్రవేశంచబోవు తరుణములో ద్యారపాలకులైన జయ విజయులు ఆ 
బుషులను అడ్డగించి, “మీరు ప్రవేశించుటకు నీలులే' దనిరి. ఒక శ్నణము బుసులు వారిద్దరినీ చూచిరి. 
అందముగా, చక్కని వస్త్రముల నలంకరించుకున్న వారిరువురూ అహంకారసూరితులై యుండుట ఆ 
బుషులు గమనించిరి. ద్వారపాలకుల మాటలను లత్యపెట్టుక, బుషులు యేడవద్వారము దాటి వైకుంఠము 
ప్రవేశించుటకు ప్రయత్నించిరి. అంత ద్వారపాలకులు తమ చేతులలో నున్న కర్రంనడ్డుపెట్టి ' ప్రవేశించుటకు 
వీలులే' దనిరి. 


'బుషులకు విసుగుకలిగి కోపము వచ్చెను; (క్రోధము కామమునకు తమ్ముడు. జయ సీజయులను చూచి 
ఆ బుషులిట్లనిరి. "భగవంతుని సన్నిధిలో యింతకాలముగా ఉంటూన్న మీలో యిట్లి దుర్గుణములుండుట 
ఆశ్చర్యముగా నున్నది. భగవంతుని సన్నిధిలోనే యున్నామను అహంకారము నీకు ఉన్నట్టు గోచరించుచు 
న్నది. నారాయణుని సన్నిధి మీకు లేకుండునట్టుగా శపీంచుచున్నాము. మీరు కాదుక్రోధాది దుర్గుణములు 
తాండవమాడే మానవ లోకములో జన్మించెదరు. నారాయణుని సన్నిధిలో నుందుటదేత అహా 
కన్నుమిన్నుగానక, సత్ఫురుషులను అగౌరవపరచు స్థితికి దిగజారినారు'. 


oe హా 
brent] 


“''తమకు సంభవించనున్న ఘూరదు స్థితిని తలచుకుని, జయ విజయులు సనకసనందాది బుషుల కాళ్ళమీద 
పడి క్షమించమని ప్రార్థించిరి. వారి పరిస్థితికి విచారించి బుషులిట్టునిరి. “మీరీ శాపమునకు తిగుదురని 
శపించితిమి. అయితే యిప్పుడు దీనిని కొద్దిగా సవరించెదము. మీరెత్తబోవు జన్మలలో యెల్లపుడూ నారాయ 
ణుని ద్వేషించుటచేత మీ హృదయములు నారాయణ భావముతో నిండియుండుసు'. “జయ విజయులీద్లరూ 
చెవులు మూసుకుని 'శాంతం పాపం' అని ఆశ్చర్యముతో ' భగవంతుని ద్వేసించుటయా? ద్వేషమా*ః ఇదియెట్టు 
సాధ్యము' అని తలచిరి. వార్‌ కన్నుల నుండి అశ్రువులు వర్షించుచుండెను. 


“ఆ క్షణములో నారాయణుడచటికి వచ్చెను. బుషులు అతని పూజించిరి. జయ విజయు లిద్దరూ 
నారాయణుని పాదములను విడువకుండిరి. వారి కన్నీళ్లతో నారాయణుని పాదములు తడిసెను. వారిని లేవనెల్తి, 
బుషులవైపు తిరిగి యిట్లనెను. 'మీ గొప్పతనము గుర్తింపక నా సేవకులైన వీరిద్దరు మిమ్ములను అగోరవపరచిఏ. 


శ్రీమద్భాగవతము 


మీరు వీరికి శాపమిచ్చుట ఉచితముగా నున్నది. మీరు చేసినది నాకు ఆమోదమే సేవకుని దోషములు 
యజమానికి వర్తించును, కాబట్టే వారి పక్షమున త్నమించమని వేడుకొనుచున్నాను భక్తులంక ప్రీతిప్రాతులు 
నాకు మరియొకరు లేరు. అటువంటి భక్తులకు అవమానము జరిగినచో నాకు ఆగ్రహము కలుగును. మీరు 
శాసించినట్టుగా వారు మానవలోకములో జన్మించి, తర్వాత నొవద్దకు తిరిగి రాగలరు' 


“నిగ్రహము కోల్పోయి, నారాయణునికి (ప్రేమపాత్రులైన జయ విజయులను తొందరపడి శపించినందు 
లకు, బుషులు సిగ్గుపడి వారి తొందరపాటునకు నారాయణుడు మందలించుచుండెనా యని కల్టోలిత 
మనస్కులై యుండిరి. వారి ఆలోచనను తెలుసుకుని నారాయణుడిట్టనెను. 'మీరు కలవరపడవద్దు ఇంతవరకూ 
జరిగిన దంతయూ నాకు సమ్మతమే! ''నారాయణుని ఆభయ వచనములు విని బుషులు సంతృవులై 
నారాయణుని పూజించి వెళ్ళిపోయిరి జయ విజయులతో నారాయణుడిట్లనెను 'బుషుల శాపమును నేను 
సరిదిద్దగిలను, కాని నేనట్లు చేయను బ్రాహ్మాణుల శాపము వృధా కారాదు మీరిద్దరూ మానవలోకములో 
జన్మించక తప్పదు మీకు మూడు జన్మలు కలుగును మొదటి జన్మములో క్రోధము చేత మీకు 
వినాశముకల్గును. రెండవ జన్మలో కామము చేతను, ఆఖరి జన్మలో మదము చేతను మీరు చేయు కార్యములు 
కలుషితమై. మీకు వినాశము తెచ్చును. కాని మీకు ఒక హామీ యిచ్చుచున్నాను మీరు నాచేతిలోనే 
మరణించెదరు చివరకు మీరు తిరిగి నన్ను చేరెదరు. మీరు నాయెడల విశేషమైన ద్వేషముతో వ్యవహరించెదరు. 
అదియూ ఒక విధమైన యోగమే; భక్తులకన్న మిన్నగా యెల్లపుడూ నన్నే తలంచెదరు. ఈ సం(భ్రమ యోగము 
మీ ప్రత్యేకత మీమూడు జన్మలు ద్వాపరయుగాంతముతో పూర్తి యగును. 


“వారి యెదుట నుండి నారాయణు డదృశ్యుడుకాగా, జయ విజయులు భూలోకమున జన్మింపబోయిరి 


ఈ జయ విజయులే దితి గర్భమున నున్నారని, వారి తేజస్సు చేతనే, భూలోక స్వర్గలోకములు 
కాంతివీహీనమైనవని, వేరే రె బ్రహ్మ తెలిపెను 


నూరు పంవళట్సరముల తర్వాత దితికి యిద్దరు కవలు పుట్టిరి వారికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులని తండ్రి 
నామకరణము చేసెను వారు జన్మించునపుడు (ప్రపంచమువకు సంభవి న్‌ వించునట్టుగా, 
అనేక దుశ్శకునములు గోచరించెను. 


25 హిరణ్యాక్ష వధ 


కవరిర్దరూ పెరిగి మిక్కిలి బలముతో శక్తివంతులుగా రూపొందిరి వారు బ్రహ్మను గురించి ఘోరతపస్సు 
చేసి సృష్టికర్తను మెప్పించిరి హిరణ్యకశిపుడు మరణము కలుగకూడదని వరమడిగెను మృత్యువునకు తాను 
అతీతుడను కానని చెప్పి, ఆ వరము కయతను బ్రహ్మ తెలిపెను. అంతట రాక్షసరాజు 
తన వరమును సవరించి, యిట్లు పలికెను “నన్ను యే దేవుడుగాని మానవుడుగావి చంపకుండునట్లు 
వరమిమ్ము. నీవు సృష్టించిన యేవస్తువూ నా మరణమువకు కారణము కారాదు. ఎట్టి ఆయుధముచేత నేను 
మరణించరాదు ఎట్టి జీవపదార్హముచేతగాని జడపదార్హముచేతగాని నాకు మృత్యువు రారాదు. రాత్రియందు 
గావి, పగటియందుగావి వాకు మరణము కలుగకూడదు. భూమిపైగావి, ఆకాశమందుగావి, యింటిలో గాని, 


తృతీయ స్కంధము 


యింటి బయటగాని నాకు మరణము సంభవించకూడదు'' మరణము కలుగుటకు సాధ్యమైన వాటినన్నింటిన్‌ 
ఊహించి వాటినుండి తనకు మరణము తప్పునట్లు వరమడిగెను ''తధాస్తు*' అని (బహ్మపలికి అంతర్జానమ 
య్యెను 


ఇరునురు సోదరులు లో దేరిరి దేవతలను వారు సులువుగా అణచివేసిరి 
ఎల్లపుడూ తన తమ్మునికి సంతోషము కలిగించుటకై హిరణ్యాక్షుడు నూతన విధానము లన్వేషించుటకై 
సంసిద్దుడయ్యెను నారాయణుడు అన్ని లోకములకు ప్రభువని తెలుసుకుని, అతనిని ద్వేషించుట మొదలిడిరి 
నారాయణుని నిర్మూలిందినచో లోకములన్నీ వారి హస్తగతమగునని భావించిరి. 


వరుణు డధిపతిగా నున్న ఊర్ష్యలోకములో విభావరి అను పట్టుణములో హిరణ్యాషుడు (ప్రవేశించెను 
వరుణుని యెదుట నిలిచి అహంకారముతో కొద్దిగా తలవంచి, వ్యంగ్య పూరితమగు వినయముతో, ''' ప్రభూ! 
మీరు అతి బలసంపన్నులుగా ప్రసిద్దికెక్కిరి. మీతో పోరు సలుపు అవకాశమును నాకు ప్రసాదింపుడు ఇదివరలో 
మీరు దైత్యులందరినీ జయించి, రాజసూయయాగము జరిపి, యీ ఊర్హ్వలోకమునకు అధిపతి కాగల్లిరి 
మీతో పోరు సలిపే గౌరవము నాకు కలిగించండి” అని పలికి హిరణ్యాక్షుడు వికటాట్టహాసము చేసెను 
వరుణుడు ఆ(గ్రహమును ని[గ్రహించుకుని వినయము నటించుచూ యిట్లు సమాధానమిచ్చెను ''హిరణ్యాళు! 
నాకు వయసు మీరినది చాలా కాలము |క్రిందటనే పోరు సలుపుట విరమించితిని, నాకు పోరు సలుపు కోరికలేదు, 
నీతో పోరు సలుపుటకు తగినవాడు ఒక్కడే; అతడు పురాతనుడైన నారాయణుడు, అందరికీ ప్రభువు అతనితో 
నీవు తప్పక పోరు సల్పవలెను'' కొంతసేపు మౌనము వహించి, తిరిగి వరుణుడు, ''నీవంటి దుష్టులను 
హతమార్చుటకు నారాయణుడు అనేక రూపములు ధరించును నీ అహంకారమును సోగొట్టి, అతడు నిన్ను 
రణరంగమున కుక్కలకు, నక్కలకు ఆహారముగా విడుచును. 


నారాయణుడు తనతో పోరు సలుపుటకు యిచ్చగించునని తెలుసుకుని పరమానందభరితుడయ్యెను 
వరుణుని చివరి వచనములు విస్మరించెను తన ప్రబల శత్రువును అవ్వేషించుచూ ఆ రాక్షసరాజు సంచరించు 
చుండెను అట్టు సంచరించుచుండగా నారదు డెదురయ్యెను, తొందరలో నున్నట్లుగా నారదు డతి వేగముగా 


యిట్లు పలికెను, “"హిరణ్యా౫! నీవు నారాయణుని వెదకుచున్నావని, అతనితోపోరి సంహరింపనున్నావని 
విన్నాను ఇది నిజమేనా?! 


“నిజమే” అని హిరణ్యాక్షుడు తిరిగి, ''అవును నిజమే అనేక సంవత్సరములుగా, మీరందరూ పిలిచే 
ప్రభువులకు (ప్రభువైన ఆ నారాయణుని అన్వేషించుచున్నానని లోకములో అందరకూ తెలుసు అతడెక్కడ 
దాగియున్నాడో యెవరైనను తెలియజెప్పిన వారికి నేను కృతజ్ఞుడనై యుండగిలను'' 


"అయితే నీవు నాకు కృతజ్ఞుడనై యుండగలవు”' అని నారదుడనెను ''అతడెక్కడున్నదీ నాకు తెలుసు 
అది నీకు చెప్పుటకే తొందర తొందరగా నీ వద్దకు వచ్చితిని ప్రళయానంతరము భూమి యేవిధముగా 
రసాతలమున మునిగినదో నీకు జ్ఞాపకమున్నదా? భగవంతుడు తిరిగి రసాతలమునుండి భూమిని వెలికి తెచ్చి 
స్వస్థానములో నుంచుటకై వరాహరూపమును ధరించెను అతడు భూమిని బాహువులందిడుకొని సముద్ర 
ఉపరితలమునకు వచ్చుచుండవచ్చును నీవు తొందరగా వెళ్ళినచో అతనితో పోరు సలుపగలవు''. నారదునికి 
ధన్యవాదములు తెలిపి, పవిత్ర వరాహమున్న వైపుగా హిరణ్యాక్షుడు అతితొందరగా వెళ్ళెను వరాహమునైపు 
తిరిగి గట్టిగా అరచుచూ హిరణ్యాక్సుడిట్లనెను '' ఓరీ మృగమా! నామాట వినుము నేను చూచుచుండగా 


శ్రీమద్భాగవతము 


యీ భూమిని దొంగిలించుకొని పారిపోవచ్చునని తెలివితక్కువగా తలచకుము. రసాతలములో నుండు మాకు 
బ్రహ్మా యీభూమిని యిచ్చెను. నీవు దానిని తీసుకువెళ్లుటకు వీలులేదు. నీకు భూమిపై యెట్టి హక్కు 
లేదు. నీవు ఒక దొంగవు. నీవు వరాహరూపము ధరించినటప్పటికీ, నాకు పరమశత్రువైన నారాయణుడవని 
యెణుగుదును. నీవు సాధించిన విజయములను వివియున్నాను. ఇంత కాలము మమ్ము మోసగించి నెగ్గుకు 
రాగలిగినావు. నీ మాయ చేత మమ్ములను హతమార్చినావు. మాలో యెవ్వరితోనూ ముఖాముఖి పోరు 
సలుపుటకు ధైర్యము లేకపోయినది. అందుకే కాబోలు మాకు శత్రువులైన దేవతలు నిన్ను ప్రభువులకు (ప్రభువని 
గొప్పగా చెప్పుచుందురు. ఇకముందు అట్లు జరుగదు. ఆరోజులు గతించినవి. నీవు నాకు చిక్కితివి నీతో 
పోరాడకుండా నిన్ను వదిలిపెట్టను. నిన్ను యీరోజే యమువివడ్డ శ్షముగా నిలుచున్న 
నిన్ను తొలగించెదను'' 


హిరణ్యాక్షుని మాటలు లక్ష్యము చేయక సముద్రము పైకి వచ్చుటకు వరాహము ప్రయత్నించుచుండెను 
కాని హిరణ్యాక్షుడు వెంబడించుచూ యిట్లనెను “'నీకు సిగ్గులేదు అందుకే నానుండి పారిపోవుటకు 
ప్రయత్నించుచున్నావు చాలా కాలము నుండి నీకొరకై యెదురు చూచుచుంటిని నిన్ను తేలికగా వదలిపె 
ట్రను. నన్ను తప్పించుకుని పారిపోకుము నీ గురించి వినినప్పటి నుండి నీతో పోరు సలుపుటకు నా భుజములు 
ఉవ్విట్లూరుచున్నవి''. 


వరాహము సముద్రముపై భూమిని స్థిరముగా నుండునట్లు చేసి, హిరణ్యాక్షునివైపు తిరిగి యిట్లనెను 
“నేను మృగము కావటము చేతనే నీ మాటలను విని యూరకున్నాను కుక్కల మొరుగులను జంతువులు 
మాత్రమే విని యూరకుండును. నీ (ప్రగల్బములు విని థైర్యవంతులెవరు నూరకుండరు, ఊరకుండకూడదు 
నీవు మృత్యువు చేతిలో నిమిడియున్నావు లేకున్న నీకంటె బల సంపన్నులైన వారితో యిట్లు మాట్లూడవు 
నీవు యిదివరకు చెప్పినట్టుగా, యెవరూ చూడకుండ యీభూమిని రసాతలమునుండి నేను దొంగిలించి 
తెచ్చుచుండుట నిజమే కాని యిప్పుడు నీవు నన్ను కనుగొన్నావు రాక్షసుల మార్గములో ముల్లుగా ఉంటూన్న 
నన్ను తొలగించి, వారి పాదములు రక్తము చిందకుండ నివారించుటకు ప్రతిజ్ఞ పట్టితినని పలికినావు నీ 
అసుర మిత్రుల పాదములు రక్తము చిందుట చూచి నేను సహించలేను. అంతేకాక నీవంటి ధైర్యశాలి తనమాటను 
నిలబెట్టుకొనలేకపోవుటకూడ నేను సహించలేను అందుకే నేను ఆగినాను లేకున్న యింతకుముందే 
పారిపోయియుందును'' 


కేవలము ఒక మృగముగానున్న వరాహమును గాంచి యేవగింపు జుూగుప్ఫతో కూడిన దాని స్వరమువిని, 
హిరణ్యాతుడు మండిపడెను, తన గదను యెత్తి వరాహమువైపు వడివడిగా వెళ్ళెను సర్పమువలె బుసకొట్టుచుం 
డెను ఆగ్రహముతో అతని తలగి(ర్రుమని తిరుగుచుండెను. వరాహమును సమీపించి, తన గదతో గట్టిగా 
కొట్టను. ఆ దారిమండి పక్కకు మళ్ళి, ఆ గదాఘాతము నుండి, యముని నుండి యోగివలె తప్పించుకొనెను 
వరాహము గదనెత్తి హిరణ్యాతుని సుదుటిపై కొట్టును. హిరణ్యుడు కూడ పక్కకు తొలగి గదాఘాతము 
మండి తప్పుకొనెను. ఆ విధముగా వారిరువురూ గదా యుద్దము కొంతసేపు జరుపగా, అందరూ ఊపిరి 
బిగబట్టుకువి చూచుచుండిరి. హిరణ్యాక్షుడు అతి బలవంతుడు, అతని 'ప్రత్యర్హి సాశ్షాత్తు వారాయణావతారము. 
వారి గదా యుద్దముమ వీక్షించుటకు బ్రహ్మ బుషులు రసాతలమున కేతెంచిరి 


తన మనస్సునందు నారాయణుని సంకల్పించి, బ్రహ్మయిట్టనెను. "ప్రభూ! వారి తపస్సునకు మెచ్చి, 


తృతీయ స్కంధము 
వారి పొగడ్తలకు లొంగిన ఒకానొక క్షణములో పాపాత్ములైన యీ సోదరులిద్దరికీ వరములను ప్రసాదించి 
ముప్పు తెచ్చితిని. నిన్ను (ప్రేమించు వారందరిని వేధించుటకు వారు కృతనిశ్చయులైరి వారివలన యీ 
లోకము బాధపడుచున్నది అతడు చాలా శక్తివంతుడు. ఇక అతనిని హతమార్చుటలో జాగు చేయవద్దు 
చీకటిపడిన తర్వాత అసురులశక్తి యినుమడించునని నేను నీకు చెప్పనక్కరలేదు ఈ సమయము అభిజిత్తు, 
చాలా పవిత్రమైనది ఈ పాపాత్ముని నుండి యీ లోకమును యీ క్షణమే రక్షింపుము? 


భగవంతుని చిరునవ్వు యిట్లు చెప్పుచున్నట్లుండెను. “నేను కాలమును నాకుమారుడైన బ్రహ్మ అభిజిత్తు 
ముహూర్తము యొక్క పవిత్రతను, రాత్రి అసురుల శక్తి విజృంభించునని తెలుపుట వింతగా నున్నది. నేను 
హతమారుదునని తలంచుచున్నాడేమో!'' 


వరాహము తన గదతో హిరణ్యాతుని గడ్డముపై గట్టిగా కొట్టును తన గద నడ్డుపెట్టి హిరణ్యాక్షుడు 
తప్పించుకొనెను అతి తెలివిగా అతను యుద్దము చేయుచుండెను భగవంతుని గదను పిప్పిజేసి, నిరాయుధు 
డైన ప్రత్యర్ణితో యుద్దము చేయుట ధర్మముకాదని తలచి కాబోలు హిరణ్యాక్షుడు కొంతసేపు వేచి యుండెను 


ఇంతలో వరాహము తన చక్రమును తలంచగా, అది తక్షణమే చేతీకందెను హిరణ్యాక్షుడు యింకనూ 
గదను ప్రయోగించి యుద్దము చేయుచూ, తుదకు ఆ గదను వరాహము పైకి విసరగా, వరాహము తన 
యెడమచేతితో దాని నందుకొనెను వరాహము దానిని తిరిగి యివ్యబోగా దానిని తీసుకొనుటకు హిరణ్యాక్షుడు 
నిరాకరించెను 


అనేక ఆయుధములతో పోరు నలిపి, చివరకు ఒకరితోవొకరు మల్లయుద్దమునకు తలపడిరి. చివరకు 
తన బలమైన చేతితో వరాహరూపములో నున్న నారాయణుడు హిరణ్యాక్షుని కొట్టి చంపెను. 


26  కర్షముని తపస్సు 


(బ్రహ్మ తన పుత్రులైన మనువుతోను, కర్షమునితోను, దక్షునితోను ప్రజోత్పత్తిగావించమని చెప్పగా 
వారందు కంగీకరించిరి కర్టముడు సరస్వతీ నదీతీరమునకు వెళ్ళి అక్కడ అనేక సంవత్సరములు తపస్సు 
చేసెను అతని భక్తి ప్రపత్తులకు సంతోషించి నారాయణుడు (ప్రత్యక్షమై యేమి కావలెనని అడిగెను కర్ణముడు 
నారాయణుని పాదముల పైబడి, కీర్తించి యిట్లనెను. '“నేను చాలా అదృష్టవంతుడను నీవు నాకు ప్రత్యక్షమైతివి. 
నీవే పరబ్రహ్మము నిన్ను చేరుటకు మహాత్ములు తపన్సు చేసెదరు. నిన్ను చూచిన తర్వాత యింకెట్టి 
కోరికకు అవకాశము లేదు 


“అయినప్పటికీ, ప్రజోత్పత్తి కావించమని నాతండ్రి ఆదేశించుటచేత, తప్పనిసరిగా నిన్ను ఒక వర మడుగ 
వలసి యున్నది అందుకు నాకొక అత్యుత్తమ (స్త్రీని ప్రసాదించవలెను నావిధులను నిర్వర్తించిన తర్వాత, 
నా సర్వస్వమును నీకు అర్చించెదను 


"నీవు కాలస్వరూపుడవు కాలచక్రము తిరుగుటకు పరబ్రహ్మమగు నీవు కీలకుడవు. అనేక వస్తువులతో 


శ్రీమద్భాగవతము 


చేసిన యీ చక్రమందు పండ్రెండు మాసములనే ఆకులున్నవి. ఇందు మూడువందల అరువది పర్వములు 
(దినములు) గలవు, చక్రము చట్రము ఆరు బుతువులతో కూడియున్నది చక్రము అంచున కోట్లకొలది 
శణములనే వల్లు గలవు. చట్రము నాలుగు భాగములు ఒకొక్క భాగము మూడు మాసములకు సమానము 


“కొలచ[క్రము యొక్క వేగము అతి భయంకరము. దాని శక్తిముందు యెవ్వరూ నిలువలేరు యావత్ర్రపం 
చము కాలమునకు కట్టుబడి, కాలముతో రొర్టుచున్నది. ఈ కాలవేగములో మానవులు స్వార్హపరులై తమతమ 


కోర్కెలమ తీర్చుకొనుటలో నిమగ్నమై యున్నారు. వారికి నీగురించిన ఆలోచన లేదు వారి జీవితము 
వ్యర్ణమై తొందరగా ముగియుచున్నది. 


““అనేకులవలె నేను కూడ నిన్ను యేదైన ప్రాపంచికమైన వస్తువును ప్రసాదించమని అడుగుచున్నాను 
కావి నాకు ప్రాపంచిక వస్తువులపై మమకారము లేకుండునట్టు అనుగ్రహింపుము. నాతండ్రి నాకు విధించిన 
కర్తవ్యములను నిర్మమముగా తగిన నేర్పుతో, మీరు (ప్రతిపాదించిన ప్రవచనముల కనుగుణముగా నేరవేర్చునట్టు 


నన్నను[గ్రహింప వేడెదను నాకు యిష్టము వచ్చినపుడు యీ ప్రపంచము వదలి నిన్ను చేరుట సాధ్యమగునట్టు 
చేయుము ఇదే వేను కోరువరము'* 


నారాయణుడు భక్తుడైన కర్షమునితో చిరునవ్వు నవ్వి యిట్లనెను "నీ మనస్సులో యేమున్నదో 
గ్రహించితిని ఈ కర్మభూమిసై తామరాకు మీద వీటిబొట్టువలె జీవించగోరుచున్నావని నేనెణుగుదును 
నీకొక భార్యను అప్పుడే సిద్దముగా నుంచినాను వీ భక్తి నన్ను యెంతో సంతోషపరచినది. 


“రెండు దినములలో మనుచక్రవర్తి అతని భార్య శతరూపి నీవద్దకు రాగలరు తమకుమార్తె దేవహూతిని 
నీకిచ్చి వివాహము చేయుటకు యిక్కడకు వచ్చెదరు. దేవహూతి నీకు ఆదర్శపత్నికాగలదు ఆమె తొమ్మిది 
మంది స్పుత్రికలకు తల్లి అగును. ఆమె కుమార్తెలు మరీచి మున్నగు బుషులను వివాహమాడెదరు ఆ విధముగ 
నీ తండ్రి నీకు ఆదేశించిన కర్తవ్యమును విర్వర్తించగలవు. చివర, నీవు నాకు (పేమపాత్రుడవగుటచేత, నీకు 
పుత్రుడుగా జన్మించెదను. అప్పుడు సాంఖ్య యోగమును యీ పుడమిపై స్టాపించెదను'' 


నారాయణుడు అటుపిమ్మట అదృశ్యమయ్యెను. కర్షముడు మనువు రాకకై వేచియుండెను 


కర్ణముని ఆశ్రమమున కిరువైపుల సరస్వతీనది ప్రవహించుచుండెను ఆశ్రమము పక్కనే ఒక చిన్న సరస్సు 
నిర్మలమైన తియ్యవి నీటితో నిండియుండెను. ఆశ్రమము పువ్వులవెట్లు, ఫలవృక్షములతో నుండగా, 
పరిమళమైన గాలి యెల్లపుడు వీచుచుండెను పవిత్రమైన ఆ ప్రదేశము నారాయణుని రాకతో మరింత 
పావనమయ్యెను. కర్షముని భక్తికి సంతోషింపగా, నారాయణుని కనుల నుండి ఆనందా(శ్రువులు రాలెను 
అందుచేత ఆ సరస్సునకు బిందు సరస్సు అనిపేరు కలిగెను 


తృతీయ స్కంధము 
27 దేవహూతి ఆగమనము 


స్వాయంభువమనువు, భార్య శతరూపి, కుమార్తె దేవహూతి వెంటరాగా, బిందు సరస్సువైపు తొందరగా 
'ప్రయాణించుచుండెను తనతో విలువైన పట్టుబట్టులు, నగలు తీసుకుని ఆశ్రమమువైపుగా ప్రయాణించెను 
త్వరలోనే ఆ ప్రదేశమును చేరెను సేవకులు తాను తెచ్చిన వస్తువులను తీసుకునిరాగా, మనువు ఆశ్రమములో 
(ప్రవేశించి, కర్ణమునివైపు నడచెను కర్ణముడు అప్పుడే నిత్యకర్మలను (అగ్నిపూజ) పూర్తిచేసెను. అనేక 
సంవత్సరములుగా చేసిన తపస్సు ఫలితముగా కర్షమునిలో ఒక విధమైన తేజస్సు ప్రభవించి అది నారాయణ 
దర్శనముతో, మరింతగా (ప్రకాశింపజొచ్చెను. కరుణాపూరిత నేత్రములు మంచి శరీర సౌందర్యము కలిగిన 
కర్ణముని జూచి మనువు సంతోషించెను మనువు కర్షముని పాదములకు సమస్కరించెను 


కర్షముడు మనువును ఆశీర్వదించి అతిధులకు చేయు సపర్యలు చేసి, అర్హ్యపాద్యాదులను సమర్చించెను 
మనువు చ క్రవర్తియగుట చేత అతనిని తగురీతిగా గౌరవించెను. గౌరవ మర్యాదలను వినయముతో స్వీకరించి, 
బుషిపాదముల చెంత కూర్చుండెను 


కర్ష్ణముడు మనువుతో మధురముగా ప్రసంగించి, అతని రాజ్యములోని ప్రజల క్షేమ సమాచారము అడిగి 
తెలిసికొనెను తరువాత కర్షముడిట్లనెను “నీవంటి మహాచ్రవర్తి ఉత్తమవ్యక్తి యీచిన్న ఆశ్రమమునకు 
విచ్చేయుట నాకు చాలా ఆనందముగా నున్నది మీరాక యీ ఆశ్రమమునకు గౌరవము కల్లించెను మీరు 
వారాయణయుని అంశమగుటచేత నాకు మిక్కిలి గౌరవనీయులు చక్రవర్తి భగవంతుడేయని చెప్పుదురు 
మరియు అతడే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు, ధర్మము, వరుణుడు 
నారాయణుడు తేజస్సుగలవాడగుటచేత సూర్యుని, ప్రసన్న వదనుడగుటచేత చంద్రుని పోలియుండును, 
(ప్రచండ శక్తిముందు సామాన్యులెవరూ నిలువలేరు కనుక అగ్నితో పోల్చుచున్నారు రాజ్యములో సిరిసంపదలు 
వర్షించుటచేత ఇంద్రునివలె నున్నట్లు చెప్పుదురు. అందరి మనస్సులలోని భావములు తెలుసుకుని యుండుట 
చేత, సర్వత్ర వ్యాపించే వాయువుగా పరిగణింతురు. దుష్ట్రశక్తులను నాశముగావించుట చేత యముడుగను, 
సత్పురుషులను రక్షించుటచేత ధర్మమూర్తిగను తలంచుదురు వరుణునివలె రీవి, గొప్పదనము గలిగి 
యుండి, నారాయణునికి ప్రతినిధిగా యీ భూమిపై చక్రవర్తి యేలు చుండును. ఈ కారణములచేత చక్రవర్తిని 
ఒక దివ్యపురుషునిగా గౌరవించవలెను ఈ ఆశ్రమమునకు వచ్చుటకు మిమ్ములను (ప్రేరేపించిన కారణము 
తెలిపినచో, నా శాయశక్తులా మిమ్ములను సంతోషపెట్టుటకు ప్రయత్నించగలనని వాగ్జానమిచ్చుచున్నాను! 


కర్షముని మాటలకు తత్తరపడి, వినయముగా మనువు యిట్లు పలికెను “తపస్సు, జ్ఞానము, నిస్సార్లము, 
వైరాగ్యము (ప్రచారము చేయుటకు (బ్రహ్మ ముఖము నుండి నీవు జన్మించినావు. క్ష(త్రియులమైన మేము 
భగవంతుని బాహువులనుండి, మీ వంటి ఉత్తమ జీవులను రక్షించి, మీరు నేర్చిన విద్యను ప్రచారము 
గావించుటలో సహాయపడుటకు, జన్మించితిమి మనము ఒకరినొకరు సంరక్షించుకొందుము నా పరిపాలనకు 
నీవు సంతోషము వెలిబుచ్చగా, నిన్ను సంతోషపెట్టుగలుగుట నా మహద్భాగ్యమని భావించుచున్నాను 
దయాపురుషుడవైన నీవు నామాటలు విని నా కోరిక తీర్చగలవని నమ్ముతున్నాను. 


''నాకు అయిదుగురు పిల్లలు. ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు నా పుత్రులు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి 
నా పుత్రికలు. నా కుమార్తెదేవహూతి, నారదుని వద్ద నీ గొప్పదనమును విన్నప్పటి నుండి ఆమె హృదయమును 


శ్రీమద్భాగవతము 


నీకు అంకితము గావించినది. ఆమె నిన్ను భర్తగా యెంచినది. భగవంతుడైన నారాయణుడు నీ వద్దకు వెళ్ళమని 
ఆదేశించినాడు. అందుచే నా పుత్రిక దేవహూతిని చేబట్టమని కోరుచున్నాను. ఈమెను స్వీకరించి నన్ను 


గౌరవింపుము". 3 


అంత కర్ణము డిట్లనెను. “వినాహము చేసుకొనవలెనని కొంతకాలము నుండి యోచించుచున్నాను. వ్‌ 
కుమార్తె నన్ను తన భర్తగా యెన్నుకున్నదని తెలుసుకుని, ఆమెను భార్యగా న్వీకరించుటకు సంతోషించుచు 
న్నాను. ఆమె గొప్ప సౌందర్యము, ఆమె ధరించు నగల (ప్రకాశమును మరుగుపరచుచున్నది. ఆమెను 
స్వీకరించుటుకు ముందు ఒక విషయము ముందుగా చెప్పవలసియున్నది. ఆమెకు నావలన సంతానము కలిగి 
తల్లియగువరకు నేను గృహస్థాశ్రమములో నుండెదను. అటు తర్వాత నేను ఆమెను వదలి నారాయణుని 
చేరుటకు తపస్సు చేయుటకై వెళ్ళెదను. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమముల ననుసరించినవారు, తన 
భార్యను, పిల్లలను, గృహమును విడిచిపెట్టి సన్న్యాసాశ్రమమును తప్పక చేబట్టువలెను. ఇది నా అభి ప్రాయము''. 


అటుపిమ్మట మనువు, శతరూపి తమ కుమార్తె దేవహూతిని కర్ణమునికిచ్చి వివాహము జేసిరి. సుందరమైన 
ఆ బిందుసరస్సు ప్రాంతములో తమ కుమార్తెను భర్త కర్షముని ఆశ్రమములో వదలి, మనుచక్రవర్తి శత రూపితో 
తిరిగి ప్రధాన నగరమైన బర్జిస్మతికి చేరుకొనెను. ఆ నగరమతి పవిత్రమైనది. ఇచ్చటనే పవిత్ర వరాహము, 
భూమిని వెదకునపుడు, తన శరీరము నుండి వెండ్రుకలను రాల్ఫెను. ఆ వెంద్రుకల నుండియే కుశతృణములు 
ఆవిర్భవించెము. ఆ తృణములనే బర్జియనియు, నగరమును బర్జిష్మతియని పిలుచుచుండిరి. అచట బర్హియను 
గడ్డిని పరచి, ఆదివరాహమను పేరుతో యజ్ఞవేదిక నేర్చాటు చేసి, మనువు ఒక యజ్ఞము సలిపెను. పునీతమైన 
ఆ (ప్రదేశము (బ్రహ్మావర్తమని పేరు కాంచెను. 


28 ఆదర్శపత్ని 


పార్వతి మహాదేవునికి సేవ చేసినట్లుగా కర్టమునికి దేవహూతి ఆదర్శపత్నిగా సేవ చేయుచుండెను. రోజులు, 
మాసములు, సంవత్సరములు గడచిపోవుచుండెను. ఆమె యెప్పటివలె తన భర్తను సేవించుటయే ఆనంద 
ముగా భావించి, సుఖముగా జీవించుచుండెను. ఒకరోజు కర్షముడామెను చూడగా, నిత్యము ఆమె ఆచరించు 
'వతపూజలచేత శుష్కించి, నీరసముగా నున్నట్లు గోచరించెను. ఆమె ముఖములో మొదట ఉన్న కళాకాంతులు 
తగ్గెను. ఆమె నీలవర్షపు నేత్రములు అందముగానే యున్నవి, కాని రాత్రులందు విద్రలేకుండటచేత కనులలో 
వెలుగు తగ్గెను. ఆమె యిదివరకే నగలన్నిటినీ తీసివేసి, సామాన్యమైన ముతక నూలు వస్త్రములను 
ధరించుచుండెను. పట్టువ(స్త్రములను ధరించుట చాలా కాలము క్రితమే మానివేసెను. 


కర్ణము డామెను పిలిచి యిట్లనెను, “' 'ప్రియపత్ని! నిన్ను, నీ భక్తిని చూడగా నాకు ఆనందముగా నున్నది. 
రాకుమార్తెగా జన్మించి భోగభాగ్యముల కలవాటుపడిన నీవు, యిన్ని సంవత్సరములుగా యిక్కడ పేదరికము, 
కష్టము లనుభవించుచున్నప్పటికీ, నీవు యెన్నడూ విచారముగ లేవు. నిత్యము (వ్రతములను ఆచరించుచు, 
ధ్యానములో నున్న నన్ను సేవించుచుండుటచేత నీకు నారాయణుని అనుగ్రహము కలిగినది. నేను నీకు 
అంతర్హుష్టి నాసగెదను. నీవు నారాయణుని వైభవము కాంచగలవు. దేవీ! నామాట వినుము. భగవంతుడు 


54 


తృతీయ స్కంధము 
తన కనుబొమ్మలు కొద్దిగా పైకెత్తి మానవుని మనస్సు లోని కోరికలను నశింపజేయగలడు భగవంతుడు 
మనలను మిక్కిలి (ప్రేమతో చూచుచుండగా, యిక ప్రాపంచిక సుఖముల ఆవశ్యవకత యేల? స్వర్గసౌొఖ్యములకు 
వారసులము. అట్టియెడ ఇంద్రియ సుఖములకై తాపత్రయ పడనేల? మనమిద్దరము వాటి నతిక్రమించితిమి' 


దేవహూతి భర్తతో మాట్లూడునపుడు కనులు దించుకుని యుండెను ఆమె యిట్లనెను. ''నాకు తెలుసును, 
మీరు పలికినదంతయూ నిజమే యోగమునకున్న శక్తి, మీపై నారాయణునికి గల అనుగ్రహము నేనెజుగు 
దును కాని, నాధా! నేను కేవలము (స్త్రీని మాత్రమే మాతృమూర్తి కావలెనని ప్రతి (స్త్రీకి సహజమైన వాంఛ 
నా మనస్సు యీకోరికతో నిండియున్నదని మీకు తెలిసియే యుండును, కాని నా నోటివెంట దానిని మీరు 
పలికించుచున్నారు'' ఆమె వదనములో సిగ్గు ముంచుకొని రాగా భర్త పక్క నిలుచుని యుండెను 


కర్షముడు చిరునవ్వు నవ్వి ఆమెతో “అట్టే కానిమ్ము'' అని పలికెను తన యోగశక్తి చేత కర్షముడు 
విమానమును సృష్టించెను. ఆ విమానమందు గాలిలో తేలుచుండు భవనము, భవనము చుట్టూ పూలతోటలు, 
సరస్సులు, భవనమందు రత్నములతో అలంకరించిన స్తంభములు, పట్టుబట్టలు పరచిన ఆసనములను 
సృష్టించెను. ఆశ్రమ ద్వారము వద్ద యీ విమానము నిలిచి యుండెను. దేవహూతి వానిని చూచుచుండెను. 
వానిని అనుభవించవలెనను కోరికతో నిండిన ఆమె కనులను కర్షముడు గాంచి యిట్లనెను. '' ప్రియపత్నీ! 
బిందుసరస్సులో ప్రవేశంచుము అందు స్నానమాచరించిన తర్వాతి, నాతో యీ విమానములో నీవు యెక్కడికి 
పోదచలచుకున్న నక్కడకు వెళ్లైదము. ఈ సరస్సు నారాయణుని కారుణ్యము కారణంగా రూపొందింది 
అందరి కోరికలు అది తీర్చగలదు'' 


నీలికనుల దేవహూతి, మాసిన వృస్త్రములతో, చిందర వందరగా సంస్కారములేకయున్న కేశములతో, 
వ్రతముల నాచరించి కృశించియున్న సన్నని శరీరముతో, భర్త ఆదేశము ననుసరించి బిందుసరస్సులో 
ప్రవేశించెను ఆమె అట్టు చూచుచుండగనే ఒక విచిత్రమైన సంఘటన జరిగెను వందలకొలది అందమైన 
యువతులు దేవహూతికి స్వాగతము చెప్పిరి వారు ఆమెకు నూనెతో, పన్నీటితో స్నానము చేయించి చక్కని 
పట్టువ(స్త్రములను ధరింపజేసిరి ఆమెను ఆభరణములతో అలంకరించగా, సరసు నుండి బయటకు వచ్చిన 
పిమ్మట దేవహూతి తనను తాను గుర్తించలేక పోయెను. ఆమెకు వెనుకటి సౌందర్యము, అందము తిరిగిరాగా, 
కర్షముని తలచుకుని లజ్జవెందెను. ఆమె ఆలోచన కన్న తొందరగనే అచటకు వచ్చి కర్షముడు ఆమె ప్రక్కగా 
నిలుచుండెను ఆమె అతనిని చూడగా, అతనిలో కూడ విశేషమైన మార్పు గోచరించెను వివాహము జరిగిన 
రోజున ఉన్నట్టు అతడుండెను గంధర్వునివలె అతిసుందరముగా నుండెను 


చిరునవ్వు నవ్వుచూ ఆమె చేయినందుకొని విమానములో గూర్చుండబెస్టైను విమానము యెగిరి 
ఆకాశములో వాయువేగముతో ప్రయాణించుచుండెను. కొన్ని సంవత్సరములు ఆ దంపతులు విమానములో 
గడిపిరి. వారు రాత్రింబవళ్ళు అత్యంత సుఖముగా గడుపగా, వారికి కాలమే తెలియకుండెను అసలు యీ 
ప్రపంచమునే మరచిరి అట్లు నూరు సంవత్సరములు గడచిననూ, వారికి తెలియనే లేదు దేవహూతికి 
తొమ్మిదిమంది పుత్రికలు కలిగిరి తిరిగి భూమిపైకి వెళ్ళవలసిన సమయము వచ్చినదని కర్దముడు (గ్రహించెను 


దేవహూతికి కల అంతరించి మెలకువ స్టితిలోనికి వచ్చినట్టయ్యెను. తపస్సు చేయుటకై తన భర్త తనను 
వీడి వెళ్ళునని ఆమెకు తెలియును వివాహమునకు ముందుగనే అతడా విషయము చెప్పుట ఆమెకు జ్ఞప్తీకి 
వచ్చెను. కర్షముని చెంతకేగి అతి మృదువుగా యిట్లు పలికెను. "'నాధా! నేను తల్లి నయిన పిమ్మట 


శ్రీమద్భాగవతము 


గృహస్థాశ్రమము విడిచి వెళ్ళుదునని నాతండ్రితో చెప్పిరి మీరు వెళ్ళు సమయము ఆసన్నమైనదని 
నేనెజుగుదును కాని, నాధా! మిమ్ము విడిచి వేనెట్టుండగలను? నేనొక అమాయిక వనితను సంసారభయము 
నుండి యెట్టు బయటపడగలనో వాకు దయచేసి బోధింపుడు నాకు చాలా భయముగా నున్నది నేను 
ఒంటరిగా జీవించవలసి వచ్చును కుమార్తెలకు వివాహము కాగానే వారి వారి భర్తలతో వెళ్ళిపోవుదురు వారి 
వలన నాకు ఉపశమనము కలుగదు. అందుచేత మరికొంతకాలము మీరు ఉండవలెను. ఎవరికి తెలుసు! నాకు 
సహాయముగా నుండుటకు బహుశః పుత్రుడు కలుగవచ్చు. అతడు నాకు యీ ప్రాపంచిక బంధములనుండీ 
విడివడుకుట్లో బోధింపవచ్చును. 


“ఈ పిల్లలు పుట్టుక పూర్వము, మీతో గడిపిన యిన్ని దినములలో నా కోరికలు ప్రాపంచికమైననిగా 
నుండెను భౌతిక వ్యామోహములు గల వ్యక్తికి అటువంటి ప్రాపంచికమైన కోర్కెలతో నిండిన మరొక వ్యక్తితో 
అనుబంధమేర్పడినపుడు, అది బంధమునకు దారితీయును. కాని ఆ అనుబంధమే భౌతిక వ్యామోహముల 
కతీతుడైన వానితో కలిగినపుడు అది మోక్షమునకు దారితీయగలదని చెప్పుదురు నీవు ప్రాపంచిక వ్యామోహ 
ముల కతీతుడవు. అందుచేత నీయెడల నా(పేమ మోక్షమునకు దారితీయగలదా? నాగురించి చెప్పుము. 
నేను నీ ధర్మపత్నిని తాపసులలో ఉత్తముడవైన నీకు భార్యను అయినప్పటికీ నా మనస్సు ప్రాపంచిక 
విషయముల నుండి మరలుట లేదు వానిని నేను అతిక్రమించవలసియుంది నేనుమిక్కిలి దురదృష్టవంతురా 
లమ. భగవంతుని మాయ నన్ను మోసపుచ్చుచున్నది''. 


ఆమె కన్నీళ్ళను తుడిచి, కర్ణముడిట్లనెను. ''నిన్ను నీవు చెడ్డగా తలంపకుము. నీవు దురదృష్టవంతులరా 
లవు కావు, కాకపోగా, నీవు అందరి (స్త్రీలకన్న అదృష్టనంతురాలవు. సాక్షాత్తు నారాయణుడే నీకు పుత్రుడుగా 
జన్మించగలనని నాతో చెప్పెను. నీ గర్భములో నారాయణుని ధరించెదవు మరి యింకే (స్త్రీయైన నీకంటె 
అదృష్టవంతురాలెట్టు కాగలదు. వీవు కన్నీరు కార్చవద్దు ఈ రోజు నుండి తీవ్ర వ్రతముల నాచరించి, 
భగవంతుని 'ప్రసవించుటకు సంసిద్డురాలవు కావలెను రాత్రి పగలు నారాయణుని ప్రార్దింపుము నీ భక్తికి 
మెచ్చి, నీకు పుత్రుడుగా జన్మించగలడు భవిష్యత్తులో మన ఇద్దరి పేర్లు చిరస్తాయిగా నిలిచియుండునట్టు 
అతడు అత్యంత గౌరవము చేకూర్చును నీకు బ్రహ్మ విద్యను బోధించి, యీ (ప్రపంచముతో నీకున్న 
బంధములను విప్పివేయును మాయనుండి వీవు తేరుకునే మార్గము సూచించి నీకు మిక్కిలి సహాయపడును 
వీ ద్వారా, లోకములోని మానవులందరూ అతని బోధల నందుకొనగలరు''. 


29 కపిల వాసుదేవుడు 


కర్షముడు చెప్పినట్టు దేవహూతి (వ్రతముల నాచరించుచుండెను. ప్రతి దినము, రాత్రి పగలు, నారాయణుని 
పూజించుచుండెను. చాల కాలమిట్టు గడచెను కొంత కాలము తర్వాత నారాయణుడు ఆమె గర్భములో 
ప్రవేశించి, అరణిలో దాగియున్న అగ్నివలె నుండెను ఇట్టు జరుగగా, స్వర్గములో అందరూ బ్రహ్మానందభరితు 
లైరి. ఆకాశమున మధుర గానము వినవచ్చెను. మేఘములు సంతోషముతో గర్జించెను. గంధర్వులు 
పరమానందముతో గానము చేయగా, అప్సరసలు తన్మయత్వముతో నాట్యమాడిరి నారాయణునికి తల్లి 


తృతీయ స్కంధము 
కాబోవు భాగ్యశాలిని దేవహూతిపై దేవతలు పుష్పృవర్షము కురిపించిరి 


ఇరుప్రక్కల సరస్వతీ నది ప్రవహించు ఆశ్రమమునకు, కర్లముని తండ్రి మరియు సృష్టికర్తయైన (బ్రహ్మ 
యేతెంచెను మరీచి, మరికొందరు బుషులు కూడ (బ్రహ్మతో వచ్చిరి నారాయణుడు జన్మించబోవుచున్నట్లు, 
జన్మించుటకు గెల ' బ్రహ్మ, కర్షమదే . వి, వారితో యిట్లనెను 
"కుమారా! నీవు నాకు అదర్శ పుత్రుడవు నా ఆదేశములను మన్నించినావు నీ తొమ్మండుగురు పుత్రికలు 
యీ భూమిపై ప్రజోత్పత్తి గావించెదరు నాతో వచ్చిన యీ బుషులకు వారినిచ్చి వివాహము జరుపుము 
నారాయణుడు నీకు పుత్రుడుగా జన్మించెదనని వాగ్దానము చేసి యున్నాడని నేనెజటుగుదును ఇప్పుడు నీ 
భార్య గర్భములో నారాయణుడు పెరుగుచుండుట కూడ తెలుసును బాలా! అతడు నీకు, నీ ద్వారా 
యీ లోకమునకు, బ్రహ్మ విద్యను బోధించి, సంసార బాధకు కారణమైన నీ అనిద్యను తొలగించును అతడు 
సాంఖ్య యోగమును నెలకొల్పి, కపిలుడను పేరుతో లోక ప్రఖ్యాతి పొందును అతిని ఉనికి యీ లోకపు 
గొప్పదనమును యినుమడింపజేయును. మీరు కపిలుని తల్లిదండ్రులుగా చిరస్మరణీయిలగుదురు'', బ్రహ్మ 
వారికి సెలవు నొసగి తిరిగి సత్యలోకమునకు వెళ్ళెను 


కర్షముడు తన పుత్రికలను బుషుల కిచ్చి వివాహము చేసెను కళను మరీచికి, అనసూయిను అత్రికి, 
(శద్లను అంగిరసునికి, హవిర్ఫువును పులస్త్యునికి యిచ్చి వివాహము చేసెను గతిని పులహునకు, (క్రియను 
క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు యిచ్చెను. అరుంధతి వసిష్టునికి భార్వ కాగా, కడపటి పుత్రిక శాంతి 
అధర్వునికి పత్ని అయినది. వారు తమ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని, వారి భర్తలతో వెళ్లిపోయిరి 
ఇప్పుడు ఆ దంపతులిరువురు మాత్రమే ఆశ్రమములో ఉండిరి. జరుగిబోవు గొప్ప సంఘటన తలచుకొనుట 
వారికి ఆనందము నిచ్చుచున్నది పుత్రికలు నిష్క్రమించిన తర్వాత యేకాకిగా నున్న దేవహాతిని సమీపించి, 
కర్టముడు ఆమె గర్భములో నున్న నారాయణునకు ప్రణమిల్లి యిట్లనెను ''నా పరిమితి బుద్దితో నీ 
గొప్పతనమును నేనెట్లు వర్షించగలను? నీ అపార కరుణను నేను వెల్లడించుటకు మాటలు చాలునా? సంసార 
బాధలలో చిక్కుకుని జీవితము గడపుచున్న మానవుల యెడ దేవతలు యెంతో దయగలిగి యున్నారు 
ఎన్నో జన్మల నుండి సంక్రమించిన సంచిత పాప ఫలితముగా, యీ లోకములో జన్మించి బంధములలో 
చిక్కుకొని యున్నాము అయినప్పటికీ నీవు అట్టి వారిని కనికరించవు మహర్షులు సంవత్సరముల తరబడి 
సాధనచేసి, భక్తి మార్గము నమసరించుటకు మనసునకు శిక్షణ యిచ్చెదరు ఏకాంత ప్రదేశములో కూర్చుని, 
అనన్య భక్తితో నీ రూపమును ధ్యానించి, తమ హృదయములో నిలుపుకుని దర్శించుటకు ప్రయత్నించెదరు 
మరి వీవు చేసినరేమి? నా అమాయికతను, తెలివితక్కువ తనమును విన్మరించి, ఇంద్రియలోలుడ నైనప్పటికీ, 
నా ఆశ్రమములో నాకు కుమారుడుగా జన్మించుటకు నీవు సంకర్ఫించినావు నేనేమి చెప్పను? నేనేమి 
చెప్పగలను? ఒకప్పుడు నాకు పుత్రుడుగా జన్మించగలనని నీవు చెప్పియున్నావు నీ మాట నిలుపుకొనుటకై 
వీవు వచ్చితివి. భక్తుల యెడ నీకున్న (ప్రేమ అపారము. 


“నిన్ను, నీ రూపమును కీర్తించుటకు మాటలు చాలవు. ఈ లోకమే నీ గర్భములో ఉండగా, యిప్పుడు 
నీవు దేవహూతి గర్భములో శిశువుగా నున్నావు నీవు చతుర్చుజుడవని వర్లింతురు 
నాలుగు యోగములుగా నిన్ను చేరుటకు మార్గములు. తమ తపస్సుచేత (ద్రష్టలు నిన్ను తెలియగలరు నేను 
మాత్రము నీ పాదములకు (ప్రణమిల్లి పూజించగలను, ఈశ్వరుని నేనెట్టు వర్షింపగలను? నీవు పురుషుడవు; 
నీవే మహత్తత్త్వము, అహంతత్మ్యము; నీవే కాలము, నీవే త్రిగుణములు - సత్త్వరజస్తమో గుణములు నీవే 


శ్రీమద్భాగవతము 


విశ్వము, విశ్వ రక్షకుడవు నీవే, ఈ లోకమంతయూ నీలోనున్నది ఓ కపిల వాసుదేవా! ప్రభువులకు ప్రభువైన 
నీకు నా ప్రణామములు. నిన్నెరిగి యుండుట నన్ను మాయ - సంసారము - నుండి విముక్తుని గొవించినది. 


ఇక సన్న్యాసాశ్రమము స్వీకరించుటకు సిద్దముగా నున్నాను. మిగిలిన జీవితకాల మంతయూ నిన్నే ధ్యానించి, 
విన్ను చేరుకొనుటయే నా జీవిత పరిమావధిగా యెంచెదను”'. 


దేవహూతి గర్భములో నున్న నారాయణుడిట్లనెను. '“కర్షమా! ఒకప్పుడు, నీకు పుత్రుడుగా జవ్మించెదనని 
మాట యిచ్చితిని. ఆ మాట నిలబెట్టుకొనక యెట్టుండగలము? మానవ శరీరమనే బంధమునుండి విముక్తిని 
కోరు వారి నిమిత్తమే యీ అవతారమును ధరించుట. మానవులకు నా గురించి సత్యము తెలిపి వారికి 
సహాయపడవలెవని నా కోరిక. ఈ బ్రహ్మ విద్యను అనేకులు విన్మరించిరి మానవులను రక్షించుటకై దీనిని 
పువరుద్దరింప నిశ్చయించితివి నీవు తీసుకున్న విర్ణయము చక్కగానున్నది నీవు సన్న్యాసాశ్రమము 
స్వీకరించుటను నేను ఆమోదించుచున్నాను నీవు మోత్నమున కర్తుడవైతివి నీ కోరికలన్నిటినీ నాకు 
విడిచిపెట్టుము నీవు యీ బంధముల నుండి విముక్తి పొందగలవు. నీ హృదయములో నన్ను నీవు 
దర్శించగలవు. త్వరలోనే నీవు నన్ను చేరగలవు నీవు వెళ్ళిన తర్వాత, నా తల్లీ తనకు సంభవించే ఒంటరి 
తనమును, యా (ప్రపంచమును తలచుకొని విపరీతముగా భయపడుచున్నది ఆమెకు ఆత్మవిద్యను బోధించి, 
నమ్న ఆమె చేరుకొనుటకు సహాయము చేసెదను?! 


కర్ణముడు కపిలునకు ప్రదక్షీణముజేసి అడవికేగెను. అడవిలో మౌనముగా అతడు రోజులు గడపుచుండెను 
(బ్రహ్మమును తప్ప యింకేదియు అతడు తలచుట లేదు.*అతనిలో మమకార భావము లేవియు లేవు. 
అతడిప్పుదు కార్యకారణముల కతీతుడు. త్రిగుణములు సమవిభక్తముగా నుండే నిర్గుణ స్లితిని అతడు 
చేరుకొనెను; అనగా గుణాతీతుడయ్యెను. "నేను, 'నాది' అను భావములు అతనిలో అంతరించెను. 
ద్వంద్వముల బాధ అతనికీపుడు లేదు శారీరక బాధలు, మావసికాందోళనలు, అశాంతితో కూడిన బుద్ది 
యెన్నడో అతనిని విడచినవి అతని దృష్టి అంతర్ముఖమై నారాయణుని మాత్రమే దర్శించుచుండెను. 


కర్షముని మనస్సు ప్రశాంతముగా, నిశ్చలముగా అలల శబ్దమణగియున్న సముద్రమువలె నుండెను అట్టి 
స్పితిలో, బ్రహ్మ పుత్రుడు, కపిల వాసుదేవుని తండ్రియగు కర్షముడు నారాయణుని పాదములు చేరెను. 


30 కపిలుని బోధలు - 1 


సన్న్యాసము స్వీకరించి కర్లముడు ఆశ్రమము విడిచి అరణ్యమునకు వెళ్ళిన తర్వాత, బాలకుడైన కపిలుడు, 
తన తల్లి దేవహూతితో, అత్యంత రమణీయమైన ఆ బిందు సరస్సు తీరమున మన్న ఆశ్రమమునండే 
యుండెను. ఇట్లు కొన్ని రోజులు గడచెను. దేవహూతి బ్రహ్మ మాటలను జ్ఞప్తికి తెచ్చుకొనెను “బాలా! 
నారాయణుడు యీ లోకమునకు బ్రహ్మ విద్యను బోధింపనెంచి నీకు కుమారుడుగా జన్మించుటకు 
విశ్చయించుకొనెను. అతడు నీకు బ్రహ్మ విద్యను బోధించి, లోకములో బాధలకు కారణమైన అవిద్యను 
తొలగించును” ఏకాకిగా కూర్చువియున్న కుమారుని జూచి, దేవహూతి ఆ బాలుని వద్దకు వెళ్ళి యిట్లనెను 
“నీవు నా కుమారుడవు. నీవు నారాయణుడవని కూడ నేనెజుగుదును. నాకు సహాయము చేయుమని నిన్ను 


58 


తృతీయ స్కంధము 

అడుగుచున్నాను ఈ జీవితమంతయు ఇంద్రియములను తృప్రిపరచుటలో విసిగివేసారి అలసియున్నాను 
నావంటి సామాన్య మానవుల మనస్సులోని చీకటిని పారద్రోలుటకు ఉదయించిన సూర్యుడవు నీవు 
భగవంతునికి మాతృమూర్తినగు అదృష్టము నాకు దక్కెను. నేను తెలుసుకోవలసినది నాకు చెప్పుము 
పంచభూతాత్మకమైన యీ శరీరములో 'నేను' 'నాది' అను భావములను కలిగించినావు. వీనివలన రాగద్వేషము 
లవంటి అనేక ఉద్వేగములకు తావు యేర్పడుచున్నది. అవిద్యయనే దుష్టశక్తిని ఆత్మకు అడ్డముగా నీవు, 
కేవలం నీవు, పెట్టినావు నీవు మాత్రమే దానిని తొలగించి మమ్ము రక్షించగలవు శాంతి మార్గమును నాకు 
బోధింపుము ముక్తిమార్గమును బోధించి, నీ స్వభావమును వివరింపుము. పురుషుడు, ప్రకృతి నీవేయనియు, 
వాటిని గురించి నేను తెలునుకున్నచో జనన మరణములనే బంధములనుండి స్వేచ్చగలుగుననియు 
చెప్పుదురు! 


కపిలుని వదనము చిరునవ్వుతో ్రకాశించగా, (ప్రసన్న దృష్టితో తల్లివి చూచి యిట్లనెను. ''నేను నీకు 
చెప్పెదను సంసారము వలన కలిగే నుఖదుఃఖములను పూర్తిగా నశింపజేయిుటకు ఒకే ఒక యోగము కలదని 
నా అభిప్రాయము పూర్వముకొ కొనగోరగా, వారికి నేను బోధించితిని 
ఆ యోగమును యిప్పుడు నీకు బోధించెదను. నీకు సులభముగా అర్హమగునట్లు చెప్పెదను ఎవరైనను యీ 
ముక్తి మార్గమును తేలికగా అర్హము చేసుకొనవచ్చును. 


“తల్లీ బంధమునకు, మోడమునకు మనస్సే కారణము మనను (త్రిగుణమురితో చేరి, ఆ గుణములు 
సమత్వము తప్పినపుడు, అందులో యేదో యొక గుణము తీవ్రమై దానివలన జనించు ఉదర్రేకముల యందు 
ఆత్మ తగుల్కొని యుండును మనస్సు అంతరాత్మ నుండి దూరమై, ఇం(ద్రియములకు సంతృప్తి గూర్చు 
వస్తువులయందు తగులువడి యుండును. ఇంద్రియములకు వస్తు అనుభవమును సమకూర్వుచు, ఆత్మకు 
దూర దూరముగా జరిగి మనస్సు సంచరించుచుండును అదే మనస్సును అంతర్ముఖము గావించి, 
పురుషోత్తముడైన నారాయణునితో అనగా ఈశ్వరునితో చేర్చియున్నపుడు, యింద్రియ అంపటముల నుండి 
స్వేచ్చను పొందును ఈ మార్గమునకు చిత్త సంయమనమని పేరు గమ్యమునకు యిది మొదటి మెట్టు 
"నేను, 'నాది' అను భావములు అదృశ్యమైనపుడు, మనస్సు కామ(క్రోధములనే దుష్టశక్తుల నుండి స్వేచ్చ 
నొంది యుండును అప్పుడు మనస్సు శుద్దముగా నుండి నన్ను ధ్యానించి చేరుట కర్ధమై యుండును 
అపుడు ప్రాపంచిక సుఖ దుఃఖములు మనసును అంటవు. భక్తి జ్ఞాన వైరాగ్యములతో నిండిన మనస్సు 
(బ్రహ్మమును దర్శించగలదు. 


“*త్రల్లీ! అన్ని మార్గములలో భక్తి మార్గము అతి సులభమైనది. తప్పక గమ్యమునకు తీసుకు వెళ్ళగలదు, 
ఇతర మార్గములు, భక్తి మార్గము తీసుకువెళ్ళునంత త్వరగా, మోతమునకు తీసుకువెళ్ళలేవు మానవునిలో 
'సంగ'మనే గుణము అంతర్లీనముగా ఉన్నదని బుధులు చెప్పుదురు దీనికి నాశము లేదు నిత్యమూ పచ్చగా 
ఉండి, నాశనము లేని యీ గుణమును విస్మరించుటకు వీలులేదు. అమ్మా! సంగమనునది యెల్లపుడూ 
ఉందును మోక్షమునకు దీనినొక సాధనముగా వినియోగించు కొనవలెను సంగము అనగా అనుబంధము 
ఉండనిమ్ము. కాని బాహ్య వస్తువుల నుండి మరల్చుము ఇంతవరకు నీకు ప్రాపంచిక వస్తువులపై అనుబంధము 
కలదు. ప్రాపంచిక వస్తువులకు బదులుగా నారాయణునితో అనుబంధము యేర్పరచుకొనుము అనుబంధము 
వీడనక్కరలేదు. నారాయణునితో అనుబంధము బాహ్య వస్తువులతోగల అనుబంధమును ప్రెంచును ఇది 
సులభముగా చేయవచ్చును 


59 


శ్రీమద్భాగవతము 


''ఈ అనుబంధమును అధమమైన వానినుండి ఉత్తమమైన వానివైపు మల్లించుట క్రమ (క్రమముగా 
జరుగవలెను ఒక్కసారిగా ఒకదావిని వదలిపెట్టి రెండవదానిని చేబట్టుట సాధ్యము కాదు. అందుకు మనస్సు 
సహకరించదు అంతిమ ధ్యేయమునకు ముక్త సంగమని పేరు. ఈ మార్గము ననుసరించుటకు సాధు 
సాంగత్యముచే, మనసునకు తగిన శిక్షణ కలుగుమ సజ్జన సాంగత్యము కలిగిన తర్వాత, మనస్సు వెనుకటి 
ఆకర్షణలకు లోబడకయుండును. ఇందువలన తరువాత మెట్టు సులభమగును. 


“భగవంతునిపై ఆలోచనలకు మనస్సును మళ్ళించుకుట్టు? అనుకున్న దానికన్న తేలికయే. ఇంతకు 
ముందు అరిషడ్వర్గములైన కామ(క్రోధాదులు, “నేను” 'నాది' అను భావములు మనస్సును మలిన మొనర్చి 
గమ్యము నుండి మరల్చి, ఇంద్రియములకు తృప్తిని గూర్చు వస్తువులవైపు నడిపించునని తెలిపియున్నాను 
అరిషడ్వర్గములైన కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే కల్మషముల బారినుండి స్వేచ్చపాందిన 
మనస్సు సహజముగా భగవంతునివైపు మరలును 


“దీవిని సాధించి, ముక్త సంగులైన తర్వాత, సత్సంగము అనగా సజ్జనుల సాంగత్యముతో కాలము 
గడపవలెను. నిత్యమూ పచ్చగా ఉండే అనుబంధము సాధువులతో ముడిపడి యుండవలెను సాధువు లెవరు? 
వారి లక్షణము లేమిటి? వారిని గుర్తించు కొట్టు? ఇవి నీకు చెప్పెదను. ఈ భౌతిక శరీరమునకు కలిగే బాధల 
వలన అనారో గ్యముల వలన సాధువులు తమ మనస్తిమితమును పోగొట్టుకొనరు. అందరి మానవుల యెడ 
వారు దయగలిగి యుందురు. అన్ని జీవులు వారికి బంధువులే అన్ని జీవులనూ (పేమించెదరు అందుచే 
సహజముగా వారికి శత్రువులుండరు. వారు యెప్పుడూ శాంఆ కృు యెట్టి కలవరములు 
లేక ప్రశాంతతతో నిండియుండును. వారు యెప్పుడునూ ధర్మ మార్గమును విడిచిపెట్టరు వారి ప్రవర్తన 
దోషరహితము నన్ను గురించియే వారెప్పుడూ తలంచెదరు. వారికి యెటువంటి విధులు, బాధ్యతలు, 
సంబంధములు లేకుండుటచేత, వాగురించిన కధలు తెలుసుకొనుటలోను వాటివి యితరులకు తెలియజెప్పుట 
లోను ఆనంద మనుభవించుచుందురు ఈ (ప్రాపంచికమైన బాధలు వారిని బాధించవు వీటినుండి స్వేచ్చను 
పొందినటువంటి వారినే 'సాధువు'లందురు. అమ్మా! ఇట్టి సాధువులతో నీ మనస్సు అనుబంధము కలిగి 


యుండవలెనని ప్రార్జింపుము వారు నీకున్న యితర అనుబంధముల నుండి విముక్తి కలిగించుటకు నహాయపడగ 
లరు 


''పాధు సాంగత్యము వలన వీకు నన్ను గురించిన కధలతో పరిచయమేర్చడును. ఆ కథలు చెవులకింపుగా 
నుండుటయే కాక, హృదయమున కాహ్లాదము కలిగించును. ప్రీతికరమైన యీ కధలు వినుటచేత నీకు 
నాయందానక్షిని పెంచి, చివరకు ఆనందము చేకూర్చును. అనగా నిత్యమూ నన్ను మా(త్రమే చింతించుచూ 
ఆనందమును పొందెదవు. ఈ ఆనందమే భక్తిగా రూపొందును సత్సంగము శ్రద్దకు, శ్రద్ద రతికి, రతి భక్తికి 
దారితీయును నీలో నా యెడల పెంపాందు భక్తి వలన వెమ్మదిగా క్రమక్రమముగా, తప్పకుండా ఇంద్రియము 
లకు సంతృప్రినిచ్చు వస్తువులపై ఏహ్యభావము కలుగును. ఒకప్పుడు ప్రాపంచిక వస్తువులపైనున్న ఆకర్షణ 
ఉండదు, ఒకప్పుడమభవించిన సుఖముల యెడ ఆసక్తి అంతరించుమ. భగవంతుని యెడ నిశ్చలముగా 
మనస్సును కేంద్రీకరించుటకు మార్గముల నన్వేషించుటలో ఆనక్తికలుగను. అన్నిటి నుండి స్వేచ్చను పొందిన 
మానవుడు (శ్రద్దగా మోత్షమునకై పాటుపడును. ప్రకృతిసరమైన వాటియందు అభిరుచి లేకుండ, అతని బుద్ది 
అప్రమత్తత కలిగి విశితముగా మండును ఇంద్రియములతో అనుబంధమును, ఇంద్రియములకు సంతృప్తి 
కలిగించు వస్తువులపై వ్యామోహమును శే : "రణము, నాకు పూర్తిగా శరణాగతుడైనందు 


"60 


తృతీయ స్కంధము 
వలన అతడు నాలో లీనమగును'' 


దేవహూతి శ్రద్దగా వినుచుండెను ఆమె తన కుమారుడు చెప్పుచుండగా అడ్డు తగిలి యిట్లనెను “నేను 
వేదములను చదువలేదు చదువుకున్న కోవిదులు తెలిపే సత్యములను నేను నేర్చుకొనలేదు మరి నావంటి 
అమాయిక (స్త్రీ భగవంతుని చేరుమొట్లో తెలియజెప్పుము, భగవంతుని చేరుటకు సులభమైన మార్గమేది? "' 


''భక్తి' యని కపిలుడనెను ''నీకు భక్తియోగము ఉపయోగపడును ప్రాపంచిక వస్తువులందు తగుల్లొనిన 
యిం(ద్రియములు, వేదములు నిర్దేశించిన నిత్యవిధులు, కర్మలు చేయుట యందు నిమగ్నమైన మనస్సు, 
యీ రెండూ కూడను విముక్తిపాందుటకు ఒకే ఒక మార్గము కలదు, అది తనకు తానుగా (శ్రద్దతో మోక్షమును 
కాంక్షీంచుట నారాయణుని యందు అనన్య భక్తి పెంపొందించుకొనినపుడు యీ కాంక్ష తీరగలదు ఈ 
భక్తి కర్మబంధములను, ఇంద్రియ బంధములను, శరీరములోని అగ్ని (వైశ్వానరుడు) భుజించిన ఆహారమును 
దహించినట్టుగా, దగ్దము చేయును భక్తి వస్తు ప్రపంచము నుండి విముక్తిని కల్గించి, నారాయణునితో 
ఐక్యమగునట్టు చేయును భక్తి మార్గములో పయనించే యాత్రికులు, ముక్తి అనే గమ్యమును సునాయాసముగా 
చేరగలరు 


''నాకు యెప్పుడూ సేవచేయుచూ, నాతోనే అనుబంధము కలిగియుంటూ, నాకు సంతోషము కలిగించు 
టకే కర్మలను చేయుచూ, నా కథలనే యెల్లప్పుడూ చెప్పుచుండు సాధువులు మోక్షమును సైతము కోరరు 
నన్ను గురించిన ఆలోచనలతోనే వారు ఆనందముగా నుండెదరు వారు తమ మనో నేత్రముతో నా రూపము 
నెప్పుడూ చూచుచుందురు అందుచే, వారడిగిననూ లేకున్ననూ, నేను వారికి ముక్తిని ప్రసాదింతును నా 
గురించిన ఆలోచనలతో మునిగియుండే వారికి స్వర్గ సౌఖ్యములు కూడ ఆకర్షణీయము కావు అయినప్పటికీ 
వారికి అట్టి అర్హత యుండుటచేత నేను వారికి ఆ సౌఖ్యములను ్రసాదించెదను 


“నా భక్తులకు యెట్టి వినాశము కలుగదు నాలో లీనము కానున్న భక్తుల యెడ, చక్రము (కాలచక్రము), 
శక్తిహినమై యుండును నేను భక్తులకు సర్వస్వమును పుత్రులపై యెట్టి (ప్రేమయో నా భక్తులపై నాకట్టి 
(పేమ నేను భక్తులకు మిత్రుడను, గురువును, గ్రేయోభిలాషిని, ప్రియతముడను ఈ లోకమంతయూ నా 
అధీనములో నుండుటచే నా భక్తులకు యెట్టి భయము ఉండదు నాకు భయపడి గాలి వీచును, సూర్యుడు 
ప్రకాశించును, పడ్డన్యుడు (వరుణుడు) వర్షించును నాచే నియమితుడై అగ్ని దహించును, యముడు అందరినీ 
కనిపెట్టి యుండును ఇంద్రియములను జయించిన యోగులకు దేనివలనను భయము కలుగదు వారు నన్ను 
తప్పక చేరెదరు ఇందు సంశయము లేదు. 


31 కపిలుని బోధలు - 2 


“పురుషుని రహస్యమును, అతడు యీ లోకమునంతయూ యెట్లు వ్యాపించియున్నదీ నీకు నేను 
చెప్పెదను, దీనిని ఆత్మవిద్యా యోగమందురు సంపూర్ణముగా దీనిని చక్కగా అర్హము చేసికొనినయెడల, 
నీవు మోక్షమును పొందగలవు ఈ యోగము తెలుసుకొనిన వారి సంశయములన్నీ నివృత్తి కాగలవు నీలో 


61 


శ్రీమద్భాగవతము 


నున్న ఆత్మయే పురుషుడు అతనికి ఆద్యంతములు లేవు. అతడు స్వయం ్రకాశుడు. పురుషుడు కాని 
వస్తువేదియులేదు, పురుషునికి భిన్నమైన దేదియు లేదు. అతడు అంతటా వ్యాపించియున్నాడు. అతడు 
విత్యుడు 


““ ప్రకృతి కారణముగా ఆత్మ ఉపాధులతో చేరియున్నది. పురుషుడు నిత్యుడవి యింతకు ముందు 
తెలిపియున్నాను ఈ బహుళ ప్రపంచము నందంతటా వ్యాపించి యున్నది ఆ పురుషుడే. అతడు 
త్రిగుణాతీతుడు పురుషునికి సంబంధించిన యీ రెండు విషయములను సమన్వయ పరచుకెట్టు? ఒకటి 
శుద్దమైనది. రెండవది బహుళ (ప్రపంచము. పురుషుడు గుణములకు, ప్రకృతికి అతీతుడెట్టు కాగలిగెను? 
ఈ లోకములోని జనన మరణములత్తో అతనికి ప్రమేయము యెట్లు కలిగెను? జ్ఞానులకు యిది చిత్రవిచిత్రమని 
గోచరించదు. 


''ప్రకృతి యందు రెండు కీలక శక్తులు గలవు ఒకటి ఆవరణ శక్తి, రెండవది విశ్నేప శక్తి. త్రిగుణములు 
సమ విభక్తముగా నున్నప్పుడు దానిని నిర్గుణ స్లీతి యందురు అనగా గుణములు లేనట్టి స్తితి. పురుషుని 
మరొక రూపమే కాలము. కాలము తిరుగుచున్నపుడు, త్రిగుణములలో సమత్వము తప్పిపోవును. ఈ 


సమత్వము, లేక సమవిభక్తస్త్రితి తప్పినపుడు, రజో గుణము ప్రకటితమగును దాని తర్వాత మిగిలిన రెండునూ 
ప్రకటితము కాగలవు. 


“'ఆ విధముగా గుణములు కార్యమునకు దిగినపుడు, ఆవరణ విశేషములు కలుగును ఇప్పుడు పురుషుడు 
రెండు రూపములు ధరించును. ఒకటి జీవుని రూపము, రెండవది ఈశ్వర రూపము గుణములతో 
కూడియున్న పురుషుని జీవుడందురు. ఆవరణము, జీవుడు తన సహజ (నిజ) స భావమును మరిచిపోవునట్టు 
చేయును అవిద్య చేత యీ మరపు కలుగుచున్నది సత్యమును తెలుసుకొన లేకుండుకే అవిద్య. అవిద్యతో 
బాటు విశ్షేపము కలుగును విక్షేపము కలవరము లేక ఆందోళనను సృష్టించును. దీనినే మాయ అందురు 
ఇది అసత్యము సత్యమను భ్రమను కలిగించును అనగా అవిద్యకు, మాయకు ఆవరణ విజ్షేపములే కారణము. 
ఆవరణ విక్షేపముల చేత జీవాత్మ తన నిజ స్వరూపమును విస్మరించుచున్నాడు అశాశ్వతమైన ఉపాధులే 
తానని (భ్రమించి యా బహుళ ప్రపంచపు ప్రలోభములకు లోనై చిక్కుకునిపోతున్నాడు ప్రకృతి యొక్క 
ఆవరణ విజేప శక్తులకు భ్రమింపక, వేరుగా నుండునదే పురుషుని రెండవ స్వరూపమైన ఈశ్వరుడు 


“ఈ మాయ నుండి విముక్తి పొంది, అనగా జీవుడు ప్రకృతి శక్తులు బంధించలేని స్లితిని చేరుటకు ఒక 
మార్గము కలదు అదియే భక్తియోగము అమ్మా! ఎల్లప్పుడూ భగవంతునే చింతింపుము భక్తి దానంతటదియే 
జ్ఞాన వైరాగ్యములమ కలిగించును వాటిని నీవు అన్వేషించ నవసరములేదు నారాయణునిపై (ప్రేమ 
"పెంపాందినపుడు, యితర వస్తువులపై (ప్రేమ లేకుండ “జేయును ఆ విధముగా వైరాగ్యమలవడును, భక్తి 
నారాయణుని పాదములు చేరు మార్గమున తీసుకుపోవును, నారాయణుని సన్నిధికి చేరుటయే జీవిత లక్ష్యముగా 
యెంచిన భక్తుడు సత్యమును తెలునుకొన్న వాడగును. అనగా అతని అవిద్య తొలగినదన్నమాట నారాయణుడే 
సత్యమని, యితరమైవవి అసత్యమని తెలునుకొనును అదియే జ్ఞానము 


''వివిధ యోగములు బ్రహ్మమును, పురుషుని, ఉఊశ్వచుని, భగవంతుని చేరుటకు మార్గమును సూచించు 
చున్నవి. అనగా గమ్యము ఒకటే. పురుషుడు అనగా ఈశ | (రుడు యీ బహుళ (ప్రపంచమందు అన్నింటియందు 
వ్యక్తమగుచున్నాడు. దీనిని (గ్రహించిన వాడు బ్రహ్మమే యగును అనగా బ్రహ్మత్వమును గురించి తెలుసు 


62 


తృతీయ స్కంధము 
కొనుట కాదు, బ్రహ్మత్వమునే పొందుట. తానే బ్రహ్మమని యెఆుక కలిగియుండుట. జీవుడు తాను 
పురుషుడు లేక ఈశ్వరుడనని యెజుగును. ఇప్పుడు నీకు బోధించిన జ్ఞాన యోగము, యింతకు ముందు 
వివరముగా బోధించిన భక్తి యోగము, యీ రెండునూ నిజముగా ఒక్క-కే, ఒకటి, మరియొక దానికన్న 
వేరు కాదు 


“అమ్మా! వివిధ మార్గములను నీకు బోధించితిని. ఏ ఒక్క మార్గమునైనను శ్రద్దగా ఆనుసరించినపుడు 
నీకు తప్పక మోక్షము లభించగలదని హామీ యిచ్చుచున్నాను''. 


32 దేవహూతి మరణము 


కపిలుడు వచ్చిన కార్యము పూర్తి అయినది. తన తల్లి ద్వారా యీ లోకములో సాంఖ్యమును (ప్రచారము 
గావించుటకు అతడు జన్మించెను. ఆ పనిని అతడు పూర్తి చేసెను. ఆశ్రమము నుండి నిష్కమించుటకు 
ఆతడు సంసిద్దుడయ్యెను. తన తల్లి వద్ద సెలవు తీసుకుని అతడు ఆశ్రమము విడిచి వెళ్ళిపోయెను, కుమారుడు 
బోధించిన రీతిలో దేవహూతి తన శేష జీవితమును ఆశ్రమములో గడపుచుండెను. బిందు సరస్సులో తరుచుగా 
స్నానమాడి, కేశములను సంరక్షించుకొనకుందుటచేత, ఆమె నల్లని అందమైన కేశములు జీవముడిగి, 
అట్టగట్టుకుని, యిటుక రంగుగా నూరెను ఆమె చేయు (వ్రతములకు దేహము శుష్కించి నీరసించెను నార 
చీరలు ధరించి, నారాయణావతారమైన కపిలుడు బోధించిన యోగమును ఆచరించుచుండెను. ఆమె తన 
నర్వస్వమును యితరుల కిచ్చివేసెను భర్త కుమారుడు లేని వెలితి ఆమె తెలుసుకొనెను. ఆమె వైరాగ్యము 
వేర్చివప్పటికీ దానిని ఒక్కసారిగా అనుసరించుట సులభము కాకుండెను ఆమె రాత్రి పగలు తన కుమారుని 
తలంచుచుండెను. అతడు ఆమెకు తన ఆలోచనలను పగలు రాత్రి నారాయణునివైపు, నిత్యము పారే సెలయేరు 
ప్రవాహమువలె, ఉండవలెనని చెప్పగా ఆమె అట్టు చేయుచుండెను కపీలుని సుందర వదనమును ఆమె తలచగా, 
ఆమె మనస్సు క్రమక్రమముగా నిశ్చల స్పీతిని దాల్చెను. అప్పుడామె నారాయణుని రూపమును తలంచసాగెను. 
ఆమె అస్టాంగ యోగము నాచరించగా, ఆమె మనస్సు బ్రహ్మముపై కేంద్రీకరించను ఆమె చేసిన తపస్సు 
వలన అవిద్య దగ్షమైనది. అవిద్యతోబాటు ఆమె బాధలు నశించెను. జా (గ్రదవస్టలో స్వప్నమును విన్మరించినట్లు, 
ఆమె తన శరీరముపై ధ్యాస లేకయుండెను. త్వరలోనే ఆమె బ్రహ్మ స్థితిని చేరుకొనెను. 


ఆమె (బ్రహ్మ స్థితిని పొందిన (ప్రదేశము అతి పవిత్రమైన తీరము ఆమె వదలివేసిన శరీరము నదిగా 
రూపొందెను. తమను తాము శుద్దిపరచుకొనుటకు దేవతలు యీ నదిని వినియోగించుచుండిరి. ఆ పవిత్ర 
(ప్రదేశమునకు సిద్దపాదమని పేరు ఆ విధముగా మనువు కుమార్తె యైన దేవహూతి, తన పుత్రుడైన కపిల 
వాసుదేవుని వద్ద బ్రహ్మ విద్య నేర్చినందువల్ల జీవన్ముక్తులందరి కన్న ఉత్తమస్తితిని పొందెను. 


ఆశ్రమము విడచి వెళ్ళిన తర్వాత కపిలుడు వాయవ్య దిక్కుగా ప్రయాణము చేసెను. అతడు వెళ్ళిన 
(ప్రదేశములలో సిద్ద చారణ గంధర్వులు అతనికి మొైక్కిరి. సాగర (ప్రభువు అర్హ్య పాద్యములతో కపిలుని 
పూజించి, అతనికి తన ప్రాంతములో ఒక (ప్రశాంత స్థలమును తపన్సు కొనసాగించుటకు యిచ్చెను 


63 


చతుర్ధ స్కంధము 


33 ఆకూతి పుత్రుడు 


స్వాయంభువమనువుకు ముగ్గురు కుమార్తెలు, యిద్దరు కుమారులు. ప్రియద్రతుడు, ఉత్తానపాదుడు 
కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు ఆకూతిని రుచి యను బుషి కిచ్చి మనువు వివాహము 
చేసెను 'పుత్రికా ధర్మమ'ను పద్దతి ననుసరించి యీ వివాహము జరిగెను. పుత్రులు లేక, పుత్రికలు మాత్రమే 
యున్నప్పుడు, యోగ్యుడైన వానికి తన పుత్రిక నొకరి నిచ్చి అతనితో నిట్టునును. ''అన్నదమ్ములు లేని 
యీ కన్యను నీ కప్పుగించుచున్నాను ఈమెకు పుట్టబోవు కుమారుడు నీకు, నాకు కూడ కుమారుడగును". 
మనువు గ ఎప్పటికీ మరొక పుత్రుని కోరి, యీ పద్దతిని ఆకూతికి వివాహము జేసెను 


రుచి మహో గొప్ప బుషి నారాయణుని యందు అత్యంత భక్తి రుచికి --- ఆకూతికి ఒక కుమారుడు, 
ఒక కుమార్తెకలిగిరి నారాయిణుడే కుమారుడుగా జన్మించెను యజ్ఞపురుషుడైన నారాయణుడుగా మూర్తీభవిం 
చుటచేత యిజ్ఞుడని ఆ బాలునికి పేరిడిరి లక్ష్మీదేవిగా అవతరించిన కుమార్తెకు దక్షిణ యని నామమిడిరి 


నారాయణుడే తనకు పుత్రుడుగా జన్మించినందుకు సంతసించి, ఆ బాలుని తన యింటికి తీసుకువెళ్ళిన 
దిక్షీిణ తిక్టీదిండ్రుల వద్ద నుండెను ఆ తర్వాత యజ్ఞుడు రక్షిణను శాస్త్ర పద్దతుల ననుసరించి వివాహమాడెను 
వారికి పన్నెండుగురు పుత్రులు పుట్టిరి ప్రతి మన్వంతరమందు - ఒక మనువు, దేవతలు, మనుపుత్రులు, 
సుర గణాధిపతులు, బుషులు, నారాయగణావతారము ఉండవలయును స్వాయంభూమన్వంతరమునందు, 
అనగా స్వాయంభువమనువు కాలమున, యజ్ఞాని పన్నెండుగురు పుత్రులు సురగణాధిపతులు, మరీచి మున్నగు 
బుషులే సప్తర్థులు యుజ్ఞుడే నారాయణావతారము అతడే ఇంద్రుడు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 
మనుపుత్రులు స్వాయంభూమన్వంత రమునందు వీరందరూ ప్రజోత్పత్తి గావించిరి 


వహూతి కర్షమ ప్రజాపతిని వివాహామాడగా వారికి కపిలుడను పుత్రుడు కలిగెను. వారి జ్వేష్ట్ర పుత్రి 
కళ మరీచి బుషికి భార్య అయ్యెను వారి పుత్రులలో కశ్యప బుషి గొప్పవాడు వారి కుమార్తె పూర్లిను, 
ఆమె కుమార్తె దేవకుల్య తర్వాత ఈమెను గింగి యను పేరుతో పిలుచుచుండిరి 


కర్లముని తర్వాతి కుమార్తె శ్రద్ద అంగిరసునకు భార్యయై, బృహస్పతికి తల్లి అయినది హవిర్చువు 
పులస్త్యువకు పత్నియై, అగిస్తునకు తల్లి అయినది. మరియొక పుత్రుడు విశ్రవసుడు విశ్రవసుని పుత్రుడు 
కుబేరుడు విశ్రవసువి పరియొక భార్య కైకసి ఆమె పుత్రులు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, క్రియ 
(క్రతువునకు భార్యయై, 'వాలఖిల్యు'లను బుషులకు తల్లియైనది. 


మనువు మూడవ కుమార్తె యైన ప్రసూతిని దక్ష ప్రజాపతి వివాహమాడెను వారికి పదహారుగురు పుత్రికలు 
వారిలో పదముగ్గురిని ధిర్మునకు, ఒకతెను అగ్నికి, మరొకతెను ్రీతిన్సునకు, యింకొకామెను మహాదేవునికి 
బుచ్చి వివాహము చేసెను 


64 


చతుర్ధ స్కంధము 


34 దత్తాత్రేయుడు 


కర్షముని కుమార్తె అనసూయ అత్రి మహర్షికి భార్య అయ్యెను రూత పర్వత సానువులందు అత్రి మహర్షి 
తపస్సు చేయుచుండెను. ఆ స్టలము చాలా ప్రశాంతముగా నుండెను పర్వతమునకు అన్ని ప్రక్కలను నిర్వింధ్యా 
నది మెల్లగా ప్రవహించుచుండెను నదీ ప్రవాహము వలన కలిగే సంగీత యిరి, పువ్వుల పొదలందు తేనెటీగలు 
చేసే రయుమ్మను శబ్దము, ఆశ్రమమంతా వ్యాపించి, అచ్చటి ప్రశాంత వాతావరణమునకు అనువుగా నుండెను 

అత్రి మహర్షి, ఇంద్రియములను నిగ్రహించి, ప్రాణాయామముతో శ్వాసనరికట్టి, అనేక సంవత్సరములు తపస్సు 
చేసెను 


పుత్రుడు కలుగవలెనని అత్రి మహర్షి 'ప్రార్హించెను అతని ప్రార్లన యీ విధముగా నుండెను '' ప్రభువులకు 
ప్రభువైన ఓ భగవంతుడా! అన్ని విధములా నీవలెనే యుండునట్టి కుమారుని నాకు ప్రసాదింపుము''. నూరు 
సంవత్సరములకు పైబడి చాలా ఘోరముగా తపస్సు చేసెను తపస్సు తీవ్రతకు అతని ముఖములో నుండీ 
వెలువడే అగ్నివంటి ప్రకాశమును చూసి స్వర్గవాసులు భయపడిరి అంత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులు అత్రి మహర్షి ఆశ్రమమునకు వచ్చిరి తన ఆశ్రమ ద్వారము వద్ద వారు నిలుచుండుట చూచి, 
వారు ముగ్గురు ఒకేసారి రావడము తన మహద్చాగ్యమని యెంచెను అత్రి సంభ్రమముతో లేచి వారిని 
సాదరముగా ఆహ్వానించి గౌరవించెను ఉద్వేగిము చేత అత్రి మహర్షికి నోటివెంట మాటలు వచ్చుట లేదు 
కొంత సేపటికి తమాయించుకుని వారివైపు చూచెను చిరునవ్వులు చిందే ముఖములతో త్రిమూర్తులు నిలుచుని 
యుండిరి వారిని పువ్వులతో పూజించి అత్రి యిట్లనెను “ఈ లోకమున సృష్టి స్టితి లయములు మీ 
ముగ్గురియందు ఉన్నవి, నేను పలికే పలుకులు నా ఆలోచనలును సరిగా తెలియచెప్పలేకున్నవి నన్ను 
అను[గ్రహించుటకై మీరు ముగ్గురు ఒకేసారి వచ్చుటకు గిల కారణము తెరియజెప్పవలెను మీ ముగ్గురిల్‌ 
యెవరు గొప్పవారైతే వారిని పోలిన కుమారుడు నాకు కలుగివలెనని ప్రార్దించినాను మీలో యెవరు గొప్ప 
వారో యెవరు నాకు పుత్రుని ప్రసాదించెదరో తెలుపవలెను మీ ముగ్గురిలో గొప్ప వారెవరు? 


'బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మాటలకు సంతోషించి, నవ్వుచు యిట్లనిరి ''మా ముగ్గురిలో గొప్పవానిని 
పోలిన కుమారుడు కలుగివలెనని కోరుచున్నావు నీకు నిరాశ కఠిగించదలచుకోలేదు అందుకే ముగ్గురము 
వచ్చితిమి మేము ముగ్గురము కలిసి ప్రభువులకు ప్రభువైన భగివంతుడుగా ఉంటున్నాము బ్రహ్మ విష్ణు 
మహేశ్వరుల మైన మేము గూడ పరబ్రహ్మాంశలుగా (సృష్టి స్పితి అలయ కారకులుగా) ఉంటున్నాము 
పరబ్రహ్మయే సృష్టి స్పితి లయలకు కారకుడు మేము పరబ్రహ్మ స్వరూపులము మా ముగ్గురిలో ఒకరికి 
యింకొకరికి భేదము లేదు మా గురించిన సత్యము నీకు తెలియజేయవలెనని మేము ముగ్గురము కలిసి 
నీ వద్దకు వచ్చితిమి మా ఒకొక్కరి అంశతో నీకు ఒకొక్క కుమారుడు జన్మించును వారు మువ్వురు 
లోకములో ప్రఖ్యాతి పొంది సీకు కీర్తి తేగలరు. సీవు సంతోషముగా నుండగిలవు'' అత్రికి బ్రహ్మ అంశతో 
పుట్టిన కుమారుడు దంద్రుడు, నిస్ణు అంశతో పుట్టిన కుసూరుడు దత్తుడు, మహాదేవుని అంశతో బుట్టిన 
కుమారుడు దుర్వాసుడు 


65 


శ్రీమద్భాగవతము 
35 దక్షుని ఆగ్రహము 


దక్షుని కుమార్తెలలో ఒకతెయైన నతి మహాదేవుని వివాహమాడెను. ఒకప్పుడు, మరీచి మున్నగు బుషులు 
(బ్రహ్మ సత్రమను యజ్ఞమును జరుపుచుండిరి, గొప్ప గొప్ప బుషులు, దేవతలు, స్వర్గవాసులు ఆ యజ్ఞము 
చూచుటకు వచ్చిరి. యజ్ఞము జరుగుచుండగా, దత (ప్రజాపతి యజ్ఞశాలలో (ప్రవేశించెను అతడు సూర్యుని 
వలె ప్రకాశించుచుండెను. అతవి రాకతో యాగశాల మిక్కిలి తేజస్సుతో వెలుగొందుచుండెను అతని 
గొప్పదనమును గుర్తించిన బుషులందరూ ఒకేసారి లేచి నిలబడి దక్షుని గౌరవించిరి ఇద్దరు మాత్రము 
లేవక యితరులు చూపినట్టు, దక్షునికి యెట్టి గౌరవము చూపలేదు. ఆ యిద్దరిలో ఒకరు బ్రహ్మ, రెండవవారు 
మహాదేవుడు. దక్షుడు తన తండ్రి యైన బ్రహ్మ వద్దకు వెళ్ళి, పాదములకు ప్రణమిల్లి పొద ధూళిని తన 
శిరస్సుపై నుంచుకొనెను. బ్రహ్మ అంగీకారముతో దక్షుడు కూర్చొనెను ఇతర బుషులవలె, మహాదేవుడు 
లేచి తనకు గౌరవము చూపకపోవుటచేత ఆగ్రహము చెందెను ఈ అవమానము దక్షుడు భరించలేకుండెను. 
ఆగ్రహముతోనిండి, చింత నిప్పుల వలె నున్న యెర్రని కన్నులతో దక్షుడిట్లనెను '"బ్రహ్మర్డు అయిన 
మీరందరూ యిక్కడ సమావేశమైనారు మీ అందరి సమక్షములో మహాదేవుడు నన్ను అవమానపరచెను 
నా ప్రియ పుత్రిక సతిని యితవికిచ్చి వివాహము చేసితిని అందుమూలముగానైనా అతదు నన్ను గౌరవించవలసి 
యున్నది నేను అతనికి గురువుతో సమానము. అతనికి (ప్రాధమిక మర్యాదలు కూడ తెలిసినట్లు కనబడదు 
అహంకారముతో ఉబ్బియున్నాడు నేను ప్రవేశించగనే గౌరవపూర్వకముగా నాతో మాట్టాడనుకూడ లేదు 
ఇటువంటి అమర్యాదకర వ్యక్తికి నా కుమార్తె నిచ్చినందుకు విచారిస్తున్నాను. ఒక అప్రయోజకునకు నా కుమార్తె 
విచ్చి చాలా పారపాటు చేసితిని ఇతనికి ప్రవర్తించవలసిన తీరు తెలియదు, మలీనుడు, మర్యాదా దూరుదు, 
అన్నిటికన్న మిక్కిలి గర్విష్టి ఇట్టి దౌర్బాగ్యునకు నా పుత్రిక విచ్చితిని ఉచ్చరించుట తెలియని వానికి 
వేదములను బోధించినట్టున్నది. 


“(ప్రేత భూత పిశాచములు సంచరించే శ్మశానము యితని నివాస స్టలము జడలు కట్టిన కేశములతో 
దిగంబరముగా శ్మశానమందు సంచరించును మతి తప్పిన వానివలె కొంచెము సేపు నవ్వుచు, కొంచెముసేపు 
యేడ్చుచు ఉండును శరీరమునకు బూడిదను పూసుకుని, మెడలో పురైలతో కట్టిన దండ ధరించి 
తిరుగుచుందును. మానవుల యెముకలు యితని ఆభరణములు నిజముగా యితడు 'అశివుడు, కొని 
“శివుడ ' కో అధమమైన తమస్సుతో నిండి, అహంకారముతో ఉబ్బియున్నాడు 
ఇతని సహచరులు కూడ యితని లక్షణములవారే. నా తండ్రి బ్రహ్మ ఆదేశంచుటచేత నా కుమార్తె సతిని 
యితనికిచ్చి వివాహము చేసితిని అందుకు యిప్పుడు చాలా చింతిస్తున్నాను” 


దక్షుడు చేతిలో జలము వేసుకువి, మహాదేవుని శపింపబూని యిట్లనెను '' దైవము లందరిలో అధముడైన 
యో మహేశ్వరునకు, ఇంద్ర ఉపేంద్రాది దేవతలకు వలె యజ్ఞ హవిస్సు నందు భాగిము లేకుండుగాక''. 


మహాదేవుని శపించిన తర్వాత దక్షుడు ఒక క్షణమైనను అక్కడ నిలువక తన యింటి కేగెను మహాదేవునికి 
అత్యంత భక్తుడైన నందికేశ్వరునకు, దక్షుడు మహాదేవుని యెడల ప్రవర్తించిన తీరునకు ఆగ్రహము కలిగెను 


66 


చతుర్ధ స్కంధము 

తన దైవమైన మహాదేవునికి తీవ్ర అవమానము జరిగినదని భావించెను నందికేశ్వరుడు లేగి నిలబడి యిట్లనెను 
“ఈ దక్షుడు మూర్చుడు తాను చాలా గొప్పవాడనని తలచి, మహాదేవుడు యెవరో మరిచిపోయెను 
మహాదేవుని నిజ స్వభావము యెరుగని వ్యక్తి నిర్భాగ్యుడు ఇకనుంచి అతడు భగవదను గ్రహమునకు 


దూరమగును ఆకలి దప్పులను తీర్చుకునే పశువుకన్న అతడు గొప్పకాదు తెలివితేటలు లేని మేకవంటి 
వాడు దక్షుడు ఇక నుండి అతని తల మేక తల యగును 


“మహాదేవుని దక్షుడు శపించినపుడు మౌనము వహించిన యీ బుషులు అందరూ యిందుకు బాధపడె 
దరు దక్షుని అనుయాయులు యికముందు జనన మరణమను సంసార చక్రములో చిక్కుకొందురు వారు 
తమ నిజ స్వభావము మరిచి, బ్రహ్మమునకు దూరమగుదురు ప్రాపంచిక విషయములందు కోరికలు కలిగి 
వానిని తీర్చుకొనుటలో నిమగ్నమై యుందురు. నిత్య విధులను నెరవేర్చుటలో కాలము వినియోగించుచు, 
తపస్సుకు దూరమై నియమము తప్పి సంచరించుదురు పొగడ్తలకు లొంగిన వారి మనస్సులు అజ్ఞానముతో 
నిండి లోక విషయములందు తగుల్కొని యుందురు. ఆహారమునకై వారు బిచ్చమెత్తుకొనవలసి వచ్చును. 
దక్షునకు ప్రోద్భలము నిచ్చిన వారందరికీ నేనిచ్చు శాపమిది."' అక్కడ సమావేశమైన బుషులలో ప్రధానుడైన 
భృగువు నందికేశ్వరుని మాటలకు ఆగ్రహము చెంది యిట్లనెను '' మహాదేవుని అనుయాయులను శపించెదను 
మహాదేవుని పూజించి అతడు చాలా గొప్పవాడని తలచు వారందరూ పాషండులుగా పేరొందెదరు, అనగా 
వారు వెనుకొకమాట ముందొకమాట చెప్పవారుగా నుందురు వేదములు ప్రతిపాదించిన కర్మలను చేయుటకు 
వారు అవర్హులగుదురు వారు వేదములను వ్యతిరేకించెదరు వారు అపరిశుభ్రముగా, మూర్యులై యుందురు. 
మహాదేవుని వలె వారి కేశములు జడలుకట్టి యుండును. వారి ప్రభువు వలె, యెముకలు ఆభరణములుగా 
ధరించి, శరీరమువకు బూడిద పూసుకొందురు వారు సురాపానము చేయుదురు. నాలుగు ఆశ్రమములకు 
ఆధారమైన వేదములకు వ్యతిరేకులగుటచేత, సంఘ నీతి నియమములను పొటించక లోకములో సంచరించే 


దరు వారు నీతి బాహ్యమైన విధానము లవలంబించి పూజించుటచేత లోకములో వారినందరూ అసహ్యించు 
కొందురు 


“వేదముల నవమానించుటయే ధ్యేయముగా కలిగిన ఒక మతమును యేర్పరచెదరు మహాదేవుని 
పూజించువారు, అనేక సంవత్సరములుగా వేదములను పూజించుచూ, సాధువులేర్చరిచిన మార్గములో 
సంచరిస్తూ, వేదములు నారాయణుని అంశమని వాటిని గౌరవించే వారికి భిన్నముగా నుండెదరు పాషండులం 
దరూ అధమమైన తమోగుణముతో నిండి యుందురు”? 


ఇంతవరకు మౌనముగా కూర్చుని యున్న మహాదేవుడు లేచి విచార వదనముతో యజ్ఞశాలనుండి తన 
అనుయాయులతో బయటకు వెడలెను. 


నిర్మీతమైన వేయి సంవత్సరములు పూర్తయిన తర్వాత సత్రయాగము సమాప్తమయ్యెను. యాగ నిర్వాహ 
కులు గంగా యమునల సంగమ (ప్రదేశమునకు వెళ్ళి, స్వచ్చతను సంతృప్తిని పొందిన మనస్సులతో తిరిగి 
వారి ఆశ్రమములకేగిరి. 


67 


శ్రీమద్భాగవతము 


36 కైలాసములో కలహము 


బ్రహ్మ సత్ర యాగములో జరిగిన సంఘటన గడచి చాలా సంవత్సరములాయెను ప్రజాపతులందరిలో 
దక్షుని ప్రప్రథముడుగా యెంచి బ్రహ్మ అతనికి పట్టాభిషేకము చేసెను దీని పర్యవసానముగా యిదివరకు 
కన్న అహంభావము, గర్వము పెరిగెను మహాదేవునిపై తనకున్న ఏహ్యభావము ప్రకటించుటకు ' బృహస్పతి 
సవ' మను యజ్ఞమును ప్రారంభించెను బ్రహ్మర్షులు, దేవర్దులు, పితృదేవతలు, దేవతలు యజ్ఞము చూచుటకు 
వచ్చిరి 


తండ్రి జరుపుతున్న యజ్ఞము గురించి మహాదేవుని భార్య సతీదేవి వినియుండెను చక్కగా నలంకరించు 
కొని అనంత (ప్రవాహముగొ సాగిపోవుచున్న (స్త్రీ పురుషులు యజ్ఞమునకు పోవుచుండుట ఆమె చూచెను 
ఆమె భర్త వద్దకు వెళ్ళి యిట్లవేను. ''మీ మామగారు, నా తండ్రి, గొప్ప యజ్ఞమును ప్రారంభించెను మనము 
కూడ పోవుదము దేవతలు, బుషులు వారి భార్యలతో అక్కడకు వచ్చియున్నారు యాగశాలవైపు ప్రజలింకను 
వెళ్లుచునే యున్నారు కాబట్టి యింకా సమాప్తి కాలేదని తోచుచున్నది నాధా! నాకు వెళ్ళవలెనని యున్నది 
నా తల్లిని, అక్క చెల్లెండ్రను చూచి చాలా కాలమైనది వెళ్ళి యజ్ఞము చూడవలెనని ఆత్రముగా నున్నది. 


“మీరు యీ లోకమునకు (ప్రభువైయుండి, యా యజ్ఞము సామాన్యమైనదిగా పరిగణిస్తున్నారు నేనొక 
(స్త్రీని నా తండ్రి జరుపుచున్న యజ్ఞము చూచుటకు నాలో కలిగిన కుతూహలమును నివారించలేక 
పోవుచున్నాను మీ ముఖమును చూడగా మీ మనోభావ మీ విధముగా మన్నట్టు నాకు గోచరించుచున్నది 
“మనలను ఆహ్వానించలేదు' ఆహ్వానించకపోయిననేమి? సత్పురుషులు తమ యజమాని, గురువు, తండ్రి, 
స్నేహితుల గృహములకు వెళ్ళుటకు ఆహ్వానమునకై వేచి యుండనక్కరలేదు నాయందు దయతలచి, 


యజ్ఞమును చూడ తహతహపడుతున్న నా కోర్కెను తీర్పుడు నన్ను అక్కడకు తీసుకువెళ్ళి నాకు 
సంతోషము కలిగింపరా?”! 


మహాదేవుడు చిరునవ్వు నవ్వి, దీనవదనముతో తన భార్యవైపు చూచెను ఆత్రముతో నిండిన ఆమె ముఖము 
చూచి, ఆమె కోరికను తీర్చలేకపోవుచున్నందుకు విచారించుచుండెను ఆ రోజు కఠినముగా పలికిన దక్షుని 
మాటలు గుర్తుకు వచ్చెను మహాదేవు డామెతో యిట్లనెను, ''ప్రియ పత్నీ, సతీ! ఆహ్వానించక పోయినప్పుటికీ, 
నీ తండ్రీ అందరివలె నున్నట్టయితే అతని యింటేకి నీవు వెళ్ళవలెనను ఆలోచనను నేను అంతగా 
పట్టించుకొనవలసిన పనిలేదు. కాని, నీ తండ్రి దక్ష ప్రజాపతి గర్వముతో మదించి యున్నాడు అధికారపు 
మత్తులో అతడు మనకు తగిన గౌరవమును చూపకపోవచ్చును నీ తండ్రికి అనేక గొప్ప గుణములు 
విద్య, తపస్సు, సంపద, రూపము, వయస్సు, ఉత్తమ జన్మము - కలవు సత్పురుషులందు యీ గుణములు 
మంచి ఆభరణములుగొ ప్రకాశించును కాని యీ గుణములు నీ తండ్రిలో గర్వమును పెంచెను 'నేను 
విద్యావంతుడను', 'నేను గొప్ప తపస్విని' అను భావములు అతనిలో గర్వమును పెంచి, నన్ను చూచి 
ఓర్వలేకున్నట్లు చేయుచున్నవి. గర్వము అనేక రకములు. తపో గర్వము అన్నిటికన్నా అధమమైనది. నీ 
తండ్రికి యీ తపోగర్వమనే రోగము సంప్రాప్రించినది. 


“శత్రువు ప్రయోగించిన బాణముకన్న, దగ్గర బంధువు వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. శత్రు బాణము 
తెలివి తప్పి పడిపోవునట్టు చేయును అందువలన చాలాసేపటి వరకు ఆ బాధ తెలియదు నీకు తెలియదా? 


68 


చతుర్ధ స్కంధము 

నీ యెడల నీ తండ్రికి మిక్కిలి (ప్రేమ అతని సంతానములో అందరికన్న నీపై మిన్నగా (పేమ కలదు. 
కాని, నేనన్న యిష్టము లేదు నేను తనను అవమానపరచినట్లు భావించి, నన్ను ద్వేషింపసాగెను అందుచేత 
నువ్వు ఆశించుచున్నట్లు నిన్ను (పేమ పూర్వకముగా ఆదరించడు అతని ఆగ్రహమునకు కారణము బహుశః 
నీకు తెలియకపోవచ్చు ఒకప్పుడు అతను యజ్ఞశాలలో (ప్రవేశించినపుడు, అందరూ లేచి అతనికి నమస్కారము 
చేసిరి నేను అట్టు చేయలేదు ఎందుచేతనో నీకు తెలుసా? ఒక వ్యక్తి లేచి మరొక వ్యక్తికి నమస్కరించినపుడు, 
దానివి ప్రత్యుద్గమనము మరియు అభివందనమని అందురు, దీనికొక విశిష్టమైన అర్హము కలదు 'తనలోని 
పు ఏ పురుషునకు నమస్కరించుట' యని జ్ఞానులు చెప్పుదురు చేయు నమస్కారము 
వ్యక్తికి అనగా, అతని శరీరమునకు కాదు, అందరి శరీరములలో అంతర్గతముగా నుండే పురుషునకు కాని 
నీ తండ్రి తనకు నమస్కారముచేసి గౌరవించవలెనని భావించెను నేను అట్టు చేయలేకపోతిని ఒక 
సత్పురుషుడు అహంభావముతో నిండిన వ్యక్తిని కలుసుకొన్నపుడు, అతనిలోని ఆత్మ తన్ను కలుషితమైన 
మనోబుద్దులు ఆవరించియుండుటచే కన్చింపక యుండును అటువంటప్పుడు సత్పురుషులు వారికి 
నమస్కరించుట జరుగదు. 


“చాలా కాలము (క్రితము నీ తండ్రీ నన్ను కించపరచుచు మాట్టాడెను అందరిలో నన్ను చాలా క్రూరముగా 
అవమానించి శపించెను దేవతలకు అర్చించు యజ్ఞ హవిస్సులో నాకు భాగము లేకుండునట్లు చేసెను అతడు 
నీకు తండ్రియే కాని అతడు అతని అనుయాయులు నాకు శత్రువులు నీవు నా భార్యవగుటచేత వారి దృష్టి 
నీపై పడుట నాకు సహింపరానిది''. 


సతీదేవి మౌనముగా తన భర్త మాటలను వినెను అతడామెను చూచి ఆమెలో విజృంభించు ప్రతీకార 
భావములను పసిగక్టైను ఆమె మనస్సులో కలిగే ఆలోచనలను అతడు ఊహించగలిగెను కాని అతడు 
దృఢమనస్కుడై ఆమెతో యిట్లనెను “నా మాటలు ఉల్లంఘించి నీవు వెళ్ళుటకు నిశ్చయించినచో, నీకు 
శుభము కలుగబోదని నిశ్చయముగా చెప్పగలను ఆత్మాభిమానముగల వారికి తమ దగ్గర బంధువుల 
అవమానము పొందినపుడు మరణమే గత్యంతరము నీకు ముందుగానే చెప్పుచున్నాను నిన్ను అక్కడ 
యెవ్వరూ సాదరముగా ఆహ్వానింపరు, యెందుకనగా యిప్పుడు నీవు దక్షుని తనయవుకావు, మహాదేవుని 
సహధర్మచారిణివి'' 


సతి చాలా విచారముగా నుండెను భర్త ఆమెను వెళ్ళవలదనెను. తన యిష్టమునకు వ్యతిరేకముగా ఆమె 
వెళ్ళినచో తీరని నష్టము కలుగునని తెలిపి ఆమె వెళ్ళకూడదనెను. కాని ఆమె మనస్సు తన ప్రియ 
బంధువులందరు నున్న యజ్ఞశాల యందే యుండెను. ఏమి చేయుటకు నిశ్చయించుకొనలేక తన గృహములో 
అటు నిటు తిరుగుచుండెను ఏమియు మాట్లాడక, మహాదేవుడు ఆమెను గమనించుచుండెను ఆమెను 
తన వారి వద్దకు వెళ్ళకుండా భర్త వారించుట చేత ఆమె కన్నులు అశ్రువులతో నిండియుండెను ఆమె 
కోరిక తీర్చుట కతడు యిష్టపడకున్నందున, (స్త్రీలకు సహజముగా కలిగే కోపముతో అతనివైపు ఆమె 
చూచుచుండెను ఆమె కోరిక చాలా స్వల్పమైనది, కాని ఆమె భర్త దానిని తీర్చకుండెను చివరకు ఆమెలోని 
(ప్ర్రీత్య్వము గెలిచెను. 


భర్తలో అర్హభాగమైన తాను, భర్తను విడిచి నిట్టూర్పులతో యజ్ఞశాలకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను 
వెనుకకు తిరిగి చూడక సూటీగా తొందరగా బాణమువలె దూసుకొనిపోయెను. మహాదేవుని సేవకులు ఆమె 


69 


శ్రీమద్భాగవతము 


వెంట వెడలిరి వారు ఆమెను నందిపై కూర్చుండబెట్టి యజ్ఞశాల వైపుగా తీసుకొని వెళ్ళిరి మహాదేవుడు 
ఏకాకిగా కూర్చుని విచారమనస్కుడై యుండెను. 


37 సతీదేవి ఆత్మత్యాగము 


దూరము నుండియే నుస్వరమైన వేద పఠనమును సతీదేవి వినసాగెను. ఆ స్ట్రలము చేరుకొనగనే ఆమె 
గొప్ప బుషులు, దేవతలు, గంధర్వులు, సిద్దులు, చారణులతో నిండిన యజ్ఞశాలను చూచెను ఆమె 
గమ్యమును చేరెను యజ్ఞశాల స్వర్గమువలె ప్రకాశించుచుండెను ఆమె అందరివైపు చూచి, తర్వాత తం డ్రివైపు 
చూచెను. దక్షుడు ఆమెను ఆపాదమస్తకము చూచియు ఆమె అక్కడ లేనట్టు నటీంచెను ఎవ్వరికిని దక్షుని 
యెదిరించి సతీదేవిని పలుకరించి ఆహ్వానించుటకు ధైర్యము లేకపోయెను ఆమె తల్లి అక్కచెల్లెండ్రు ఆమెను 
కౌగలించుకుని తమ సంతోషమును వ్యక్తపరచిరి. ఆమెను వారు ఆట పట్టింపజూచిరి, కాని ఆమె అట్టు 
జరుగనివ్వలేదు తండ్రి నిర్లక్యమునకు గురియైన సతి యింకెవరిని చూచుటకు యిష్ట్రపడకుండెను 


కొంతసేపటికి ఆమె తన భర్తను అవమానించుటకే యా యజ్ఞము జరుగుచున్నదని, యజ్ఞ హవిస్సులో 
భాగము తన భర్తకు ఉండదని (గ్రహించెను, మహాదేవుడు ఊహించి చెప్పినట్లు అన్నియు జరుగుచుండెను 
మహాదేవునికి భార్య అగుటచేత ఆమెను వారు నిర్లక్ష్యము చేయుదురని అతడు చెప్పిన మాటలు గుర్తుకు 
వచ్చెను. కాని, తన తెలివి తక్కువతనముచేత భర్త మాటలను పెడచెవిని పెట్టును. ఆమె యిల్లు వదలుటకు 
ముందు చివరసారిగా నిస్ఫృహతో విచారముతో నిండిన అతని ముఖము జ్ఞప్తికి రాగా, ఆమె కన్నులలో కోపము 
మెరిసెను. ఆమెకు అమితముగా కలిగిన కోపముచేత నోటివెంట మాటలు స్పష్టముగా పెదవులు దాటి 
రాకుండెను. క్రోధముతో పెదవులు వణకుచుండెను. కన్నులు యెగ్రబడెను. ఆమె శరీరమంతయు పొగలేని 
నిప్పువలె ఉండెను తండ్రినిచూచి సతీదేవి యిట్లనెను. ''నీవు యెంత తెలివితక్కువవాడవు! ఈ లోకమున 
సాటిలేని ప్రభువు (మహాదేవుడు)ను నీవు శత్రువుగా పరిగణించుచున్నావు నీవంటి మూర్చులే ఆ విధముగా 
భావించెదరు (ప్రజలను అనేక రకములుగా విభజించవచ్చును. మొదటి రకము అధములు. వీరిని 'అసాధువు'లం 
దురు. ఇతరులలోని దోషములనే వీరు చూచెదరు. మంచిని వారి కనులు చూడలేవు. రెండవ తరగతి వారు 
మధ్యములు. ఇతరులలో మంచిని చెడునూ కూడ వీరు చూడగలరు. మూడవ రకము వారు యితరులలోని 
మంచి చెడ్డ గుణములను చూచి సందర్భమును పురస్కరించుకుని విచక్షణతో వ్యవహరించెరరు వారిని 
సజ్జనులందురు. వీరిలో ఉత్తములు యితరులలోని దోషముల వెంచక మంచినే కనుగొవి వర్తించెదరు 
ఉత్తమోత్తమ జీవులు దోషములను కవ్నెత్తి చూడరు; అనలు దోషములు వారికి గోచరించవు. ఇతరులలో 
మంచిని, అది యెంత స్వల్పమైనను, మెచ్చుకుని అభినందింతురు. ఎదుటివారిలో అనేక దోషములున్నను 
వాటివి విన్మరించెదరు 


“నీవు అధమాధముడవు. లేవి దోషములు నీకు కవ్చించును. ఇతరుల గొప్పదనము గుర్తించలేని నీ వంటి 
వారు యిట్లుండుటలో అసహజమేమియు లేదు. -నా భర్త నిన్ను ఉపేక్షించెను. నీ ప్రవర్తన అతని నేమియు 
చేయలేదు. కావి నాకు చాలా బాధగా నున్నది. వేను సహించలేకపోవుచున్నాను. నా భర్తను 'శివు' డని పిలిచెదరు 


70 


చతుర్ధ స్కంధము 


అవగా పవిత్రము, స్వచ్చము, మంగళకరమైన వాడు. నీవు అశివుడవు కాబట్టి నా భర్తను నీవు 
ద్వేషించుచున్నావు. 


“భక్తుడు, తన దైవమును యెవరైన అవమానించినట్లయితే వారిని దండించునని పెద్దలు చెప్పుదురు 
అట్లు చేయుటకు వీలుకానిచో, లేక అవమానించిన వారి నెదిరించుటకు తగిన బలము లేకున్నచో, భక్తుడు 
ఆ స్థలము విడిచి దూరముగాపోయి, కనీసం అవమానకరమైన మాటలను వినకుండా యుండవలెను. దైవద్వేషి 
ఆడిన అవమానకరమైన మాటలను విన్న తర్వాత విజమైన భక్తుడు జీవించవలెనని కోరడు. శివద్వేషీవైన 
వీకు కుమార్తెగా జవ్మించినందుకు నాపై నాకు అసహ్యము కలుగుచున్నది నీవంటి పాపాత్మునికి కుమార్తెను 
కావడంచేత నాపై నాకు ద్వేషము కలుగుచున్నది. ఇకముందు నన్ను 'దాశాయణి' యని పిలుచుట నాకు 
యిష్టము లేదు ఇంతవరకు జీవించినది చాలు ఈ శరీరమును వదలిపెస్టైదను "' 


ఆ తర్వాత సతీదేవి యింకేమియు మాట్లాడ కూరకుండెను. బంగారు వన్నె దుస్తులను ధరించిన సతి 
కూర్చుని కనులు మూసుకుని యోగ సమాధిలోనికి వెళ్ళెను అందరూ ఆమెను గమనించుచుండిరి మనో 
విగ్రహముతో ఆలోచనల నరికట్టి, తనలో ప్రవేశంపమని అగ్నిదేవత నాహ్వానించెను ఎవ్వరూ పెదవి విప్పలేదు 
ఉన్నట్టుండి ఆమె శరీరము, ఆహూతుడైన అగ్నిలో దగ్షమై కొద్ది క్షణములలో బూడిద అయ్యెను 


38 మహాదేవుని ఆగ్రహము 


సతీదేవి తన్ను తాను దహించుకొనగా, ఆమె సేవకులు తమ ్రభ్వి మరణమునకు ప్రతీకారముగా దక్షుని 
చంపుటకు బయలుదేరిరి. వారి రాకను కనిపెట్టి భృగు మహర్షి ఒక మంత్రము నుచ్చరించి అగ్నిలో ఘృతము 
సమర్చించెను ఈ మంత్రము యజ్ఞమున కంతరాయము కలిగించువారిని నాశనము చేయును. అగ్ని నుండి 


వేయికి మించి 'రిభు' అనే ప్రజలు ఒక్కసారిగా పుట్టిరి, మహాదేవుని సేవకులతో యీ రిభులు పోరాడి, 
వారిని వెనుకకు తరిమివేసిరి. 


ఇంతలో నారదుడు మహాదేవుని వద్దకు వెళ్ళి యజ్ఞశాలలో జరిగినదంతయూ - సతీదేవి దారుణ మరణము, 
భృగువు మంత్రశక్తిశత ప్రమధగణముల ఓటమి - పూసగుచ్చినట్టు చెప్పెను 


మహాదేవుడు ఆశ్చర్యపడలేదు ఇటువంటిదేదో జరుగగలదని అతడు యింతకు పూర్వమే ఊహించి 
యుండెను. అతని విచారము (క్రోధముగా మారెను ఆ కోపములో జడలు కట్టిన కేశములలో నొకదానిని 
ఊడదీసి నేలపై విసిరెను. అందుండి అగ్ని రూపము వలెనున్న వీరభద్రుడు జన్మించెను అతడు చూచుటకు 
చాలా భయంకరముగా నుండెను అతడు భూమికి స్వర్గమునకు గల దూరమును కొలువగలిగినంత 
పరిమాణములో నుండెను అతనికి వెయ్యి భుజములు; కనులు నిష్పులవలె నుండెను. అతని శరీరము 
మేఘమువలె నల్లగా నుండి, కనుల నుండి అగ్ని చిమ్ముచుండెను మహాదేవునివలె అతని మెడలో పురైల 
దండ గలదు. అతడు మహాదేవుని పాదములపైబడి యిట్లనెను ''నేనేమి చేయవలెనో ఆజ్ఞాపించరాదా?'' 
మహాదేవుడు ''వెళ్ళుము దక్షుని యజ్ఞశాలకు వెళ్ళి, దక్షుని చంపి ఆ యజ్ఞశాలను నాశనము చేయుము”! 


71 


శ్రీమద్భాగవతము 


అని చెప్పెను 


మహాదేవుని సేవకులు వెంటరాగా వీరభద్రుడు త్వరితముగా యజ్ఞశాలవైపు వెడలెను. ఒక భయంకరమైన 
హాహాకారము అతని నుండి బహిర్గతము కాగా, అతడు చేతిలో (త్రిశూలము ధరించి పవిత్ర స్థలమును చేరెను 
ప్రమథ గణములు అతని వెంట నడువగా, వారి పాద ధూళి రేగి బ్రహ్మాండముగా యజ్ఞశాల యందు విస్తరించెను. 
అది చూచి యజ్ఞశాలలో నున్నవారు యేమి జరుగుచున్నదో తెలియక ఆత్రముతో చూచుచుండిరి. 
““ఉత్తరదిక్కుగా యేమి జరుగుచున్నది?'' అవి ఒకరినొకరు (ప్రశ్నించు చుండిరి. ''అప్పుడే చీకటి పడుటకు 
సమయము ఆసన్నము కాలేదు బహుశః ధూళి మేఘము కావచ్చు. ఎచ్చటమండి యీ ధూళి వచ్చుచున్నది? 
గాలి వీచుటలేదే బహుశః గొప్ప ప్రళయము సంభవించనున్నది కాబోలు'' అని వారిలో వారు అనుకొనిరి 


దక్షుని భార్య ప్రసూతి యేదో గొప్ప ఆపద సంభవించనున్నదని భయపడెను తన కుమార్తె అవమాన 
మొంది, ఆ తర్వాత ఆమె శరీరము తన కనుల ముందే దహించుకొనిపోవుట చూచిన ప్రసూతి, యిటువంటి 
అవాంతర పరిస్టితి కలుగగలదవి తలపోసెను మహాదేవుని గొప్పతనము ఆమె యెరుగును అట్టి మహాదేవుని 
యెదిరించినవారు క్షేమముగా యెట్టుండగలరు? కొడి క్షణములలోనే వీరభద్రుని నాయకత్వములో కోపోద్దీపులై 
యున్న (ప్రమధగణములు యజ్ఞశాలను చుట్టుముట్టిరి అల్లకల్లోలము చెలరేగెను. ప్రతివారు పారిపోవుటకు 
'ప్రయత్నించుచుండిరి మణిమంతుడు భృగువును పట్టుకొనెను వీరభద్రుడు తన దీర్హమైన బాహువులందు 
దక్షుని బంధించెను చండికేశ్వరుడు పూషుని, నందికేశ్వరుడు భృగుని తమ బాహువులతో బంధించిరి 
భృగువు పెదవుల'పైనున్న మీసమును వీరభద్రుడు లాగివేసెమ. సతిని అలక్ష్యము చేయుటలో దక్షునికి పురి 
యెక్కించిన భృగుని కనురెప్పలను ఊడబెరికి, అతని రెండు కన్నులనూ పాడిచివేసెను బ్రహ్మ సత్ర 
యాగములో దక్షుడు మహాదేవుని అవమానించినపుడు, అనుచితమని యెంచక నవ్విన పూషుని (భాస్కరుని) 
పళ్ళను, మహాదేవుడు పంపగా వచ్చిన భయంకర వీరభద్రుడు విరగగాబ్టైను. 


దక్షుని గుండెలపై వీరభద్రుడు కూర్చుండి అతని తలను నరుకుటకు ప్రయత్నించెను. కొని అతడట్టు 
చేయలేకపోయెను ఏమి చేయుటకు తోచక కొద్దిసేపు అక్టే యుండెను. ఏ ఆయుధము చేతనము దక్షువి 
చంపుటకు సాధ్యము కాకుండెను దక్షుడు యజ్ఞమును జరుపుచుండుటచేత, ఆయుధములేవీ పనిచేయవని 
వీరభద్రుడు (గ్రహించెను అప్పుడేమి చేయవలెనో వీరభద్రునికి తెలియవచ్చెను వీరభద్రుడు తన చేతులను 
దక్షుని మెడచుట్టూ వేసి, ఉక్కిరి బిక్కిరి చేసెను. దక్షుని తలను శరీరము నుండి వేరుచేసి యజ్ఞాగ్నిలో 
పడవైవెను యజ్ఞశాలను పూర్తిగా నాశనము చేసి, వీరభద్రుడు ప్రమధగణములతో తిరిగి కైలాసము చేరెను 


39 మహాదేవుని క్షమ 


యజ్ఞశాల నాశనమైన తర్వాత సజీవులుగా మిగిలిన కొందరు (బ్రహ్మకడకేగి, జరిగిన మహాదారుణ 
ఉదంతమును వివరించిరి. మహాదేవుడు లేని ఆ యజ్ఞమునకు (బ్రహ్మ, విష్ణువు కూడ రాలేదు. కేవలము 
మహాదేవుని అవమానించుటకు యీ యజ్ఞమును తలపెట్టుట వారు రాకుండుటకు మరొక కారణము 
యజ్ఞశాలలో జరిగినదంతయు వివిన బ్రహ్మ వారితో యిట్లనెను ''అతి శక్తివంతుడైన వ్యక్తి ఒక అపచారము 


712 


చతుర్ధ స్కంధము 

చేసిన, ఆ శక్తిని పురస్కరించుకుని అతని అనుయా ' వ్రెంచుట చాలా అనుచితము, 
గర్హ్యము అది మంచిది కాదు మీరందరూ దక్షుని పక్షము వహించిరి దక్షుడు యజ్ఞమును జరుపుచుండగా, 
ఆ యజ్ఞము మహాదేవుని అవమానించుటకు తలపెట్టినదని తెలిసి కూడ మీరు ఆ యజ్ఞమునకీ వెళ్ళిరి 
మీరు మహాదేవుని యెడ అపచారము చేసితిరి కాబట్టి, మీరు చేయగలిగినది మహాదేవుని పాదముల మీద పడి 
క్షమించమని ప్రార్షించుటకన్న వేరే గత్యంతరము లేదు. మహాదేవునికి తీరని అపచారము జరిగినది అతని 
భార్య సతీదేవి యెడల దక్షుడు ప్రవర్తించిన తీరు మహాదేవునికి తీవ్ర మనస్తాపము కలిగించినది దక్షుని 
కారణముగా సతీదేవి మరణించెను మహాదేవుని ఆగ్రహము కొనసాగిన, యీ లోకమే నశించగలదు వెంటనే 
మహాదేవుని వద్దకు వెళ్ళి అతనిని శాంతింపజేయుడు''. 


ఆ తర్వాత బ్రహ్మ మహాదేవుని నివాసమైన కైలాసమునకు వెళ్ళెను అది అత్యంత రమణీయమైన (ప్రదేశము 
అచ్చట నంద అను నది పారుచుండెను కైలాస పర్వతమున కెదురుగా కుబేరుడు పరిపాలించు అలకా 
నగరముండెను బ్రహ్మతో వచ్చిన రేవతలు అచట నిలబడి సరస్సులో తేలియాడుచున్న సౌగంధిక పద్మములను 
వీక్షించుచుండిరి నందానది, ఆమె తోబుట్టువు అలకనంద, యిరువురూ కూడ అలకా నగరము నుండి 
(ప్రవహించుచుండిరి 


అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు [క్రింద తపస్సులో నిమగ్నమైయున్న మహాదేవుని వారు కాంచిరి అతని 
కుడిచేతిలో పూసలదండ కలరు చేతులు జోడించి, దేవతలు వెంటరాగా, బ్రహ్మ మహాదేవుని సమీపించి 
మృదువుగా మాట్లాడ మొదలిడెను మహాదేవుని కీర్తించుచూ మాట్లాడసాగెను బ్రహ్మ మాటలలో అభ్యర్హన 
యిమిడి యుండుట అక్కడ ఉన్న దేవతలకు గోచరించెను, మహాదేవుడు యోగము నుండి లేచెను బ్రహ్మ 
అక్కడ ఉండుట (గ్రహించి, లేచి నిలబడి శిరస్సు వంచి బ్రహ్మకు వినయపూర్వకముగా నమస్కరించెను 
అక్కడ ఉన్నవారు కూడ శిరస్సు వంచి బ్రహ్మకు నమస్కరించిరి వారి నమస్కారములను చిరునవ్వుతో 
న్‌ స్థకరించి, మహాదేవునితో బ్రహ్మ యిట్లనెను ''ఈ లోకమునకు, మనస్సుకు, ఇంద్రియములకు (ప్రభువువైన 
నీవు యీ ప్రజలపై కోపమును విడసాడవలెను అమాయకుల దోషములను మన్నించవలెను ఆగిపోయిన 
దక్ష యజ్ఞము పరిసమాప్తి యగునట్టు అనుగ్రహింపుము హవిస్సులో నీకు భాగము లేకుండజేసిన యజమాను 
లను క్షమింవుము వికలాంగులైన వారినందరినీ తిరిగి పునరుద్దరింపుము వారందరినీ క్షమింపుము'' 


చిరునవ్వుతో మహాదేవుడు అందరితో యిట్లనెను ''యజ్ఞములో పాలుపంచుకున్న అందరిపై నాకు కోపము 
లేదు కాని దక్షుని శిక్షింపవలసి యుండెను. అతని గర్వమును అహంకారమును నివారించవలసి యుండెను. 
అతని కారణముగా యితరులు కూడా శిక్షకు గురియైరి మేక తలతో తిరిగి దకుడు జీవించవచ్చును 
నందికేశ్వరుని మాటలు వృధాకావు కదా! దక్షుని మనస్సు పూర్తిగా క్షాళనమై యున్నది వికలాంగులైన 
వారందరూ అంగవైకల్యము పోయి తమ నిజ స్వరూపమును పొందగలరు!" 


తమతో యజ్ఞశాలకు రావలసినదని బ్రహ్మ మహాదేవుని అడిగెను మహాదేవుడందు కంగీకరించెను 
మహాదేవుడు చెప్పినట్లు అన్నియు నిజమయ్యెను దీర్హ నిద్రనుండి లేచినట్లుగా దెక్తిండు లేచి దేవతలకు, 
(బ్రహ్మకు, మహాదేవునికి యెదుట తానున్నట్లు గ్రహించెను మహాదేవుని యెడ ద్వేషముచేత మలినమైన దత్తుని 
మనస్సు యిప్పుడు ప్రశాంత సరస్సులోని జలమువలె నిర్మలముగా నుండెను దక్తుడు మాట్లాడబోయెను, 
కాని మాటలు రాకుండెను దుఃఖము ముంచుకు వచ్చెను తన మూలముగా తిన ప్రియ పుత్రిక సతీదేవి 


73 


శ్రీమద్భాగవతము 


మరణించవలసి వచ్చినదని, తండ్రిగా తాను, ఆమె భర్త వైభవమును గొంచలేక [గ్రుడ్డి వాడనైతినని, ఆలోచనలు 
రాగా, దుఃఖము కట్టలు (త్రెంచుకొని వచ్చెను. అప్పుడు దక్షుడిట్టనెను. ''నేను నిన్ను అవమానించుటచేత 
నీవు నన్ను శిక్షించినావని యీ లోకము భావిస్తున్నది. కాని, నిజముగా నీవు నన్ను అనుగ్రహించినావు. 
నీకు విష్ణువునకు మానవాళిపై అమితమైన (ప్రేమ గలదు సర్వమూ తెలుసుననుకునే అమాయక బ్రాహ్మణులను 
చూచి చిరునవ్వు నవ్వి, వారి తెలివి తక్కువ తనమును లక్యపెట్టుక, వారి యెడల దయ కలిగియున్నావు. 
అటువంటప్పుడు, నా తండ్రి ఆదేశము (ప్రకారము నడుచుకొనుచున్న నన్ను నీవు శిక్షించినావని యెవరైనా 
యెట్లు ఊహించగలరు ఎంతో తెలుసుకొనవలసియున్న నేను యేమీ తెలియని వాడుగా నుండుట చాలా 
దురదృష్టకరము (భ్రాంతిలో నుండుట చేత సత్యమును గమనించలేకపోతివి ఆ (భ్రాంతి చేతనే నేను తెలివి 
తక్కువగా ్రవర్తించితిని అందరి సమక్షములో, నిన్ను అవమానించినాను అయినప్పటికీ, నా యెడల 
అపారమైన కృపగలిగి యున్నావు నేను చేసిన వానిని లక్ష్య పెట్టక, నన్ను శుద్దునానర్భినావు నాకు పునర్ణన్మను 
(ప్రసాదించివావు, దీనిని సద్వినియోగము చేసెదను. నీ పాదములపైబడి తృమించమని ప్రార్థించుట కన్న నేను 
చేయగలిగినది లేదు”. 


యజ్ఞము తిరిగి కొనసాగెను నారాయణుడు రాగా త్రిమూర్తులు యజ్ఞమునకు అధ్వర్యము వహించిరి 
యక యి పిమ్మట, దక్షుడు త్రిమూర్తులను, దేవతలను, వచ్చిన అతిధులను తగు రీతిగా 
సత్కరించి గౌరవించెను అటు తర్వాత దేవతలు వారి స్వస్థానములకు వెడలిరి దక్షునిలో యిప్పుడు గర్వము 
అహంకారము అంతరించి సాధువుగా మారెను 


సతీదేవి మాత్రము మరణించెను 


40 బాలుని ప్రతిజ్ఞ 


మనువు కుమారుడైన ఉత్తానపాదునకు యిద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి కుమారుడు (ధ్రువుడు, 
నురుచి [7 ఉత్తానపాద మహారాజునకు సునీతికన్న సురుచియందు (ప్రేమ యెక్కువ, 


ఒకరోజు తోటలో మహారాజు పుత్రుడు ఉత్తమునితో ఆడుకొనుచుండెను ఆ బాలుని తన ఒడిలో 
కూర్చుండపెట్టుకుని ఆడించుచుండెను ఇంతలో (ధ్రువుడు అక్కడకు వచ్చి, తానుకూడ తండ్రీ ఒడిలో 
కూర్చుండ గోరెను అతడట్టు కూర్చుండుటకు ప్రయత్నించుచుండగా, సురుచి దూరము నుండి చూచి, 
పరిగెత్తుకొని వచ్చి ధ్రువుని తండ్రి వద్ద మండి లాగివేసి యిట్లనెను. '' మహారాజునకు నీవు పుత్రుడవు, కాని 
నీవు నా పుత్రుడవు కావు. అందుచేత నీ తండ్రి ఒడిలో కూర్చుండు అర్హత నీకు లేదు. అసాధ్యమైన దానికొరకు 
నీవు ప్రయత్నించుచున్నావు. నీ దురదృష్టమును నీవు (గ్రహించ లేకున్నట్టున్నది మరొక (స్త్రీకి నీవు 
పుత్రుడవగుట నీ దురదృష్టము ఉత్తముని వలె తండ్రి ఒడిలో కూర్చొను అర్హత పొందుటకు నీవు దీర్హ 
తపస్సు చేయవలెను వచ్చే జన్మలో నురుచికి కుమారుడుగా పుట్టువలెనని భగవంతుని |ప్రార్షింపుము''. 


ఆమె మాటలను మహారాజు వినుచుండెమ. ఆమె యందు మిక్కిలీ మోహము గలవాడగుటచేత ఒక్కమాట 


74 


చతుర్ధ స్కంధము 
కూడ పలుకకుండెను తన నవతి తల్లి పలికిన. పరుపవాక్కులకు (ధ్రువుడు బాధపడి, దెబ్బతిన్న సర్పమొనలె 
బుసకొట్టుచూ, మౌనముగా నున్న తండ్రిపై నిందాపూర్వక దృక్కులు బరపెను. అక్కడ నుండి (ధ్రువుడు 
తన తల్లీ వద్దకు వెళ్ళెను. ఏమియు మాటాడక యేడ్చుచుండెను తల్లి తన ఒడిలో పెట్టుకుని సముదాయించి, 
సురుచి బలవంతముగా (ధ్రువువి లాగివేయగా చూచిన వారినుండి జరిగిన వృత్తాంతము తెలుసుకొనెను 
ఏమియు చేయలేక సునీతి యేడ్వసాగెను. విచారములో మువిగి యున్నప్పటికీ ఆమె తన సహజమైన సరళ 
స్వభావమును వీడలేదు. 


ఆమె పుత్రునితో యిట్లనెను. ''కుమారా! ఒక సత్యమును జ్ఞప్రియం దుంచుకొనుము. అది యేమనగా, 
ఒకరు మరొకరికి హాని తలపెట్టినప్పుడు, తలపెట్టిన వారికి హాని కలుగును. అందుచేత, యెప్పుడూ ఒకరికి 
హాని తలపెట్టకుము మహారాజుకు నాపై యిష్టము లేదు. సేవకురాలుగావైనా నేను సేవేయుట అతని 
కయిష్టము. అటువంటి దౌర్చాగ్యురాలను నీకు తల్లినైనాను. సురుచి పలికినది నిజము. నీవు నాకు 
పుత్రుడవగుటచేత నీ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు. నీ సవతి తల్లి పలికిన పలుకులకు బాధ కలుగుటచేత 
నీవు ఆమెపై ఆగ్రహము చెందవద్దు. పైగా, ఆమె చెప్పినట్టు చేయుము బాధితులకు ఆశ్రయుడు, 
ఉత్తమోత్తముడైన నారాయణుని ప్రార్షింపుము. సర్వ దేవతలకు, బ్రహ్మకు, నీ పితామహుడైన మనువుకు, 
యితర స్వర్గవాసులకు ఆశ్రయుడైన ఆ భగవంతుని పాదములే శరణ్యమని తలచి ఆశ్రయింపుము. భగవంతు 
నితో మాత్రమే అనుబంధము పెంచుకొనుము. అతని రూపమును కాంచి, నామము నుచ్చరింపుము 
భగవంతుని ప్రార్జింపుము అతడు నీ విచారమును పోగొట్టగలడు. నిన్ను ఓదార్చుటకు మరొక మార్గమేమియు 
నాకు కానరాదు?! 


తన శ్రేయస్సుకై తల్లి చెప్పినది ఆచరించుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. తన తండ్రియున్న 
నగరము విడిచిపెట్టి, తపస్సు యెట్లు చేయవలెనో తెలియక సంచరించుచుండెను. నారదుడు తన యోగశక్తివేత 
ధ్రువుని విషయము తెలుసుకొనెను. బహుశః అతనికి తన పూర్వ జన్మలో భగవంతుని అన్వేషించుచు 
బాలుడుగా సంచరించిన విషయము గుర్తుకు వచ్చి యుండవచ్చు తనలో తానిట్లనుకొనెను. "ఈ బాలునికి 
సహాయపడవలెను ఇతడు శత్రియుడు, సవతి తల్లి మాటలు యితనికి బాధను కలిగించెను''. (ధ్రువుడు 
ఉన్నచోట నారదుడు ప్రత్యక్షమై, ఆ బాలుని తలపై చెయ్యివేసి ఆశీర్వదించెను నారదుడా బాలునితో 
యిట్లనెను ''నీవు పసి బాలుడవు. నీకు అయిదు సంవత్సరములు మాత్రమే. బొమ్మలతో ఆటపాటలందు 
గడపవలనిన వయస్సు నీది. నీకు జరిగిన అవమానమును, నీ మనస్సుపై దాని ప్రభావమును చింతించుటకు 
తగిన వయసు నీకు లేదు ఈ లోకములో మంచీ చెడూ, మావావమానములు వారి కర్మల ఫలితమేగావి 
మరియొకటి కాదు. మానవుని భ్రాంతి చేతనే యివి కలుగుచున్నవి. భగవదనుగ్రహము నీకున్నచో, విచారము 
నీ చాయలకు రాదు. భగవదను(గ్రహమే కావలసినది. అది లేకున్నచో యెన్ని ప్రయత్నములు చేసిననూ 
అవి ఫలించవు. భగవంతుడు ప్రసాదించు సుఖ దుఃఖములమ స్వీకరించుట నీ వంతు. 


''నారాయణువి ఆశ్రయించమని నీ తల్లి నీకు చెప్పినది. నీవు తపస్సు చేసి నారాయణుని కనుగొనవలెనని 
తీర్మానించుకున్నావు. కుమారా! భగవంతుని మెప్పించుట సులభము కాదని నీకు తెలియునా? బుషులు, 
యోగులు అనేక నంవత్సరములు తపస్సు చేసినప్పటికీ భగవంతుని చూడలేకుండిరి. ఇందుకు ధారణ 
అవసరము. త్యాగము, వైరాగ్యము, ఓర్చు చాలా అవసరము, ఒక జన్మనుండి మరొక జన్మకు యీ తపస్సు 
చేయవలయును అయినప్పటికీ, యింత చేసిననూ, భగవంతుని కనుగొనుట కష్టము. అందుచేత యీ 


75 


శ్రీమద్భాగవతము 


ప్రయత్నము విరమింపుము నీ మొండితనము వదలిపెట్టుము. కొంత కాలము తర్వాత చేయవచ్చును 
వీకు వృద్దాహ్యము వచ్చిన తర్వాత తపస్సు చేయవచ్చును. మానవుడు కొంత సుఖమును, కొంత దుఃఖమును 
అనుభవించవలెనని భగవంతుడు నిర్దేశించెను (ప్రకృతి వ్యాయమునకు యెదురు తిరుగుట సరికాదు 
జీవితములో సుఖములు అనుభవించుటచేత పుణ్యము తరుగునని, కష్టములు అనుభవించునపుడు పాపము 
తరుగునని జ్ఞానులు చెప్పుదురు అందుచే, సమదృష్టి కలిగి కష్ట సుఖములకు ప్రభావితము కాక యుండినచో, 
యీ రెండింటి నుండి విముక్తికలుగును నీకన్న అదృష్టవంతుని చూచినపుడు, అతనిపై అనూయ చెందరాదు 
అతని యెడ (ప్రేమ చూపవలెను మంచి గుణములు లేని వానిని చూచినపుడు, అతనిని అసహ్యించుకుని 
ద్వేషింపక, జాలిపడవలెను నీతో సమానమైన వానిని చూచినపుడు అతనితో స్నేహముగా నుండవలెను 
అటువంటి వ్యక్తి యెప్పుడూ విచారముగా నుండడు'' 


నారదుని మాటలు విని (ధ్రువుడిట్టనెను ''మిమ్ములను కలుసుకొనుట నా అదృష్టము సుఖ దుఃఖములను 
గురించిన రహస్యములను తేటతెల్లముగా వివరించి, యీ రెండింటికి అతీతముగా యెట్టుండవలెనో విశదపరిచిన 
మిమ్ము కనుగొనుట నా సుకృతము అయినప్పటికీ, శిక్షణలేని క్షత్రియుడ నగుటచేత కాబోలు సురుచి 
మాటలు బాధ కలిగించి తీవ్రమైన అయిష్టత జనించుట చేత మీరు చెప్పిన మాటలు నాలో లోతుగా 
నాటుకొనలేదు అవి నన్ను ఆకట్టుకొనవలసి యుండెను కావి అట్టు జరుగలేదు. నా అమాయికత్వమునకు 
మన్నింపుడు, నేను భగవంతువి చేరు విధమును బోధించవలెను నేను ఉత్తమోత్తమ స్థితిని కోరుచున్నాను 
దానిని నాకు ప్రసాదించమని భగవంతుని ప్రార్జించెదను దయచేసి బోధింపుడు. మీరు బ్రహ్మకు పు(త్రులని, 
వీణ మీటుతూ, మానవ కళ్యాణమునకై లోకములో సంచారము చేయుదురని వినియున్నాను నన్ను 
కరుణింపుడు'' 


బాలుని అమాయికత్వమునకు, అతని మధురమైన మాటలకు ముగ్జుడై నారదుడు (ధ్రువునికి సహాయము 
చేయ నిశ్చయించుకొనెను నారదుడిట్టునెను. “'నీ తల్లీ సూచించన మార్గము సరియైన మార్గము అది నీ 
కోరికను తీర్చును. అందరకూ ఆ నారాయణుడే ఆశ్రయుడు అతనిని ్రార్జింపుము. అతని యందే నీ 
మనసును లగ్నము చేయుము అతనిని ప్రార్థించిన వారి కోర్కెలను అతడు తీర్చునని అందరూ యెరుగుదురు 


“నీమనసును నారాయణుని పై నిలుపుము నీ (ప్రార్హనలను తప్పక వినును, నీ ప్రయత్నములు ఫలించుగాక! 


“కుమారా! భగవంతుడు నిత్యము నిలిచియుండు యమునా నదీతీరమునకు వెళ్ళుము మధువనమను 
పవిత్ర స్థలమును చేరుము. రోజుకు మూడు పర్యాయములు యమునా నదిలో స్నానమాచరించి, ప్రాణాయా 
మము చేయుచూ భగవంతుని రూపమును మనసులో ధ్యానింపుము. అతడు సులభముగా (ప్రసన్నుడగును 
చేమ నీకొక మంత్రమును బోధించెదను ఆ మంత్రమును నిత్యము ఉచ్చరించగా, భగవంతుడు నీ 
నమక్షమునకు వచ్చును. ఆ మంత్రము : ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రమును పదేపదే 
ఉచృరించినచో భగవంతుడు నీ కోర్కెలను తీర్చును ఇదియే భక్తి యోగము, అన్ని యోగములకన్న 
సులభమైనది. మరియు నారాయణునికి అత్యంత ప్రీతికరమైనది! 


అటు పిమ్మట నారదుడు వివరముగా భగవంతుని రూపమును వర్షించుచుండగా (ధ్రువుడు తన 
మనస్సునందు ఆ రూప (ప్రతిబింబమును స్థిరము చేసుకొనెను. అనంతుడమ సర్పముపై పవ్వళించియున్న 
నారాయణుని రూపములో అతవి మనస్సు నిండియుండెను. నారాయణుని నాభినుండి పద్మము మొలకెత్తుట 


76 


శ్రీమద్భాగవతము 


కాని యెట్లు కీర్తించవలెనో తెలియకుండుటచేత కీర్తింపలేకుండెను. అతనికి పదములు దొరకుట లేదు. అందుచే 
నారాయణుడు, వేదములకు (ప్రతిరూపమై మంచువలె తెల్లిగానుండు శంఖముతో ఆ బాలకుని బుగ్గలు విమిరెను 
శంఖము బుగ్గలను స్పృశించిన క్షణములో (ధ్రువునికి జ్ఞానో దయమయ్యెను. మాటలను నేర్చెను. అతని మాటలు 
నారాయణుని వైభవమును వర్ణించు బుషుల మాటలవలి నుండెను. 


(ర్రువుడిట్టనెను. ''నాలో ప్రవేశించి నాకు మాట్లాడు శక్తిరాసగిన నీకు చేతులు జోడించి నమస్కారము 
చేయుచున్నాను ప్రభూ! నాలో నిద్రించియున్న వాక్ళక్తిని మేలుకొలిపినావు. ఇంద్రియములన్నిటియందు 
వ్యాపించి నీశక్తోో వాటికి ప్రాణము పోయుచున్నావు. ఏకైక సత్యము నీవు మాయను, మహత్తత్త్వ అహం 
తత్త్వములను సృష్టించినది నీవు (త్రిగుణములను, ఇంద్రియములకు అధిపతులను సృష్టించినది నీవు. 
వీనన్నిటిలో నీవు ప్రవేశించి, అరణిలో దాగియున్న అగ్నివలె నుందువు నిన్ను గురించిన సత్యము 
తెలియనివారు యీ మాయ నీకు భిన్నముగా నున్నదని తలచెదరు స్వప్నదృశ్యమును చూచుచున్నవావివి 
మేల్కొలిపి జాగ్రత్‌ స్లితిలోనికి తెచ్చినట్టు, బ్రహ్మకు దృష్టినిచ్చి యీ లోకమును చూచునట్లు చేసినావు. 
సర్వము నీవే అయి ఉండగా, యెవరైనను నిన్నెట్టు విస్మరించగలరు? నిన్ను పూజించువారికి జననమరణముల 
నుండి విముక్తి కలిగించెదవు అమాయిక ప్రజలు, తమ ఇంద్రియములను తృప్తిపరచుటకై నిన్ను కోరికలు 
కోరుచూ పూజించువారెంత దురదృష్టవంతులు! వారు మాయచేత మోసపోవుచున్నారు. కల్పవృషము వలె 


నీవు అమృతత్వము ప్రసాదించుచుండగా, నశ్వరమైన యీ శరీర మనుభవించే సౌఖ్యముల కొరకు ్రాకులాడే 
మానవుడు దురదృష్టవంతుడు కాడా? 


“విన్ను తలచుచూ, నీగురించి కధలు వినుచూ, నీ భక్తులు చెప్పుకథలు వినుచుండగా ప్రాప్తించే 
'బ్రహ్మానందానుభవము, (బ్రహ్మ స్థితిని పొందిన ఆనందమునకన్న మిన్న. 


“కేవలము శారీరక సౌఖ్యముల శీ పామావ్య మావవుడు, రధములో ప్రయాణించు 
వ్యక్తిని అకస్మాత్తుగా భూమిమీదకు మృత్యువనే కత్తితో విసరివైవినట్లుగా జీవించుచున్నారు. అట్టివానికి 
బ్రహ్మానంద మెట్టుండునో యెన్నడూ తెలియదు. (బ్రహ్మ స్లితిలో కలిగే ఆనందము నిన్ను నిత్యమూ 
చింతించుటవల్ల కలిగే బ్రహ్మానందమునకు సాటిరాదు. అటువంటపుడు, భౌతిక సుఖములలో ఓలలాడుతూ, 
చెట్టునుండి యెండుటాకులు రాలినట్టు వారి కాలము చెల్లిపోగానే మరణించు మానవులెంత దౌర్చాగ్యులో 
వేరే చెప్పవలెనా? రాత్రిపగలు నిన్నే చింతించునట్టు దయచేసి నన్నను[గ్రహింపుము నీ భక్తులైన సాధువుల 
సత్సంగమును నాకు ప్రసాదింపుము. వారి సాంగత్యములో, నీకధలనే వినుచు ఆనందముతో తన్మయత్వము 
పొందగలను ఆ విధముగా, యెట్టి బాధయులేక, దుఃఖభరితమైన జనన మరణ సముద్రమును దాటగలను. 


““నీ భక్తుల సాంగత్యము కలిగిన వ్యక్తి అశాశ్వతమైన యీ శరీరమును తనకు ప్రియమైన వారిని గురించి 
తలపక, సుఖముగా మందును భార్య, పిల్లలు, యిల్లు, సంపద, వీటి ఆకర్షణకు లోబడక యుండును నాకైతే 
వీ దర్శన భాగ్యమును-ప్రసాదించినావు. కాని యాలోకమునకు కారకుడవైన నీ ఈశ ర రూపము నాకు అవగాహన 
అగుటలేదు. దీనినిబట్టి, నా మనస్సునుండి కోరికలు పూర్తిగా తొలగలేదని స్పష్టమగుచున్నది ప్రళయానంత 
రము యోగసమాధిలో నిద్రిస్తున్న నీ రూపము నేను కాంచుటలేదు ఈ లోకమంతయు నీలోనికి 
ఉపసంహారమొంది, కాలమునకు మరొకరూపమైన అనంతుడు నీకు శయ్య అయ్యెను నీ నాభి మండి బ్రహ్మ 
జన్మించెను ఈ దృశ్యమును ఊహించి నీకు నమస్కరించుచున్నాను 


78 


చతుర్ధ స్కంధము 

నీవు పరమాత్మవు నేను యింకనూ జీవాత్మనే నీవు శుద్దుడవు, జీవుడట్టుకాదు. కోరికలతో మలినుడై. 
యున్నాడు. నీవు జ్ఞానమూర్తివి, జీవుడు అవిద్యతో నిండియున్నాడు. వీవు చైతన్యము, నీవులేని జీవుడు 
చైతన్యరహితుడు. నీకు నాశమనునది లేదు. జీవుడు భ్రాంతిచేత సతమతమగుచు యెప్పుడూ మార్పుచెందు 
చుండును నీవు సనాతనుడవు జీవుడు మరలమరల జన్మించును. నీవు గుణములను శాసింతువు, జీవుడు 
గుణములకు దానుడు 


“'నీవు పరబ్రహ్మము, పురుషుడు, యీ లోకమునకు కారకుడవైన నీకు నమస్కారము! '. 


బాలుడైన భక్తుని చూచి సంతసించి నారాయణుడిట్టనెను. '“నీవు యీ క్లిషార్యమును చేబట్టుటకు 
కారణము. నేనెరుగుదును. నీవుకోరిన దానిని ్రసాదించెదను. నీకు నేనొక శాశ్వత స్థానమును 
ఒసంగుచున్నాను. 


“నీకు ఒసగబోయే స్థానము చుట్టూ సూర్యచంద్రులు వరిభ్రమించెదరు. ఆ స్థానమువకు సప్తర్థిమండలము, 
నక్షత్రములు ప్రదక్షిణము చేయును 


'*వీతండ్రి రాజ్యము వదలివేసిన తర్వాత, నీకు పట్టాభిషేకము చేసి, శాంతి నన్వేషించుచు వెళ్ళిపోవును. 
నీవు యెల్లపుడూ నాయందు, భక్తులయందు భక్తి కలిగి యుందువు. వారి సాంగత్యములో నీకు కాలము 
గడచును ముప్పదివేల సంవత్సరములు నీవు యీ రాజ్యము నేలగలవు. నీవు అనేక యజ్ఞములు చేసి, తిరిగి 
నన్ను చూడగలవు చివరకు నీవు నన్ను చేరగలవు' 


నారాయణుడు అంతర్జానమయ్యెను. ఏకాకిగా నున్న ధ్రువుడు, జరిగిన సంఘటనయందే జీవించుచూ, 
పదేపదే తలచుకొనుచుండెను తండ్రిపాలించు నగరమునకు తిరిగి వెళ్ళుటకు ఆ బాలుడు సంకల్పించెను. 
ఒకవిధముగా అతడు సంతోషించెను, కాని అతని హృదయము జరిగిన సన్నివేశములకు, అంతగా ఉప్పాంగ 
లేదు. తనలో తానిట్టనుకొనెను “నేను నారాయణుని చూచితిని. అతడు నన్నాశీర్వదించెను. బుషులైన 
సనకసనత్ముమారులకు కలుగని ఆనందము నాకు కలిగినది. తెలివితక్కువవాడనై మోక్షము ప్రసాదించమని 
అడుగవైతిని నా మనస్సు లై నిర్భాగ్యము నారదమహర్షి చెప్పినది సరిగా యున్నది. 
'మానావమానములను (గ్రహించుటకిది సరియైన వయసుకాదు' అతని మాటలు అవ్యపెట్టకుండుట నా 
తెలివితక్కువతనము మోతముకన్న అతి తక్కువైనదానిని భగవంతుడు ప్రసాదించెను. ఈ భూమిపై 
జీవితమనే బంధమునుండి విముక్తిని కోరవలసినది. కాని నేనట్టు చేయలేదు నాలో అహంకారము పూర్తిగా 
నిర్మూలము కాలేదు అందుకే నామనస్సు పరిశుద్ధముగ లేకుండెను నేనొక యాచకునివలె ప్రవర్తించుట 
నాకు సిగ్గుగా నున్నది?" 


79 


శ్రీమద్భాగవతము 


42 ధ్రువతార 


నారదుడు (ధ్రువునితో మాట్టూడిన తర్వాత ఉత్తానపాదుని రాజభవనమునకేగెను రాజు అతనికి తగురీతి 
స్వాగతముపలికి గౌరవించి ఉచితాసనము పై కూర్చుండబెట్టేన తర్వాత నారదుడు రాజు నుద్దేశించి యిట్లనెను 
“నీవెందుకు నిరుత్సాహముగా కనుపించుచున్నావు? నీ రాజ్యమునకేమైన ఆపద సంభవించినదా?'' రాజు 
ఒక పెద్ద నిట్టూర్పు విడిచి యిట్లనెను “నేను విర్ణాకీణ్యముగా ప్రవర్హించితిని నా భార్యయందు మోహావేశము 
వలన అయిదు సంవత్సరముల నాకుమారుడు నాదగ్గర నుండి వెళ్ళిపోవునట్టు చేసితిని అతడు అడవిలో 
తిరుగుచున్నాడు అతనికి ఆకలిదప్పులుండవా? లేతవయస్సులో నున్న ఆ బాలుడు అడవిలో కష్టములతో 
యెట్లు జీవించగలడు? భయంకరమైన అడవిలో, అడవిమృగములు, నక్కలు తమ పొట్టను బెట్టుకొనును 
నాఒడిలో కూర్చొనగోరెను. కాని నా మోహాంధకారము చేత అతనికా అవకాశము నివ్వలేదు నా నిర్హక్ష్యమునకు, 
నా భార్య పరుపవాక్కులకు మిక్కిలి బాధపడి నన్ను వదలి వెళ్ళిపోయినాడు అందుచేత నేను నిరుత్సాహముగా 
నుండుటలో అశ్చర్యమేమున్నది?”! 


నారద్దుడు చిరునవ్వు నవ్వి యిట్లనెను. ''నారాయణుని రక్షణలో నున్న నీ కుమారుని గురించి 
విచారింపపనిల్నేదు నీ కుమారుడు ఉత్తమోత్తమ వ్యక్తి కాగలడు. (ధ్రువుని గొప్పతనము నీకు తెలియదు వానిని 
బాలుడని తలపోయు నీకు అతని భవిష్యత్తు అసలే తెలియదు దేవతలు సాధించలేనిదానిని నీ కుమారుడు 
సాధించును నీ బాలుని మూలముగా నీ పేరు చిరస్థాయిగా యీ లోకములో నిలుచును గొప్పవాడైన (ధ్రువుని 
తండ్రిగా ఉత్తానపాదుడను పేరు ప్రసిద్దినొందును. విచారించవద్దు. (ధ్రువుడు త్వరలోనే నీవద్దకు వచ్చును'' 


అయిదు నెలలు గడచినవి కాలము గిడచుచున్నక్‌లది రాజు ఓర్పు తగ్గుచుండెను ఇంతలో అడవినుండి 
ధ్రువుడు తిరిగి వచ్చుచున్నా మ్‌ స , రాజు (ధ్రువునికి స్వాగతము 
చెప్పుటకు వెడలెను. రాజువెంట భార్యలు సునీతి, సురుచి, చిన్నకుమారుడు ఉత్తముడు కూడ ఉండిరి 
నగరసీమ సమీపించిన ధ్రువుని దూరమునుండి రాజు చూచెను రధము నుండి ఉత్సాహముతో ఉరుకువేసి, 
కనులవెంట ఆనందా్రువులు జాలువారగా, (ధ్రువుని గాఢముగా కౌగిలించుకొనెను తండ్రికి, తల్లులకు 
ధ్రువుడు ప్రణమిల్లైను సురుచి ఆలింగనము చేసికొని, ఉద్వేగమొప్పగా గద్గద స్వరముతో “' దీర్హకాలము 
జీవింతువుగాక” అని దీవించెను 


సంవత్సరములు గడచెను (ధ్రువుని రాజుగా పట్టాభిషిన్తుని చేసి, ఉత్తానపాదుడు రాజ్యమువదలి, తపస్సున 
కరణ్యమునకేగెను అనేక సంవత్సరముల తర్వాత, రాజ్యమును అత్యంత వైపుణ్యముతో పరిపాలించి, అనేక 
యజ్ఞములు, అశ్వమేధయాగము జరిపిన తర్వాత, ముప్పదివేల సంవత్సరములు పాలించితినని (ధ్రువుడు 
(గ్రహించెను. నారాయణుని మాటలు అతని మనసులో నిలిచియున్నవి: ముప్పదివేల సంవత్సరములు 


రాజ్యమేలిన తర్వాత, నారాయణుని పాదములచెంత సేరదేర్చుకొనవచ్చని చెప్పి “ను 


త్వరలో తను పొందబోయే స్వేచ్చను తలచుకుని (ధ్రువుడు ఆనందించెను. అతని కుమారునికి 
పట్టాభిషేకము చేసి, తపస్సు ఆచరించుటకు బదరికాశ్రమము వెళ్ళెను ఆత్మను కప్పియున్న యీ భౌతిక 
శరీరమును విడచుటకు తొందరపడుచుండెను యోగములో పూర్తిగా, యిదివరలో వలె, నిమగ్నమై తన 
పరిసరముల నెరుగక యుండెను 


80 


చతుర్ధ స్కంధము 

ఇంతలో మెరయుచున్న రధ మొకటి అతనివడ్డ నిలిచియుండెను, అందుండి నారాయణుని సేవకులైన 
యిద్దరు దివ్యపురుషులు దిగిరి ధ్రువుడు వారిని గౌరవించగా, వారిట్టుపలికిరి. ''కొన్ని సంవత్సరముల 
(క్రిందట, నీవు అయిదేండ్ల బాలుడుగా నున్నపుడు, నారాయణుని ప్రార్థించగా, స్వర్గములో ఒక ఉత్తమమైన 
స్థానమును నీకు(ప్రసాదించెను. నీ చుట్టు సూర్యచంద్రులు, సప్తబుషులు, నక్షత్రములు ప్రదక్షిణములు 
చేయుదురు అంతేకాక నీ ఉత్తమస్టితిని వారు యెన్నటికీ చేరుకొనలేరు మిగిలిన నక్షత్రములు, [గ్రహములు 
స్వర్గములో ఒకస్ట్రానము నుండి మరొక స్థానమునకు వెళ్ళుచుండును కాని నీవు స్పిరముగా నుండెదవు. కృపతో 
యీ రధమునెక్కి, నీకు నిర్దేశించిన స్థానమును చేరుకొనుము''. 


రధము నధిరోహింపబోవుచుండగా, మృత్యుదేవత (ధ్రువుని సమీపించి, వంగి యిట్లనెను ''ఓ ప్రభూ! 
నన్ననుగ్రహింపుము'' (ధ్రువుడు, “'నీకు స్వాగితము'' అని పలికి, మృత్యుదేవత వంచిన శిరముపై తన 
పాదము నుంచి, రధములో ప్రవేశించెను 


43 వేనుడు జన్మించుట 


(ధ్రువుని కుమారుడు ఉత్కలుడు అతడు గొప్పవేదాంతి చిన్నవయసునందే బ్రహ్మ స్తితిని పొందెను అతడు 
సింహాసనమును, రాజరికపు డాబుదర్చములను లక్ష్యపెట్టుకుండెను రాజ్యపాలనములో అతనికి ఆసక్తి లేకుం 
డెను అతని అనాసక్తు చూచి ప్రజలు అతడొక ఉత్తేజములేని అమాయికుడని యెంచిరి వేషధారణయందు 
అశ్రద్ధగా నుండుటచేత అతనిని చూచినవారు యెట్టి గౌరవమును చూపకుండిరి చివరకు ప్రకృతులు అతనికి 
రాజ్యపాలనలో యేమాత్రము నేర్చులేని వాడని భావించిరి అతని తమ్ముడైన వత్సరునికి వారు పట్టుము 


గట్టిరి 


వత్సరుని వంశీయులలో అంగుడనే రాజు ఒకడు జవ్మించెను. అతడు అశ్వమేధయాగముజేసి రాజర్షిగా 
పేరుగాంచెను యాగానంతరము దేవతలు వచ్చి యజ్ఞ హవిస్సులో భాగమును తీసుకొనవలసి యుండెను 
కాని వారిని మంత్రములచే ఆహ్వానించినపుడు వారు రాకుండుటయేగాక తమ భాగమును తీసుకొనకుండిరి. 
అందరూ ఆశ్చర్యముచెంది, యజమానుడైన రాజును యిట్టుడిగిరి '"ఓరాజా! మీరు అగ్నికి సమర్పించిన 
హవిస్సును దేవతలు న్వీకరింపకుండిరి. ఎట్టి పొరపాటు లేకుండ మేము యజ్ఞమును జరిపినాము. మా యందు 
యెట్టి దోషములేదు. మరి దేవతలు రాకుండుటకు కారణము తెలియకున్నది'', 


రాజునకు చాలా విచారము కలిగెను. అక్కడ చేరియున్నవారి నుద్దేశించి రాజు యిట్లనెను. “'మీరందరూ 
చాలా తెలివిగలవారు, నా శ్రేయస్సును కోరువారు, నా దోషమేమిటో యెవరైనను చెప్పగలరా? ఈ స్తితిలో 
చెయ్యరానిదేడైనను చేయుట జరిగెనా? ఇటులెందుకు జరిగెనో నాకు తెలియుటలేదు ఎవరైనను యిట్లు 
జరుగుటకు కారణము చెప్పుగలరా?'' 


వారిలో బుధులు యిట్లు పలికిరి '“ఓ రాజాధిరాజా! ఈ యాగనిర్వహణలో యెవ్వరూ నిన్ను 
నిందింపలేరు దీనికి కారణము మాకు తెలియును నీవు సర్గుణవంతుడవు, సందేహములేదు. కాని నీ 


81 


శ్రీమద్భాగవతము 


పూర్వజన్మలో పాపరహితుడవుకావు. ఆ కారణముచేత నీకు సంతానము కలుగకుండెను. నీకు మేము ఒక 
వహాయము చేసెదము పుత్రుని పొందుటకై వీవు మరొక యజ్ఞమును జేయుము నీచే పూజలందిన 
వారాయణుడు సంతోషించి నీ కోరికను తీర్చును. నారాయణుడే స్వయముగా మెచ్చుకుని నీకు పుత్రప్రాప్తి 
కలుగువట్లు ఆశీర్వదింపగా, అతనితో వచ్చు దేవతలు హవిస్సులో వారి భాగమును న్వీకరింతురు'', 


నారాయణుని ప్రార్షించి గౌరవించుటకు మరియొక యజ్ఞము నిర్వహించు బాధ్యతను వారు స్వీకరెంచిరి. 
యాగము పరిసమాప్తి కానున్న తరుణములో, బంగారు నగలను ధరించి చేతియందు బంగారు కలశముతోనున్న 
రూపము అగ్నినుండి ఆవిర్భవించెను. ఆ కలశమును రాజునకు అందివ్వగా, అందు దివ్యపాయసమును రాజు 
కాంచెను అక్కడచేరిన వారు ఆశీర్వదింవగా రాజు ఆ పాయసమును రుచిచూసి, తన భార్య సునీతకు 


యిచ్చెను. 


కొంత కాలమునకు ఒక పుత్రుడు జన్మించెను యాగఫలితముగా జన్మించిన యీ బాలుడు వేనుడు 
అధర్మమునకు నిలయమయ్యెను బాలుడుగా నున్నపుడే జీవులను బాధించి ఆనందించుచుండెను వయసు 
వచ్చివ తర్వాత వేటకై అడవి కేగుచుండెను తనకు యిష్టమైనపుడు వేటాడుచు, హాని కల్గించని సాధుజంతువు 
అను చంపుచుండెను. అతని క్రూరత్వము చూచి ప్రజలతవికి దూరముగా తొలగుచుండిరి అతడు 
కనిపించినపుడు (ప్రజలు ''క్రూరుడైనరాజు వేనుడు యిటు వచ్చుచున్నాడు'' అని తలచి అతనికి దూరముగా 


పారిపోయెడివారు. సహచరులతో ఆడుచున్నపుడు యెట్టి సంకోచములేక నిర్దాక్షీణ్యముగా వారిని చంపుచుం 
డెను 


రాజు తన పుత్రుని మంచి మార్గములో పెట్టుటకు అనేక ప్రయత్నములు చేసెను సామ, దాన, భేద, 
రండోపాయములమను ప్రయోగించెను. కాని ప్రయోజనము లేకపోయెను అతని స్వభావమును సూర లేకుండెను 
రాజు చాలా విచారముగా నుండెను తనలో తానిట్టనుకొనెను. ''పిల్లలులేనివారియెడల భగవంతుడు చాలా 
దయకలిగి యుండును. ఎందుకనగా దుష్టుడైన కుమారుడు చేయు అకృత్యములు లేకుండుటచే వారు 
నిర్విచారముగా నుందురు. దుష్టుడైన కుమారునికి తండ్రి అయినాడు అపకీర్తికి, ప్రజల ద్వేషమునకు, తీరని 
మావసిక బాధకు గురియగును. ఒక దుష్టపుత్రునివలన యింటికి, కుటుంబమునకు, దేశమునకు హాని 
కలుగుటచేత, తెలివిగలవారు పుత్రుడు కావలెనని కోరరు 


“కావి నా గురించి నేను ఆలోచించగా, భగవంతుడు నాకు సద్వర్తన కలిగిన పుత్రునికి బదులు యీ 
దుష్టపుత్రుని యిచ్చి మేలు చేపెనేమోయని తోచుచున్నది ఈ కుమారుని కారణముగా నాకు సంతోషము 
లేకుండుటచేత యీ జీవితముపై విరక్తి కలుగుచున్నది. ఇట్టి దుర్మార్గుని కన్న పాపమునకు తలయెత్తుకుని 
సజ్ఞనులలో నంచరించలేకపోవు చున్నాను. సత్సుత్రుడు కలిగిన తండ్రి యింత తొందరగా సనా స మార్గమును 
స్వీకరించడు నా కుటుంబముతో మరికొంత కాలముండెడి అనుబంధము దుష్టుడైన యీ పుత్రుని కారణముగా 
యిప్పుడే తెగిపోయెను 


రాజు చాలా విచారములో మునిగియుందుటచేత, యెవ్వరునూ అతనితో మాట్లాడలేకుండిరె 
ఒకరోజురాత్రి నిద్రరాకుండుటచే పక్క-పై అటునిటు పొరలు చుండెను అకస్మాత్తుగా ఒక నిశ్చయమునకు 


వచ్చెను. నిర్భాగ్యుడైన అంగరాజు తవ శయ్యను విడిచి, దానితోపాటు ఇంటిని, ఇల్లాలిని సమస్తమును వదలిపెట్టి 


82 


చళుర్ధ స్కంధము 
ఆ నగరము నుండి వెళ్లిపోయెను మరి యెన్నడూ అతడు తిరిగి రాలేదు. 


రాజు నిర్గమనముతో రాజ్యములోని ప్రజలు దుఃఖితులైరి పుత్రుని దుర్మార్గము రాజు యిట్లు (ప్రవర్తించుటకు 
కారణమని వారు తెలుసుకొనిరి. అంగరాజు శాంతి నన్వేషీంచుచు వెళ్ళిపోయెను మంత్రులు, తదితరులు 
బుషుల వద్దకు వెళ్ళి సలహా యివ్వలసినదని బుషుల నడిగిరి. రాజ్యమునకు రాజుఉండవలెను. అందుచే 
అయోగ్యుడైనప్పటికీ దుష్టుడైన వేనుని రాజుగా చేయక తప్పదని బుషులు సలహా యిచ్చిరి. 


44 వేనుని రాజ్యపాలనము 


రాజ్యములో భయాందోళనలు తాండవించెను ఇంతకు పూర్వమే దుష్టుడుగా పేరుగాంచిన వేనుడు, 
రాజు అయిన తర్వాత మరింత [క్రూరముగా ్రవర్తించుచుండెను. అధికారము, దానికి తోడు అమితమైన 
సంపద, యీరెండూ కలిసి అతని అహంభావమును యినుపడింపజేసినవి పెద్దలయెడ గౌరవము లేకపోయెను, 
సరికదా వీలు కలిగినపుడు వారి నవమౌనించుచుండెను. మిక్కిలి అహంభావము, క్రూరత్వము, నిర్దాక్షిణ్యము 
గల రాజుగా ప్రఖ్యాతికెక్కెను ఎచ్చటనూ హోమములు, యాగములు జరుగెకూడదని ఆజ్ఞ యొసగెను 


బుద్దిమంతులు కొందరు సమావేశమై యీ అరాజక పరిపాలనను ఆపుచేయటుకు మార్గములను పరిశీలిం 
చిరి రోజురోజుకూ అరాజకము మితిమీరుచుండెను వారు సంధిగ్దావస్తలో పడిరి ఇప్పటివలె రాజు తన 
అరాజక పరిపాలనను కొనసాగించినచో, ఇ" భరింపజాలరు రాజ్యములో రాజు లేకున్న 
బందిపోటు దొంగలు దోపిడిదొంగలు దేశములో (ప్రవేశించి ప్రజలను బాధపెట్టదరు రాజ్యములో రాజు 
ఒకడు ఉండవలసి వచ్చుటచేత వేనుడు రాజుగా నియమితుడయ్యెను అతడా పదవికి అనర్హుడని తెలిసియున్న 
ప్పటికీ, పరిస్థితులు దారుణముగా దిగజారునని యెవరూ ఊహించలేదు ప్రతిఒక్కరి భయాందోళనలకు 
అతడే కారణము. వారిలో ఒకరు, రాజైన వేనుడితో మాట్టూడి, అతనికి కర్తవ్యమును తెలిపినచో బాగుండునేమో 
యని వారు భావించిరి ధ్యత వహించిరి. అందుచేత తిరిగి పరెస్లితివి చక్కబెట్టుట 
వారి బాధ్యతయని గుర్తించిరి 


మంత్రులు బుషుల వద్దకు వెళ్ళిరి. బుషులు చేతనైనంత వరకు సహాయము చేయుట కంగీకరించిరి 
రాజు వద్దకు వెళ్ళి, అతి కష్టముతో వారి ఆ(గ్రహమును ని(గ్రహించుకుని, మృదు వచనములతోనిట్టు పలికిరి 
“కుమారా! మేము చెప్పునది జాగ్రత్తగా వినుము నీ జీవితము, నీ సంపద, సీ పేరు ప్రఖ్యాతులు ప్రమాదములో 
చిక్కుకుని యున్నవి త్రికరణశుద్దిగా -- మనస్సు, వాక్కు, కార్యము ఒకటిగా నుండుట -- ధర్మము 
నాచరించినచో గొప్పతనము చేకూరును నీవు యిప్పుడాచరించు చున్న ఆధర్మ పరిపాలన సీక్రుగాని దేశమునకు 
గాని శేమముకాదు నీ ప్రజలను రక్షించవలెనుగాని బాధపెట్టురాదు ధర్మమును, భగవంతుని లక్యపెట్టుని 
రాజు నరకము పాలగును నీవు యజ్ఞములు చేసి దైవమునకు ప్రీతి కల్షించవలసి యున్నది నీవు చేయుటలేదు 
సరికదా, చేయబోవు వారిని చేయకుండ ఆపుచేసితివి నీవు తప్పుగా నడచుకొనుచున్నావు మా సలహా 
పాటించి, నీ విధానములు మార్చుకొనుము ఇప్పటికైనను మించిపోయినది లేదు మా మాటలను విన్నచో 
నీకు, నీ ప్రజలకు శ్షేమము కలుగును దుష్ట్రపరిపాలన విడిచిపెట్టి, అందరికీ మేలు చేయుము” వారి 


83 


శ్రీమద్భాగవతము 


విన్నపములను రాజు వేనుడు పెడచెవిని పెశ్టైను అతిడిట్టునెము. ''నేనుకాదు, మీరు అధర్మమార్గము 
ననుసరించుచున్నారు. మిమ్ములను రక్షించుచున్న నన్ను వదలి, నాకు బదులుగా మరొక దైవమును మీరు 
పూజించుచున్నారు. డైవమునకు ప్రతిబింబము రాజు, అందుచే రాజును దైవముగా పూజించ వలెను 
మరియొకరిని కారు స్వర్గవాసులందరికీ రాజు శరీరమే గృహము, అందుచేత రాజునైన నన్ను మీరందరూ 
పూజించవలసియున్నది. నేను నారాయణుడను, అత్యుత్తమ గౌరవము నందుకొనుటకు తగినవాడను ఈ 
సత్యము తెలియని (ప్రజలే నరకమునకు వెళ్ళెదరు, నేను కాదు మీరందరూ భర్తలయెడ (ప్రేమలేని 
భార్యలవంటివారు మీరు చెప్పే యజ్ఞపురుషుడెవరు? అతడు రాజు ఇకముందు యజ్ఞములను నన్ను 
గౌరవించుటకు జరుపవలెను నాకు హోమములు, నా పేరిట ఆహుతి చేయవలెను మీ రాజునైన నన్నుతప్ప 
యింకెవరినీ పూజించుటకు వీలులేదు”! 


వేనుని మాటలకు బుషులు దిగ్రాంతి చందిరి కొంతసేపు అతని వైపుచూచి, యీ దుర్మార్గుడు రాజుగా 
నున్నంతవరకు దేశభవిష్యత్తు యెట్టుండునో యని యోచించిరి ఇంతవరకు నిగ్రహించుకున్న వారి ఆగ్రహము, 
వేనువి మాటలకు, అతడు కురిపించిన అవమానములకు ఒక్కసారిగా బయటికి వచ్చెను వారిలో వారిట్టనుకొ 
నిరి. “'ఇతడు మరణించక తప్పదు 


“'యక్టేశ్వరుడైన నారాయణునితో సమముగా తనను యెంచుతున్నాడు ఆ విధముగా తన విధిని తానే 
నిర్ణయించుకున్నాడు తన అహంభావమునకు భగివంతునిచేత యింతకుమునుపే విహతుడైనాడు (ప్రజలను 
రక్షించుటకు యీ చేనుని మనము నొశనము చేయవలెను! ! 


వారు మనస్సులో మృత్యుదేవతను ఆహ్వానింపగా, మృత్యువు వేనుని ప్రాణములను హరించెను తిరిగి 
చూడక బుషులు వారి ఆశ్రమములకు వెళ్ళిపోయిరి 


45 పృథు మహారాజు 


- కొంతకాలము గడచెను. దేశమును పాలించు రాజు లేకపోవుటచేత, ప్రజలను రోచుకొనుటకు యిదియే 
సమయమని యెంచి బందిపోటు దొంగలు నగరములో (ప్రవేశీంచిరి. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున బుషులు 
కూర్చుని యుండగా, దూరముగా ధూళిమేఘమును చూచిరి వారు కుతూహలముతో దీనికి కారణమేమై 
యుండునా అని పరిశోధింపసాగిరి. రాజు లేకుండుటచేత నగిరమును దోచుకుని బందిపోటుదొంగలు 
గు(ర్రములపై తిరిగి వెళ్ళుటచేతి రేగిన ధూళియని వారు కనుగొనిరి రాజ్యములో రాజు లేకపోవుట యెంత 
కీడును కలిగించునో ఆ బుషులు (గ్రహించిరి ఈ పరిస్టితి కలుగుటకు కొంతవరకు తాము బాధ్యులమని 
విశ్వసించి, ఆ రాజ్యములోని ప్రజలను యీ దౌర్చాగ్య స్టీతి నుండి కాపాడుటకు యేదైన చేయవలసియిన్నదిని 
వారు తలచిరి. ఆ రాజ్యములోని ప్రజలు దుర్మార్గుడైన వేనుని పరిపాలనలోను, ఆ తర్వాతి బందిపోటు 
దొంగలచేతను మిక్కిలి యిక్కట్లకు పాలయిరి. 


అంగరాజు భార్య సునీతకు తిన కుమారుడైన వేనునిపై విశేషమైన (ప్రేమ యుండుటచే అతిని భౌతిక 


84 


చతుర్ధ స్కంధము 

కాయమును దహనపరచుటకు ఆమె అంగీకరించదని బుషులకు తెలియును ఆమెకున్న మాంత్రిక శక్తులచే 
తను, కౌషధములచేతను, ఆ మృతరేహమును కాపాడుచుండెను. బుషులు ఆమెవద్దకు వెళ్ళి, వేనుని 
మృతశరీరము నిమ్మని అడిగిరి. బుషులు ఆ మృతదేహమందు తొడలను చిలకగా, అందునుండి అనాకారిగా 
నల్లగా నుండు పురుషుడు ఉద్భవించెను ఆ పురుషుడు వేనునిలోని దుష్టత్వము మూర్తీభవించినట్టుండెను 
అతనిని నిషాదుడను పేరుతో పిలుచుచుండిరి అతని వంశీయులు నిషాదులుగా పేరొందిరి 


ఆ తర్వాత బుషులు మృతదేహను కుడిభుజమును మొదట చిలికి, పిమ్మట యెడమ భుజముగూడ 
చిలికిరి. వాని నుండి ఒక పురుషుడు ఒక (స్త్రీ జన్మించిరి వారు నారాయణుడు, లక్ష్మీదేవి అవతారములు 
వారిని బుషులు పొగడి యిట్లనిరి. “ఈ పురుషుడు పృధువు అనుపేరుతో, యీ (స్త్రీ అర్చిస్సు అను 
"పేరుతో వ్యవహరింతురు వారు భార్యాభర్తలుగా జీవించి, యీలోకములో ప్రఖ్యాతి గాంచెదరు పృధుచక్రవర్తి 
అత్యంత వైభవముగా రాజ్యము పరిపాలించును!! 


పృధువు జన్మించి నందుకు సంతోషించి, బ్రహ్మాది దేవతలు యీ గొప్ప సంఘటనను తిలకించుటకు 
భూమికి దిగివచ్చిరి 


పృధువు జన్మించినపుడు, స్వర్గములో మేళ తాళములు మోగెను సిద్దులు భూనిపై పుష్పవర్షము 
కురిపించిరి భూమికి దిగివచ్చిన బ్రహ్మ, దేవతలు, దేవర్దులు కొత్తగా పుట్టిన ఆ బాలుని చూచిరి ఆ బాలుని 
కుడిచేయిని పరీక్షించి, బ్రహ్మ యిట్లనెను. ''ఆహా! ఈ బాలుని చేతియందు వక్రము, పాదములందు 
పద్మచిహ్నములు గలవు ఇతడు నారాయణుని అవతారముగా లోకమును రక్షించుటకు వచ్చెను?! 


పెరిగి వయసు రాగానే పృథువు పట్టాభిషిక్తుడయ్యెను (ప్రతిఒక్కరు పృధుమహారాజుకు కానుకలు తెచ్చిరి 
నదులు, సముద్రములు, పర్వతములు, వృక్షములు, గోవులు, పక్షులు, లేళ్లు కూడ కానుకలు తెచ్చెను 
ఆకాశము, భూమి, సకల జీవరాసులు కానుకలు తెచ్చెను సింహాసనముపై కూర్చునియున్న పృథువును 
నదీ జలములచేత అభిషేకించగా, అతని ముఖము (ప్రకాశమానముగా నుండెను అతని ప్రక్కనే భార్య అర్చిస్తు 
కూర్చొనెను 


దేవతలు, ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా సమర్పించిరి ఉత్తరదిక్కునకు అధిపతియైన కుబేరుడు, 
గంధర్వులు ఒక అందమైన ఆసనమును కానుకగా నిచ్చిరి చంద్రునివలె తెల్లగా నుండు ఛత్రమును వరుణుడు 
కానుకగా తెచ్చెను వాయువు చామరములను, ధర్ముడు ఒకమాలను కానుకలుగా నిచ్చిరి ఇంద్రుడు 
కిరీటమును, యముడు సంయమనమను దండమును కానుకగా నిచ్చిరి వేదరక్షితమైన కవచమును బ్రహ్మ 
కానుకగా నివ్వగా, చదువుల తల్లి సరస్వతి ముత్యాల దండను కానుకగా నాసగాను నారాయణుడు చక్రమును, 
అతని భార్య లక్ష్మి సంపదను యిచ్చిరి. రుద్రుడు ఖడ్గమును, పార్వతి రక్షణ కవచమును కానుకలుగా నొసంగిరి 
చంద్రుడు తెల్లని గుర్రములను, త్వస్తరుడు రధమును యిచ్చిరి. అగ్ని ధనుస్సును, నూర్యుడు తన 
కిరణములవలె ఉండు అమ్ములను యిచ్చిరి. భూమి పాదుకలను యిచ్చెను ఈ పాదుకలు యెక్కడికైనను 
గొనిపోగలవు న్వర్షవాసులు తమ పూలతోటల నుండి (ప్రతిదినము పువ్వులను పంపుచుండిరి. నృత్యసంగీత 
వాద్యములను దేవతలు కానుకగా నొసంగిరి. మరియు సంకల్పింవినంతనే అదృశ్యమగు శక్తిని కూడ 
ప్రసాదించిరి ముషులు ఆశీర్వదించిరి సముద్రము శంఖములను రాజునకు సమర్చించెను నదులు, అతడు 
వెళ్ళునపుడు సులభముగా దాటుటకు మార్గము నిచ్చుచుండెను 


85 


శ్రీమద్భాగవతము 


సూతవంది మాగధులు పృథువు వైభవమును కీర్తింప మొదలిడిరి పృధుచ క్రవర్తి నవ్వి హెచ్చు స్వరముతో 
పలికెమ. వర్గాభ్ర గర్జనమువలె అతని న్వరము అందముగా నుండెను. అట్టి స్వరముతో నిట్లనెను "మీ 
మధురమైన మాటలతో కూడిన పొగడ్తలను చాలింపుడు పరిపాలనలో నేర్చు సంపాదించిన వాడను కాను. 
మీరు నాపై వర్షించు పాగడ్తలకు అర్హత పొందుటకు నేను కృషిచేయవలసి యున్నది నన్నుకాక, భగవంతుని 
క్రీర్తింపుడు నేను ఉత్తమ (ప్రభువుగా బుజావైన తర్వాత మీరు నన్ను మీ యిష్టము వచ్చినట్టు పాగడవచ్చు 
ఇప్పుడుకాదు మీ పొగడ్తల నందుకొనుటకు అర్హులు అనేకమంది యిక్కడ నమావేశమై యుండగా, నన్ను 
మీరు "లేదు, 


“వినయ సంపన్నుడైన యే వ్యక్తికూడను, మున్ముందు కలుగబోయే మీరు చెప్పిన గుణములను యిప్పుడు 
అంగీకరింపలేడు ఎంతో గొప్పతనము, అత్యంత నైపుణ్యము, కీర్తి ప్రఖ్యాతుల నార్జించి యున్నప్పటికీ, 
వినయముకల్లిన వ్యక్తి తన యెదుట యితరులు తన్ను పాగడుట కంగీకదింపడు మీరు నన్ను అదేపనిగా 
పాగడుచుండుటచేత నాకు లజ్జగా ఉంటున్నది కాబట్టి మీరు యీ పని మానివేయుడు"' 


పృధువునకు పట్టము గట్టిన తర్వాత, అతడు లోకరక్షకుడై ప్రఖ్యాతి పాందునని బుషులు ఆశీర్వదించిరి 


46 పృథువు ఆగ్రహము 


రాజుగా పట్టాభిషిక్తుడైన పృధువును 'లోకరక్షకు' డని దేవతలు పిలిచిరి ఆ మాటల వెనుకనున్న అర్హమును 
గుర్తించిన రాజు, ముందు కర్తవ్యము చాలా ట్లష్టమైనదని కనుగొనెను అతడు (ప్రజలు కృశించి మిక్కిలి నీరసించి 
యుండుట చూచెను వారు సరియైన ఆహారము, పోషణ లేక మిక్కిలి బాధలలో నుండిరి ఆ (ప్రజలు 
రాజుతో విట్టవిరి “'ప్రభూ! దయచేసి మాకు ఆహారమును ప్రసాదించండి తొర్రలో నున్న అగ్నిచేత చెట్టు 
దగ్జమైనట్టు, మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకు పోవుచున్నా 'ము మా ్రధానాంగములు 
బాధపడుచుండుట చేత మేము పని చేయలేకపోవుచున్నాము మాకు అన్నము పెట్టండి పూర్వపు రాజు 
భుజములను బుషులు చిలకగా, మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్దరించెదరని వినియున్నాము. ఈ ఆకలి 
బాధనుండి మమ్ము రక్షించి కాపాడవలెను”. 


పృథువు ఒక కణము యోచించెము. ఆరోగ్యమును, పోషణను యిచ్చే ధాతువులను భూమి నమిలివేసినదని, 
అవి తిరిగి మొలకెత్తకుండ చేయుచున్నదని రాజు (గ్రహించెను ఈ కారణము చేత భూమిపై ఆ(గ్రహము 
చెంది, శిక్షంపనెంచెను. తన విల్లందుకొని ఒక అమ్మును భూమికి (గ్రుచ్చుకొనునట్టు వదలెను భూమాత 
భయపడి గోవురూపము ధరించి రాజు నుండి పారిపోయెను. తోకనెత్తి వణకుచున ్న కాళ్ళతో ఆ గోవు భూమి 
అంతటా పరుగిడెను (క్రోధముతో కనులు యె(ర్రబడగా, రాజు గోవును వెంబడించెను. గోవు పర త సానువుల 
క్రిందగా వెళ్ళి, లోయలలో ప్రవేశించి, అక్కడ నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజునుండి తప్పించుకొను 
టకు యత్నించెమ కావి రాజు అలువులేక గోవును వెంబడించుచునే యుండెను ఎక్కడకు వెళ్ళిననూ, 
గోవు వెమదిరిగి రాజు తనను వెంబడించుట చూచుచుండెను. ఎవరూ తనను రక్షించువారులేరని గోవు 
తెలుసు కొనెను చివరకు రాజు పాదములపైబడి యిట్లనెను. ''దయచేసి నన్ను రక్షింపుము. నీవు ధర్మ ప్రభు 


86 


చతుర్ధ స్కంధము 
వువు. ఈ విధముగా నావంటి (స్త్రీని వేధించుట తగదు, (స్త్రీహత్య మహాపాపమని వీకు తెలియును. ఆమెలో 
దోషమున్నప్పటికీ చంపరాదు నేను నీకు యెట్టి హాని చేయకున్నప్పటికీ నన్ను చంపబూనుకున్నావు. నన్ను 
చంపినట్టయిన, నీ రాజ్యము నెక్కడ |ప్రతిష్టించుకొనగలవు''. 


పృధు విట్లనెను. ''భూమాతా! నీవు తప్పు మార్గములో నున్నావు. అందుకే నిన్ను శిక్షింప బూనుకున్నాను. 
మానవులు చేయు యజ్ఞములలో హవిస్సులో నీకు భాగము యిచ్చినప్పటికీ, తిరిగి నీవు ఆహారము 
నిచ్చుటలేదు. నీ విధిని నీవు నిర్వహించకపోవుటచేత నిన్ను శిక్షించవలసి యున్నది గోవు రూపములో 
గడ్డిని మేయు చున్నప్పటికీ, పాలను పిదుకుట లేదు. నీవు స్వార్హముతో (ప్రవర్తించుచున్నావు నా పరిపాలనను 
నువ్వు ధైర్యముగా విస్మరిస్తున్నావు చాలా కాలము (క్రిందట (బ్రహ్మ నీకొసగిన ఆరోగ్యదాయులైన మూలికలను 
నీలో నిముడ్చుకున్నావు. నా ప్రజలు ఆకలితో బాధపడుచున్నారు వారి ఆకలిని తీర్చి సముదాయించవలెను. 
ఇతరుల (శ్రేయస్సు తలంచని వారిని, మొగివారైనా ఆడవారైనా సరే రాజు చంపవలసినదే, అట్లు చంపిననూ 
పాపముగా పరిగణింపరు నాకు ధర్మశాస్త్రము తెలుసును. అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కర 
లేదు! నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచములేదు నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారముగా 
యిచ్చెదను. యోగముచేత తిరిగి నేను రాజ్యమును ప్రతిష్టించగలను"' 


'కోధముతో నిండిన కనుబొమలు, పిడుగువంటి స్వరము, బాణమును యింకా యెత్తి యుంచుటను 
జూచి భూమాత వణకసాగెను ఆమె యిట్లనెను, “నీవు ఉత్తమోత్తమ ప్రభువువని యెరుగుదును జీవులకు, 
జడములకు నిలయముగ నన్ను సృష్టించినావు వీరందరికీ నన్ను తల్లిని జేసినావు నీవే నాపై ఆయుధములు 
ప్రయోగించిన, యిక నన్ను రక్షించువారెవరు? సముద్రములో అట్టడుగున నేను మునిగి యున్నపుడు, నీవు 
వచ్చి నన్ను లేవనెత్తి , సముద్రముపైన (ప్రతిష్టించినావు ఆనాటి ఆదివరాహమే నీవు ఈనాడు మానవరూప 
ములో నన్ను, నాపిల్లలను రక్షించుటకు వచ్చినావు కాని, నేను చూచునదేమి నా ప్రభువు, నా స్వామి 
బాణముతో నన్ను చంపుటకు బెదిరించుచున్నాడు (ప్రభువు లీలలు నావంటి సామాన్య వ్యక్తులు అవగాహన 
చేసుకొనలేరు నాపై కరుణ చూపుము 


“నా మొరను జా(గ్రత్తగా వినుము. తేనెటీగ అనేక పుష్పములనుండి ఒకొక్క బిందువును తెచ్చి తేనెను 
తయారుచేయును ఇట్లు చేయుటకు ఆ యీగి యెంతో శ్రమ పడును జ్ఞాని సత్య" జ డి 
పలువురు వ్యక్తుల నుండి సమకూర్చుకొనును వానిని తాను జీర్లము చేసుకుని జ్ఞానమును ప్రభవింప జేయును. 
అటులనే, నా నుండి పొందుటకు, యెంతగానో ప్రయత్నము చేయవలసి యున్నది ఈ లోకము నుండి 
మంచిని పొందుటకు మానవులకు బుషులు అనేక విధులను నిర్లయించిరి అనేక యాగములు, కర్మలు 
పరలోక ప్రాప్తికై యేర్చరచిరి సరియైన మార్గములో నడచి పూర్వులు నిర్లయించిన విధులు శ్రద్దతో పాటించిన 
వారు తప్పక లాభమును పొందగలరు (ప్రజలందరూ ధర్మపరులైనపుడు, బుషులు నిర్దేశించిన వానిని వారు 
చేయుచుందురు 


“కాని కాలక్రమములో వేనుని వంటి పాపాత్ములు నన్ను పాలింపరొడగిరి ఈ భూమిపై పాపము 
విసృతమయ్యెను దొంగలు, దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా, నన్ను రక్షించువారు లేకపోయిరి. ఆ 
విధముగా ప్రతిఒక్కరు నన్ను నిస్మరించుటచేత, బ్రహ్మ కానుకలుగా యిచ్చిన విలువైన మూలికలు, యితర 
పోషకపదార్హములు, అనర్హులచేతిలో దుర్వినియోగమగుచున్నవని (గ్రహించితిని (ప్రజలు యీ ధాతువులను, 


87 


శ్రీమద్భాగవతము 


మూలికలను యితర పదార్థములను వినియోగించుట కనర్హులని తలచి, వానిని నేను దిగమ్రింగితివి. నేను 
వానిని దాచివేసితినని వీవు అనుట నమంజసముగనే యున్నది. ఈ భూతలముపై అవి యిక మొలకెత్తలేవు. 
ఇక నానుండి ఉత్తమమైన వావిని బయటకు తెచ్చుట నీ చేతిలో నున్నది. నీవు సరియైన (ప్రక్రియ చేత 
నాలోనున్న వాని నన్నింటినీ బయటికి తెప్పించగలవు. 


“నేను పాలను పిదుకుటకు నాకొక దూడనిమ్ము. నీవు సరియైన పాత్ర నొకదానిని తెచి వచో, అందు 
పాలను పీదుక వచ్చును. పాలను పిదుకుటకు తగిన వ్యక్తిని చూడుము నాక | చేసినచో 
వర్షపునీరు నిలుచును, లేకున్న నీరు ప్రవహించిపోయి బీడుభూమిగా నుండును, భూమాత మాటలను 
పృధుమహారాజు నినుచుండెను. అతని చేతినుండి అమ్ము, భుజమునుండి అప్రయత్నముగా విల్లు జారి 
'క్రిందపడెను అతని నేత్రములు ఆలోచనా పూరితములయ్యెను. పృథు వామెతో నిట్టుపలికెను ''భూదేవీ! 
నీవు పలికినది సమంజసముగా నున్నది. నీ నుండి ఎక్కువ లాభమును పొందుట నాకర్తవ్యమై యున్నది 
మానవుడు కృషి చేయవలెను. నిన్ను దున్ని, విత్తనములు నాటి, మొక్క అయిన తర్వాత పోషించవలసి 
యున్నది స్వర్గవాసులు ఆయా బుతువులలో వర్షములు కురిపించగా, మానవుల కృషికి నీవు తగిన ఫలితము 
నిచ్చెదవు నీ విలువను మానవులు విస్మరించిరి విస్మరించినను నీవు లాభమొనగూర్తువని వారు తలంచిరి 
“భూదేవి ఓర్పు! అనే నానుడి చిరకాలముగా వాడుకలో గలదు అట్టి నీ ఓర్పు నశించినదనగా, యీ 
లోకము పాపభూయిష్టమైనదనుట స్పష్టము విచారించవడ్డు నేను సరిదిడ్గెదను'' 


47 భూదేవినుండి పాలుపిండుట 


చాలా సేపు తనలో తాను ఆలోచించి, మనువును దూడగాచేసి తాను స్వయముగా పాలుపిదుకుటకు 
నిశ్చయించుకొనెను. భూమాతనుండి ఆమెలో దాగియున్న మూలికలు, విలువైన ధాతువులను, తన ప్రజల 
ఉపయోగార్లము, పిండసాగెను. ప్రతిఒక్కరితో సరియైన దూడ, పీరుకువాడు ఉన్నచో, ఆమె నుండి వారు 
కోరినదానిని పొందవచ్చునని చెప్పెను 


జ్ఞానులు ఆమెనుండి జ్ఞానమును పిదికిరి బృహస్పతిని దూడగజేసి, బుషులు వేదము లను శ్షీరమును 
పిండసాగిరి. ఈ క్షీరము నుంచుటకు వాక్కు, శ్రవణము, మనస్సులతో జేసిన పాత్రను వివియోగించిరి 
దేవతలు ఇంద్రుని దూడగా వావర్చి ఒక బంగారుపాత్రలో ఆమె మండి సోమరసము (అమృతము), వీర్యము, 
ఓజన్సు, బలమును పిండిరి. దైత్యులు, దానవులు (ప్రహ్లాదుని దూడగాజేసి, ఒక యినుపపాత్రలో సుర, 
ఆసవములను నింపిరి గంధర్వులు అప్పరసలతో కలిసి, విశ్వావనును దూడగా జేసి పిదుకగా పద్మములతో 
చేసిన పాత్రయందు సంగీతమను శ్షీరము లభించెను. ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి 
విమటకెంతో రమ్యముగా నుండెను. 


పితృదేవతలు అర్యముని దూడగా చేసి పిదుకగా, కాల్చవి మట్టిపాత్రలో గుర్రములకు ఆహారమైన గవ్యము 
లభించెను. కపిలుని దూడగా జేసి సిద్దులు భూమినుండి అణిమాది సిద్దులను (గ్రహించిరి విద్యాధరాదులు 
యధేచ్చగా ఆకాశములో విహరించు శక్తిని సంపాదించిరి. కింపురుషులు మయువి దూడగాచేసి, మాయ అనే 


చతుర్ధ స్కంధము 
శ్నీరమును పిదికిరి 


యక్ష రాక్షస, భూతపిశాచములు రుద్రుని దూడగను, పు(రైమ పాత్రగను జేసి, ద్రాక్షరసము రక్తము 
కలిపిన ద్రవమును పిదికిరి సర్పములు తక్షకుని దూడనుజేసి భూమి నుండి విషమును (గ్రహించినవి. పుట్టును 
పాత్రగా జేసినవి, గోవులు యెద్డును దూడగా జేసి, కావలసినంత పచ్చగడ్డిని రాబట్టినవి. 


వృక్షములు రావిచెట్టును దూడనుజేసి, ప్రాణాధారమైన రసమును భూమినుండి (గ్రహించినవి హిమవంతుని 
దూడగాజేసి పర్వతములు భూమినుండి శంఖములు, యితర విలువైన వస్తువులను లభింపజేసుకొనెను 


భూమాతనుండి (ప్రతిఒక్కరూ వారికి కావలసిన వానిని పొందిరి; వారు, వారిలో ఉత్తముని దూడగా 
నియోగించిరి 


భూమాత సమృద్దిగా అందరకూ యిచ్చిన కానులకు పృథువు సంతోషించి, ఆమెను తన 'పప్రియవుత్రికగా 
స్వీకరించెను. అప్పటినుండి, భూమాత పృధ్వియను పేరు పొందెను. 


తన వింటి కొప్పుతో పర్వత శిఖరా[గ్రభాగమును పగులగొట్టి, ఆ మట్టితో భూమిలోని బొరియలను 
పూడ్చి సమతలముగా నుండునట్లు చేసెను ప్రజల హృదయములను చూరగొన్న మొట్టమొదటి రాజు 
పృధువు. అప్పటినుండి దేశమును పరిపాలించు రాజులను 'రజస్‌' అని పిలుచుచుండెడివారు. ప్రజలను 
రంజింపచేయుటచేత యీపేరు సార్ధకమయ్యెను. 'రంజయతి ఇతిరాజు. పృథువు ఆది రాజు అయ్యెను 


48 తొంబదితొమ్మిది అశ్వమేధములు 


సరస్వతీ నది ఒకచోట మలుపు తిరిగి యుండుట గమవించవచ్చును. ఊ స్ట్రలము వద్ద నదీ ప్రవాహవ'" 
మళ్ళి తూర్పు దిక్కుగా ప్రవహించుట (ప్రారంభమగును. ఇచ్చట నుండియే దృషద్వతి యను నది సరస్వ 
కలిసి ప్రవహించును ఈ రెండునదుల నడుమ ఒక ప్రదేశము గలదు. దేవతలు ఆ (ప్రదేశమును పవిత్ర 
భూమిగా పరిగణించి, బ్రహ్మావర్తమనుపేరుతో పిలుచుచుండిరి. 


ఆ పవిత్ర స్థలమందు అశ్వమేధ యాగములు జరువుటకు పృథుమహారాజు నిశ్చయించెను. మహారాజు 
నిశ్చయము వినిన ప్రజలు (ప్రతి ఒక్కరును వలసిన వస్తువులను కానుకలుగా తెచ్చిరి. భూమి గోవు రూపము 
ధరించి, యజ్ఞశాలలో అవసరమైన వస్తువులనన్నిటిని, పాలు, వెన్న, హవిస్సు, యితర పవిత్ర వస్తువులను, 
పిదుకసాగెను. నదులు యజ్ఞశాలవరకు (ప్రవహించి, ద్రాక్షరసము చెరుకు రసము నందిచ్చెను. వృక్షములు 
తేనెతో నిండిన ఫలముల నిచ్చెను. సముద్రము విలువైన వజ్రము, కెంపు, నీల, పచ్చ, మొదలైన రాళ్ళను, 
పర్వతములు నాలుగు రకములైన భోజన పదార్ధములను తెచ్చియిచ్చెను. ఆహూతులందరూ చేతుల నిండుగా 
కానుకలను తెచ్చి రాజునకు యిచ్చిరి. 


నారాయణుడు, బ్రహ్మ, మహాదేవుడు, దిక్పాలకులు, దేవర్షులు, గంధర్వులు, అప్పరసలు యజ్ఞశాలకు 


89 


శ్రీమద్భాగవతము 


విచ్చేసిరి తొంబది తొమ్మిది యజ్ఞములు పూర్తి అయ్యెను. 


మారు యజ్ఞములు పూర్తిచేసి, 'శత[క్రతుడు' గా "పేరొంది ఇంద్రపదవిని పొందిన ఇంద్రుడు, తన స్థానమునకు 
భంగము కలుగునేమోయని ఆందోళన చెందెను. పృథుమహారాజును అందరూ శ్ఞాఘించగా, అతని వైభవమును 
జూచిన ఇంద్రునకు అసూయ కలిగెను ఒక మానవుడు తనకంటి గొప్పువాడగుట ఇంద్రుడు సహించలేకపో 
యెను అందుచేత నూరవ యజ్ఞమునకు ఆటంకము కల్గించి పూర్తి కాకుండ చేయుటకు నిశ్చయించుకొనెను 


మారవ యజ్ఞము జరుగుచుండగా, ఇంద్రుడు పాషండుని వేషము ధరించి, యజ్ఞాశ్వమును దొంగిలించెను 

ఆవేషము ఒక కవచముగ పనికివచ్చెను అందరకూ అతడొక పవిత్రమైన సాధువువలె గోచరించెను. పృధువు 
కుమారుడు దొంగిలించిన వానిని పట్టుకుని యజ్ఞాశ్వమును రక్షించుటకు సన్నద్దుడయ్యెను అత్రిమహర్షి 
రాకుమారునికి యజ్ఞాశ్వముతో నున్న ఇంద్రుని జూపెను యువకుడైన రాకుమారుడు దొంగను వెంబడించెను, 
దగ్గరకు వెళ్ళుసరికి, కాషాయ వస్త్రములను ధరించి శరీరమునకు బూడిద పూసుకుని జడలు కట్టియున్న 
సన్యాసిని కాంచెను. పొరపాటున ఒక సన్యాసిని వెంబడించుచున్నానని తలచి, అతనికెట్టి హానియు కలిగింపకుం 
డెను తిరిగివచ్చిన యువరాజుతో అత్రి యిట్లనెను “కుమారా! ఈ యజ్ఞాశ్వమును దొంగిలించిన వాడు 
ఇంద్రుడు అతడు దేవతగా నుందుటకు అనర్హుడు. అతనిని చంపుటయే తగిన శిక్ష ఆ విధముగా చేయుటకు 
సంకోచింపవద్దు'' మరల రాకుమారుడు, దైవమున కపచారము గావించు ఇంద్రుని వెంబడించుటకు వెళ్ళెను 

అశ్వమును వదలి ఇంద్రుడు అదృశ్యమయ్యెను విజయముతో యజ్ఞాశ్వమును తీసుకుని రాకుమారుడు 
యజ్ఞశాలలో (ప్రవేశించెను అతని విజయమునకు సంతోషించి రాకుమారుని ' విజితాశ్వు'డను పేరుతో 
పిలుచుచుండిరి మరొక పర్యాయము ఇంద్రుడు తన జిత్తులను ప్రయోగింప యత్నించెను అకస్మాత్తుగా 
యజ్ఞశాలను చీకటి ఆవరించెను ఆ చీకటిని తోడుపాటు చేసుకుని, కట్టుకొయ్యకు బంగారు గొలుసతో 
గట్టిన అశ్వమును గొలుసుతో సహా దొంగిలించెను అక్కడచేరిన ఆహూతులకు అత్రి ఇంద్రుని చూపెను 

మరల ఇం(గ్రుడు సన్యాసివలె వేషము ధరించుటచేత, విజితాశ్వుడు మరొకసారి అతడు పవిత్రుడని తలచి 
మోసపోయెను, తిరిగి అత్రిచే (పేరేపితుడై, తేలికగా మోసపోయినందుకు (క్రోధావిష్టుడై విజితాశ్వుడు తన 
వాడి బాణమును ఇండద్రునిపై ప్రయోగించెను అశ్వమును వదలి ఇంద్రుడు అదృశ్యమయ్యెను. 


ఇంద్రుని నక్కజిత్తులు ప్రజలపై తీవ్రప్రభావమును కలిగించెను అతని వేషము ఆకర్షకముగా నుండి 
మోసపుచ్చుచుండెను. అందరినీ ఆకట్టుకునే రూపము గలిగి పరమ పవిత్రుడనే భావము అందరికీ కలిగించెను; 
కాని అట్టి పవిత్రత అతనిలో లేకుండెను అయితే యింద్రుడవలంబించిన యీ పద్దతులను (ప్రజలు వారి 
స్వార్థ న్వప్రయోజనములకు అనుసరించుచుండిరి. ఆషాఢభూతులు, దొంగసన్యాసులు యా భూమిపై 
సంచరింప మొదలిడిరి. నిజమైన సన్యాసులకు దొంగ సన్యాసులకు భేదము తెలియకుండెను 


పృథువు యిదంతయు జూచి, ఇంద్రునిపై ఆగ్రహము చెందెను. విల్ణిమ్ములను న్వీకరించెను. అతని 
కోపమును జూచిన బుత్విక్కులు బాణమును సంధింపకుండ ఆపుచేసిరి, వారిట్టనిరి “ ఓరాజా! ఇట్టు చేయుట 
తగదు. వీవు యజ్ఞదీక్షితుడవు. నీవు యింకొకరిని చంపుటకు వీలుకాదు, వేదవిహితమైన కర్మలు శాసించిన 
తప్ప అట్టు చేయుట సమంజసము కాదు అయితే, మేము శక్తివంతమైన మం త్రములచేత ఇంద్రుని యజ్ఞశాలకు 
రప్పించి, అతనిని అగ్నికి ఆహుతి చేసెదము". "'అట్టే జరుగనిండు” అని పృధువు పలికెను వారు ఆ 
మంత్రముల మచ్చరింప బోవుచుండగా (బ్రహ్మ అడ్డుపడి యిట్లనెను “మీరు తలపెట్టినది సమజంసము 


90 


చతుర్ధ స్కంధము 

కాదు. వీరు రప్పించి ఆహుతి చేయనున్న ఇంద్రుడు నారాయణుని అవతారము. అందుచేత అతనిని 
అవమానింపదగదు ఆకూతి స్వాయంభువమనువుల మనుమడైన యజ్ఞాడు ఆ మన్వంతరమందు ఇం(ద్రుడుగా 
నుండెను. నారాయణుడే యజ్ఞుడుగా అవతరించెను ఇంద్రుడు ధరించిన వేషములు యెట్టి తీవ్ర పరిణామములు 
కల్షించెనో గమనించుడు ఈ పాషండ వేషమును పాపులకై సృష్టించెను వీటి మూలమున పాపము, మోసము 
వృద్దిశెందును. ఈ పాపమును మరింతగా అభివృద్ది చెందనీయవడ్డు నీ నూరవయజ్ఞము పూర్తిగాకుండా 
నివారించుటకు ఇంద్రుడు తలపెక్టైను, నీవు ఇంద్రునితో సమానమగుదువని అతడు భావించెను ఇంద్రునిపై 
నీ ఆగ్రహమును విడిచిపెట్టుము మీరిద్దరూ నారాయణుని అవతారములు. మీరు యిద్దరూ స్నేహితులు 
కాలేరా? యజ్ఞమున కంతరాయము కలిగిన విషయము మరచిపామ్ము (క్రోధము చేత నీమనస్సు కలుషితము 
కారాదు. (క్రోధము మానవునిలోని సమత్వభావమును నశింపజేయును క్రోధమునకు ఆస్కారము కల్షించినవో 
(భ్రమ (భ్రాంతులకు లోనగుదువు. నామాట వినుము 


“దేవతలు చాలా మొండీవారు. యజ్ఞమున కాటంకము కల్లించుటకు వారు తిరిగి ప్రయత్నించెదరు 
ఇంద్రుడు వేయు వివిధ చేషములను మానవు అనుసరించుటచేత, ధర్మము పతనము చెందు (ప్రమాదము 
కలరు. ఈ వేషములు ఆషాఢభూతులను ఆకర్షించి, మానవునికి సహజముగా నుండు ధర్మబుద్ది అంతరించు 
ప్రమాదమేర్చడును. ఇంద్రుని యెడల కోపమును మరచిపామ్ము. ఇక, నూరవయజ్ఞ సమాప్తి గురించి 
విచారింపకుము మేము నీవు యజ్ఞము పూర్తి చేసినట్టుగా పరిగణించి, యజ్ఞప్రసాదమును అందించెదము'' 


బ్రహ్మ మాటలను పృథువు వినెను. ఇండద్రునిపై కోపము పోయెను తన సంకుచిత బుద్దికి సిగ్గుపడి, 
ఇంద్రుడు పృథువు పాదములపైబడి విశాలభావము నలవరచుకొనెను. పృథ్విపై చ(క్రవర్తియైన పృధు మహారాజు 
స్వర్గలోకమునకు రాజైన ఇంద్రుని కౌగిలించుకొనెను. 


సంవత్సరములు గడచెను, తనకు వృద్దాప్యము వచ్చినదని పృథువు తలచెను పుత్రులకు రాజ్యమును 
వదలి, భార్యతో అడవికేగెను పవిత్ర స్టలములన్నిటినీ దర్శించిన కొంతకాలమునకు తన శరీరమును 
వదలిపెట్టవలసిన సమయము ఆసన్నమైనదని తెలుసుకొనెను. ఒక ఆశ్రమములో సిర్హపడి, తనకు విముక్తిని 
కలిగించే యోగము నాచరించుచుండెను 


తన భర్త శరీరమును వదలొపెట్టుగా, అర్చిస్సుకూడ భర్తతో చితాగ్నియందు (ప్రవేశించెను. 


పృథువు భూమిని పుత్రికగా స్వీకరించుటచేత యీ భూమికి పృథ్వి అనుపేరు కలిగెను, 


49 _ (ప్రాచీన బర్హి 


పృథుమహారాజు అడవికేగిన తర్వాత అతని కుమారుడు విజితాశ్వుడు రాజ్యము పాలించెను. అతని 
నలుగురు తమ్ములను నాలుగు దిక్కులకు పంపి వారా ప్రాంతములు పాలించుటకు యేర్పాటు చేసి, 
రాజ్యమునంతనూ విజితాశ్వుడు పాలించుచుండెను విజితాశ్వునికి నభస్వతి భార్య వారి కుమారుడు 
హవిర్ణనుడు. ఇతడు మిగిలిన పిల్లలవలెగాక భిన్నముగా నుండెను యౌవనమునందే రాజ్యపాలనమునందు 


9l 


శ్రీమద్భాగవతము 


ఆసక్తైకేక, పాలన వ్యవహారములందు చిక్కుకుని యుండుటకు తన అయిష్టతను ప్రకటించెను. ముక్త్‌కె తపస్సు 
చేయుటకు అతడు అరణ్యమున కేగెను. 


హవిర్ణనునకు, రాజ్యము విసర్టించుటకు ముందు హవిర్దని యనుభార్య వలన ఆరుగురు పుత్రులు కలిగిరి. 
వారిలో జ్యేష్టుడు బర్జిష్మదుడు. అతడు సాగరరాజు కుమార్తె శతద్రుతిని వివాహమాడెను. ఆమె ఆత్యంత 
సౌందర్యవతి, వారి వివాహ సమయమున, అగ్ని చుట్టూ (ప్రదక్షీణము చేయువపుడు ఆమె సౌందర్యమునకు 
ముగ్దుడై అగ్నిదేవుడామెను కోరెనని చెప్పుదురు. 


శత(ద్రుతికి పదిమంది కుమారులు కలిగిరి. వీరు (ప్రచేతస సోదరులవి పేరు గాంచిరి. దైవభీతి, ధర్మశా(్రాధ్య 
యనము, నారాయణుని యందు భక్తితో వారు పెరుగుచుండిరి. ఈ కార్యములను కొనసాగించమని తండ్రి 
(డేరేపించగా, వారు నము(ద్రములో (ప్రవేశించి ఘోర తపన్సు చేయమొదలిడిరి 


రాజైన బర్జిస్మదునకు యజ్ఞములు చేయుటయందు విశేషమైన నమ్మ కముకలదు. యజ్ఞములు చేయుట 
యందుండే అభిలాషచేత, యెల్లప్పుడూ వాటియందు నిమగ్నుడై, ఒక యజ్ఞము తర్వాత మరొక యజ్ఞము 
చేయుచుండెను కొంతకాలమునకు అతనికిదొక మూఢనమ్మకమాయెను. ఒక యజ్ఞము పూర్తి అయిన 
మరుక్షణమే మరొక యజ్ఞము మొదలుపెట్టుచుండెను. ఒకానొక సమయమున యీ భూమి అంతయు 
యజ్ఞములలో వాడుకొను కుశలతో నిండీయుండెను. కుశలు భూమినంతయు ఆక్రమించి, కుశల అ(గ్రభాగము 
తూర్పుదిక్కుగా నుందుటచేత, రాజునకు ప్రాచీన బర్జిష్మదుడను పేరు కలిగెను 


తన కుమారులందరూ సముద్రములో తపస్సు చేయుచుండగా, బర్రిష్మదుడు యజ్ఞములు చేయుటలో 
నిమగ్నుడై యుండెను నారద మహర్షి జాలీ తలచి తనలో విట్లనుకొనెను. ''సజ్జనుడైన యీరాజా 
బీవితమంతయు కర్మకాండల యందే వ్యర్ణము చేయుచున్నాడు. ఇవి ముక్తిక లిగించుటకు సహాయము చేయవు. 
ఇంతకన్న సులభమైన భక్తి మార్గమును తెలిపి రక్షించెదను''. 


నారదుడు బర్టిస్మదుని వద్దకు వెళ్ళెను. నారదుని తగువిధముగా గౌరవించి, ఉన్నతాసనముపై కూర్చుండ 
బెట్ట, అతని పాదములవద్ద కూర్చుండెను. నారదుడు రాజును దేశ శ్షేమమడిగి తెలుసుకుని యిట్లనెను. 
“'ఓరాజా! నీవు అనేక యజ్ఞములు జరుపుటలో నిమగ్నుడవై యున్నట్లు నాకు గోచరించుచున్నది. కాని 
యీ కర్మ కాండలవలన నీవు మోక్షమును పొందలేవు. ఈ లోకములో మానవులు కోరునవి రెండు: దుఃఖనివృత్తి 
సుఖప్రాప్తి కర్మకాండలు చేయుటవలన యీ రెండునూ సమకూరవని జ్ఞానులు చెప్పుదురు. ఈ రెండునూ 
కాక్క వేరే యింకేదైన (ప్రయోజనమునకై యీ కర్మకాండలను జరుపుచుంటివా? ఏ ప్రయోజనముకొరకై 
నిర్విరామముగా యజ్ఞములను జరుపుచుంటివో చెప్పుము". నారదుని మాటలు విని రాజు యిట్లనెను. 
“ప్రభూ! కర్మకాండలో మునిగిన నేను, వేరే ప్రయోజనము గురించి ఆలోచించకుంటిని. ఈ రోజువరకు 
మోక్షమనునది నామనస్సునందు ప్రవేశించలేదు. మోతము లభించుటకు నేనేమి చేయవలెనో దయచేసి నాకు 
తెలుపగోరెదను ఈ కర్మలయందు నిత్యము నిమగ్నుడనగుట చేత యితర మార్గములు, అనగా యోగములమ 
గురించి నేను తలంపకుంటిని ఒక్క పర్యాయమైనను మోక్షము గురించిన ఆలోచన నాకు కలుగలేదు 


"మానవుడు అనేక రకములైన రాగములందు చిక్కుకొని యున్నాడు: భార్యపై , పిల్లలపై అనురాగము, 
ఇంటిపై మమకారము, సంపద రాజ్యములయందు అపేక్ష, తెలివితక్కువతనము, అజ్ఞానములచేత పరలోక 


92 


చతుర్ధ నృంధము 

మును చేరుటకు మార్గములను తెలియలేకున్నాడు. ఈ లోకములోని వ్యవహారములందు తగుల్కొని 
యుందుటచేత, యీ జీవితము తర్వాత మరొక జీవితము, మరొక లోకము ఉన్నవవి, అందుకు ప్రయత్నము 
సలుపవలెనని యెరుగడు (ప్రభూ! ఇంతకాలముగా నేనీవిధముగానే యున్నాను. మీ మాటలు విన్న తర్వాత 
నాకు మోక్షము గురించిన ఆలోచన కలిగినది. ఇంతవరకు కర్మలయందే ఉండుటచేత ఆలోచించుటకు 
సమయము లేకుండెను. ఇదంతయు మోక్షమునకు దారి చూపజాలదని మీరు చెప్పగా (గ్రహించితిని. 
నేనిప్పుడేమి చేయవలెను? ఈ కర్మబంధము నుండి విముక్తి పొందు మార్గమును నాకు బోధించవలెను, 
ఇప్పుడున్న మూఢనమ్మకము విడనాడి నన్ను నేను రక్షించుకొనవలెనన్న, నేనేమి చేయవలసి యున్నది? 
నాకు సహాయము చేయవలెను''. 


నారదుడీ విధముగా పలికెను. ''అనేక యజ్ఞములు ఆచరించుట వలన సముద్రపుచొడ్డున ఉండే యినుక 
రేణువులను లెక్క బెట్టుట తేలికగును, నీవు యింతవరకు సాధించినదేమిటో యెరుగుదువా? నీకు చూపించెద 
ను". ప్రాసొదపు పైభాగమునకు నారదుడు రాజును తీసుకువెళ్ళెను. అతని యోగశక్తోత రాజు యింతవరకు 
యజ్ఞముల కర్పించిన గోవులను-నారదుడు రప్పించి రాజునకు చూపించెను. 


నారదుడు యిట్టనెను. ''చూడుము, యజ్ఞము పేరిట వేలకువేలు గోవులను వధించితివి. నీపై పగ 
తీర్చుకొనుటకై నీ మరణము కొరకు వేచియున్నవి. చాలా ఆగ్రహముతో ఇనుపకడ్డీల వలె ఉన్న తమ 
వాడికొమ్ములతో నిన్ను సాడుచుటకు పొంచియున్నవి'' 


రాజు గోవులను, నారదుని చూచెను ఒక్కపలుకైనమ పలుకకుండెను తిరిగి ప్రాసాదము (క్రిందకు రాజును 
తోడ్కొని వారదుడు వచ్చి యిట్లనెను. “నీకు పురంజనుని వృత్తాంతము వివరించెదను. ఇది యీ 
పర్వతములంత ప్రాచీనమైనది. జా(గ్రత్తగా విని ఆనందించుము, అతిచక్కని కధ అపురూప నుందరునిక్తి 
సుందరీమణికి సంబంధించినది కూర్చుని నేను చెప్పునది వినుము" 


50 పురంజన వృత్తాంతము 


ఒకప్పుడు పురంజనుడను ప్రఖ్యాతిచెందిన రాజు కలడు అతనికి ఒక స్నేహితుడు కలడు ఈ స్నేహితుని 
చేతలనుగాని, వాటి నాచరించు పద్దతిగాని యెవ్వరూ తెలుసుకొనలేకుండిరి అందుచేత అతనిని 'అవిజ్ఞాతు' 
డని పిలుచుచుండిరి అతని ఉనికి యెవ్వరికీ తెలియకుండెను, అతనిని తలచి రమ్మని కోరితే తప్ప అతడు 
అగుపించెడివాడు కాడు. పురంజనుడు, అవిజ్ఞాతుడు గొప్ప స్నేహితులు వారిద్దరినీ 'విడదీయరాని' వారుగా 
లోకులు పరిగణించుచుండిరి వారు యెప్పుడూ కలిసియుండెడివారు ఇట్లు చాలా కాలము జరిగెను 


కాలము గడచిన కొలది పురంజనునిలో అశాంతి పెరిగెను అవిజ్ఞాతుడెప్పటివలెనే శాంతిగా నుండెను 
స్నేహితుడైన అవిజ్ఞాతుదు వారించుచున్నప్పుటికీ, పురంజునుడు యింటినీ, స్నేహితుని వదలి యింకొక 
నూతన వసతి గృహము నన్వేషించుచుండెను తాను పాలించుటకు తగిన నగరము కొరకు లోకమంతయు 
గాలించెను చాలాకాలము అట్టి నగరమును వెదకుచు సంచరెంచుచుండెను చాలా ప్రదేశములు తిరిగెను 


93 


శ్రీమద్భాగవతము 


కాని అతడు కోరుకున్నది లభించలేదు. చాలా నగరములను చూచి వానిలో నివసించుటకు ప్రయత్నించి, 
అవి తాను పాలించుటుకు యోగ్యముగా లేవవి తలచి చాలా విచారించెను. ఇంకనూ వెదకుచు తిరుగుచుండెను. 


ఇట్లు తిరుగుచుండగా హిమాలయ పర్వతము దక్షిణ సానువులందు ఒక నగరమును కనుగొనెను అడి 
చాలా అందముగా ఉండెను, ఆ నగరమునకు తొమ్మిది ద్వారములు. అనేక స్తంభములు, చుట్టూ బ్రహ్మాండమైన 
ప్రాకారమును కలవు. నగరముచుట్టూ కందకము, నగరములో అందమైన తోటలు గలవు. నగరములోని 
గృహములు అత్యంత సుందరముగా నుండెను వావిని బంగారము, వెండి, యినుముతో నిర్మించి, లోపల 
విలువైన నవరత ములు పొదిగినారు. ఏడు అంతస్తుల మేడ ఒకటి కలదు. వీధులు విశాలముగను, పొడవుగను 
ఉండెను, అంగడివీథులు ద్యూతగృహములు పెక్కుగలవు. పట్టు పగడములతో అలంకరించిన స్తంభములు 
ప్రతిచోట కన్చించుచుండెను ఆ నగరము పేరు భోగవతి. 


ఆ నగరమును ఆనుకొని స్వర్గతుల్యమైన తోట ఒకటి కలదు. స్వర్గములోనున్న వృక్షములన్నియు అచ్చట 
గలవు. పక్షులు, తుమ్మెదలు మధురమైన సంగీతము వివ్పించుటలో పోటీపడుచుండేను. అచ్చట ఒక సరస్సు 
గలదు. ఆ సరస్సు మీదుగా చల్లని పిల్లాయువులు వీచుచుండెను. ఆ వాయువులు అసంఖ్యాకమైన పువ్వుల 
పరిమళముతో నిండియుండెను. సరస్సు ఒడ్డునున్న వృత్షములు చల్లని నీడ నిచ్చుచూ ఆ ప్రదేశమునకు 
అందము చేకూర్చుచుండెను. మామిడి తోటలో కోకిలలు మధుర గానమును విన్చించుచుండెను. ఆ ప్రదేశ 
సౌందర్యమునకు తన్మయము చెందుచు పురంజనుడు అచ్చట సంచరించుచుండెను 


ఇంతలో అతనికి కనుచూపు మేరలో ఒక అందమైన (స్త్రీ కన్చించెను. ఆమె ఒక అప్ఫరసయని అతడు 
తలచెను. ఆమె ఆకారము చాలా ఆకర్షణీయముగా నుండెను. ఆమె కనులు, ముఖము, పెదవులు, పిరుదులు, 
అందమైన కుచములు మత్తెక్కించునట్లుగా నుండెను. ఆమె నేత్రములు అటు నిటు చూచుచుండెను, 
సీతాకోకచిలుక రెక్కల నాడించినట్టు, ఆమె కనురెప్పలు ఆడుచుండెను ఆమె అతనివైపు చూచి, తర్వాత 
అతనికి దూరముగా దృక్కులను మరల్చెను ఆమె చెవులకు ధరించిన కాంచన తాటంకములు చెవిలో 
రహస్యములు చెప్పగా, ఆమె సిగ్గుపడుచుండెను. నల్లగా నున్న ఆమె నడచి కదలుచుండగా, ఆమె రూపము 
చూపరుల నాకట్టుకొనుచుండెను, 


ఆమెనే చూచుచు, ఆ స్థలములో పురంజనుడు నిలబడి అతుకుకొనిపోయెను. ఒక క్షణము తర్వాత తెప్పరిల్లి 
ఆమె వెంట నున్న పర్లిచారకులను కాంచెను. పదిమంది పరిచారకులు, ఒకొక్క పరిచారకునకు నూరుమంది 
సఖులు ఉన్నట్లు అతనికి తోచెను. అయిదు శిరస్సులు కలిగిన నాగుపాము ఒకటి ఆమెను రక్షించుటకా 
యన్నట్టు, ఆమె ముందు నడచుచుండెను. 


ఇతరుల నుండి దృష్టిని మళ్లించి, పురంజనుడు తిరిగి ఆమెనే చూచుచుండెను ఆమె కళ్లతో మాట్లాడు 
తీరు, నిట్టూర్పులు విడిచినపుడు ఆమె కుచములు పెకి క్రిందికి యెగసే తీరు, వాటిని పట్టుపయ్యెదతో 
కప్పుటకు (ప్రయత్నించి విఫలమైన తీరు, బొటన ద్రేలితో నేలపై వ్రాయు చిత్రముల తీరు, యివన్నియు 
అతని ఉనికి ఆమెకు అయిష్టము కాదని, పైగా ఆమెకు కూడ తనయందు వ్యామోహము కలదని పురంజనుడు 
గ్రహించెను ఆమె పెదవులపై చిరునవ్వు మెరయగా, అతడామె చేరువకు వెళ్ళెను. ఆమెతో మాట్లాడకున్న 
యిక (బ్రతుకలేనని అతడు నిశ్చయించుకునెను, 


94 


చతుర్ధ స్కంధము 

అతడామె నిట్లడిగెను “నీవు యెవరో తెలుసుకొనగోరుచున్నాను నీవు చాలా అందముగా నున్నావు 
లేడి కనులవలె భయముతో నున్న నీ కనులు నాకు పిచ్చెక్కించుచున్నవి. అవి పద్మ దళములవలె నున్నవి 
వీవు యెవరి వుత్రికవు? ఎచ్చటనుండి వచ్చితివి? ఏ ప్రదేశమునకు చెందినదానవు? ఈ భూమిపై నున్న 
అందచందములను తిలకించుటకు స్వర్గము నుండి దిగి వచ్చితివా? ధర్మునకు భార్యవైన హ్రీ వా? లేక 
మహాదేవుని భార్య, భవాని వా? బహుశః నారాయణుని భార్యయైన లక్ష్మీదేవివి కావచ్చు. నీ అందము 
అసామాన్యమైనది ఏమిటి ఆలోచించుచున్నావు? నీవు ఆలోచనలో మునిగియుండగా, యీ పద్మము నీ 
చేతి నుండి క్రిందపడుట గమనించకుంటివి. నీ పాదములు భూమి నంటి యుండుటచే నీవు స్వర్గము నుండి 
రాలేదని గోచరించుచున్నది నీవు యీ భూమికి చెందిన దానవే అందము చేత నన్ను ఆకట్టుకొనుటకు 
నీవు వర్తించు తీరు నన్ను బానిసగా చేసినవి. నీ అందమైన నల్లని కనులకు నేను వశుడ నయినాను వీవు 
నా దానవు కాగలవా? నీ (పేమలో పడినాను, నాకు భార్యవై సంతోషపెట్టుము ఈ పరిచారకులు - పదిమంది 
పురుషులు, వారివెంట నున్న వందల కొలది (స్త్రీలు, యెవరో చెప్పుము. నీ ముందు యీ భయంకరమైన 
పాము యెల్లపుడూ ఉండుట యెట్లు సాధ్యమగును? నాకు అంతయూ గందరగోళముగా నున్నది. నీ 
కనులెత్తి నా వైపు చూడుము”! 


చిరునవ్వుతో, మాటలు తడబడగా, ఆమె యిట్టనెను “నేను యెవరో, నన్ను యెవరు నృష్టించిరో 
నాకు తెలియదు. ఈ నగరమునకు చెందిన దాననని, యిక్కడ నివసించుచున్నానని మాత్రమేనాకు తెలియును 
ఈ నగరము నెవరు నిర్మించిరో కూడ నాకు తెలియదు 


"ప్రభూ! ఈ పురుషులు నా సహచరులు. వారి స్తహ్రచరులైన యీ వందలాది (స్త్రీలు నాకునూ చెలులే. 
ఈ అయిదు శిరస్సుల పాము నేను నిద్రించునపుడు యీ నగరమును రక్షించుచుండును. ఇది యెల్లపుడూ 
నాతో నుండును. నీవు నా వద్దకు వచ్చుట నా మహద్బాగ్యము. నీవు సౌఖ్యము నన్వేషించుచు యిక్కడకు 
వచ్చితివి నేను, నా స్నేహితులతో కలిసి, నీ కోర్కెలను తీర్చగలను. నీవు యీ నగరమునకు (ప్రభువుగా 
నుండవచ్చును. నేను నీకు తోడుగ వీ ప్రక్కనే యుండెదను. నిండుగా నూరు సంవత్సరములు ఆనందనమును 
(గోలుచు నీవు ఉండవచ్చును. నాకు భర్తగా నుండదగిన ఆదర్శ పురుషుడవు. ఇంద్రియ సుఖములయెడ 
విముఖత కలిగి, యెప్పుడూ మృత్యువునే తలచుచు భవిష్యత్తునే ఆలోచించుచూ ఆందోళన చెందే పురుషులతో 
నేమ యెన్నడూ సుఖముగా ఉండలేను. అట్టి పురుషులు నాకు ప్రియులు కారు. రేపటి గురించి ఆలోచన 
కాని, మృత్యువనగా భయముగాని నీకు లేవు వర్తమావములో కలిగే సుఖముతో నీవు సంతృప్తి చెందెదవు. 
స్తీ పురుషుల మధ్య (ప్రేమను మించిన దేదియు లేదు. ఆ సుఖము మరి దేనివల్లను కలుగదు. నీవు నన్ను 
కాంశ్షీంచుచున్నావు, నేను నీయందు (ప్రేమ కలిగీయున్నాను. నాతో వచ్చి యీ భోగవతీ నగరములో యితర 
ఆలోచనలు లేకుండ సంతోషముగా జీవించుము'' 


95 


శ్రీమద్భాగవతము 


51 పురంజనుని సుఖ జీవితము 


ఆమె పేరు పురంజని ఆమె పురంజనునితో నవ ద్వారములున్న ఆ నగరములో నివసించుచుండెను, 
ఆ రాకుమారినే అంతరంగమున నిత్యము నిలుపుకొని ఆనందము ననుభవించుచు ఆమెను ఒక క్షణమైనను 
విడిచిపెట్టక సుఖముగా గడుపుచుండెను ఆమె యేమి చేసిన తానది చేయుచుండెను ఆమె కోరికలే తన 
కోరికలుగా నుండెను ఆమె ద్రాక్షరసము సేవించవలెనని కోరినచో తాను కూడ అక్ల్లే కోరుచుండెను ఆమెకు 
ఆకలియైనపుడే తనకు ఆకలి యయ్యెడిది ఆమె పాట పాడునపుడు తాను ఆ పాటలోని మాట లయ్యెడివాడు 
ఆమె యేద్చునపుడు తాను కన్నీరు'కార్చేవాడు ఆమె నవ్వినపుడు తానుకూడ నవ్వేవాడు ఆమె పలికిన 
మాటలనే తాను పలుకుచు, ఆమె వినుచున్నవానినే తాను విమచుండెడివాడు ఆమె ఆఘాణీంచు వానినే 
అతడు ఆఘ్రాణించెడివాడు. ఆమెకు యేది అసహ్యమో, అతడు కూడ దానినే అనహ్యించుకొనెడివాడు 
సూతక్ష్మముగా చెప్పవలెనన్న, ఆమె లేక అతడు లేడు అతని కామె సర్వస్వము 


పురంజనునికి కాలము తెలియుటలేదు అతనికి గడచిపోయిన రోజులు కొద్ది కణములవలె గోచరించెను 
వారికి పుట్టిన పిల్లలు పెరుగుచుండిరి కాని అతడిని ఒకబానిసగానే చూచుచుండెను అతడు వృద్దాప్యము 
సమీపిస్తున్నదని (గ్రహించకుండెను అతనికిప్పుడు వయస్సు 50 నంవత్సరములు ఆమెపై అతని కామము 
పదింతలు వృద్ది చెందెను, మరియు పిల్లలపై అనురాగము పెరుగుచుండెను అతని ఆలోచనలు భార్య, పిల్లలపై 
మమకారముతో నిండియుండెను 


సాంప్రదాయము ననుసరించి అతడు యజ్ఞములు, యాగములు జరిపెను కాని ఆమెపైగల (పేమ, ఆమె 
వలన యింకనూ పొందగల సుఖములు, వీనితో అతని మనసు యెప్పుడును నిండియుండెను కాలము అతి 
తొందరగా గడచిపోవుచున్నదనియ, అతని యౌవనమెప్పుడో అంతరించినదనియు ధ్యాస అతనికి లేకుండెను 


కామముతో నిండిన వ్యక్తి వృద్దాప్యమునకు స్వాగతము చెప్పుడు, కాని అతనిలో వృద్దాప్యము ప్రవేశించి 
యుండెను 


చండవేగుడను గంధర్వ నాయకునకు మూడువందల అరువది మంది శక్తిమంతులైన సేవకులు గలరు. 
వీరిలో ప్రతి ఒక్కరికి అదే సంఖ్యలో సేవికలు గలరు. పురుషులు తెల్లగను, (స్త్రీలు నల్లగను యుండిరి. 
భోగవతి పట్టణము పై చండవేగుడు దండయాత్ర సలిపెను. సేవకులు, సేవికలతో అతడు భోగవతి పట్టీణమును 
ముట్టుడించెను ఆ పట్టణము అన్ని (ప్రక్కలను చుట్టుముట్టి ధ్వంసము చేయ సంకల్పించుకొనెను. ఆ 
పట్టణమును అయిదు శిరస్సులు గల ప్రజాగరుడను పాము కాపాడుచుండెను. పట్టణముపై దాడి చేయుచున్న 
శక్తులను ఆపుటకు ప్రజాగరుడు విఫల (ప్రయత్నము చేసెను. ఏడువందల యిరువది మంది బలగమున్న 
శత్రువుతో ధైర్యముగా పోరాడెను వారి మధ్య పోరాటము నూరు సంవత్సరములు సాగెను ప్రజాగరుడు 
శత్రుధాటికి తట్టుకొనలేకపోయెను పరిస్థితులు పురంజనునికి చాలా విచారము కలిగించెను. పురంజనుడు 
నగరమునకు వచ్చి, ఆమెను కామించి ఆమెతో జీవించుట మొదలు పెట్టిన రోజు నుండియే దాడి కొనసాగెను 
కాని అతడు భార్య పిల్లల యందు అనురాగముతో యెల్లప్పుడూ చింతించుటచేత, చండవేగుని దాడిపట్ల 
శ్రద్ద చూపకుండెను. ఇప్పుడు, నెమ్మదిగా, చండవేగుని దాడి గురించిన ఆలోచనలు (ప్రవేశిస్తున్నవి. కాని 
జరుగుచున్న దాడి గురించి ఆలోచించుటకు అతని మనసు ఒప్పకుండెను 


96 


చతుర్ధ స్కంధము 

కాలమునకు జర యను పుత్రిక గలదు దురదృష్టవశాత్తు ఆమె అనాకారిగా నుండుట చేత, యెవ్వరును 
ఆమెను చేబట్టుటకు అంగీకరింపకుండిరి ఆమె భర్త కొరకు అన్వేషించుచు చాలా ప్రదేశములు సంచరించెను. 
ఆమె యెన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, అందరూ ఆమెకు దూరముగా తొలగుచుండిరి. ఒకసారి ఆమె 
నారదుని కలుసుకొని అతడిని (ప్రేమించ మొదలుపెట్టను భార్యగా చేబట్టుమని ఆమె నారదుని అడిగెను 
నారదుని చేత తిరసృతయైన ఆమెకు ఆ(గ్రహము కలిగి, తనదైన గృహము లేక యెల్లపుడూ లోక సంచారిగా 
నుండునట్లు ఆమె నారదుని శపించెను తిరిగి ఆమె భర్తకై అన్వేషించుట కొనసాగించెను ఆమె యవనేశ్వరుడను 
(కాలయవనుడు) పేరు గల వాని వద్దకు వెళ్ళి తనను భార్యగా స్వీకరించమని కోరెను ఆమెను చూచి 
జాలిపడి, దయతో అతడిట్లునెను ''నా మాట వినుము. నేను నిస్పంకోచముగా పలికే పలుకులకు నాపై 
ఆగగ్రహింపకుము నీవు అందకత్తెవు కావు అంతేకాక నీవు యెవరికీ మంచి చేయబోవుట లేదు. అందుచేతనే 
విన్నెవరూ భార్యగా న్వీకరించుటకు అంగీకరించుట లేదు. కావి నీ పరిస్టితి చూచి నాకు విచారము 
కలుగుచున్నది. నీవేమి చేయవలెనో నేను చెప్పెదను”? నేను నిన్ను అంగీకరించలేను, నీవు అందరినీ 
అడుగుచున్నంత కాలము, వారికి వారుగా విన్ను యెవరూ న్వీకరించరు అందువలన నీకు పదే పదే 
నిరుత్సాహము కలుగుచుండును కాబట్టీ, వారికి తెలియకుండా నీవు వారి నావరించుకొనుము అప్పుడు 
యీ లోకమంతయూ నీకు బానిస యగును 


at లకి 
“నీవు భయపడవద్దు. నేను నీకు-అండగా నిలిచెదను. నేను, నా సోదరుడైన (ప్రజ్వరుడు, యిరువురము 
నీకు అండగా నుండెదము ఈ రోజునుండి నీవు నాకు సోదరివి. ఎవ్వరికీ కనుపించకుండ మనము యీ 
లోకమంతయూ సంచరింతము వారు మనలను గమనించకుండ లక్ష్య పెట్టనపుడు, నీవు ప్రజ్వరువితో కలిసి 
వారిని పెనవేసుకొనుము మిగిలిన పని నేను కానిచ్చెదను "' 


ఆ విధముగా (ప్రజా నాశనము సంకల్పించి, వారు ముగ్గురూ సంచరించుచుండిరి వారి సేన, పేరు 
'భయము', వారట్టు సంచరించుచూ భోగవతీ పురమునకు వచ్చిరి ఆ పట్టణమును ప్రజాగరుడను పాము 
రక్షించుట గమనించి, తమ సంకల్పమును నెరవేర్చుటకిది తగిన సమయమని వారు మువ్వురూ భావించిరి. 


పురంజనునికి తెలియకుండ జర అతనిలో (ప్రవేశించి అతని శరీరమును పూర్తిగా తన వశము లో! 

తెచ్చుకొనెను. పురంజనుడేమియు చేయలేకుండెను. కాలయవనుని సేవకులైన యవనులు అన్నివైపులనుండి 
పట్టణముపై దాడి జరిపిరి. పురంజనుడు మిక్కిలి బాధతో సతమతమగుచుండెను. జర పురంజనువి పూర్తిగా 
వశము చేసుకొనెను. మరొకప్రక్క చండవేగుడు పట్టణము నా[క్రమించెను ఎవ్వరూ తనను లక్యపెట్టుట 
లేదని పురంజనుడు (గ్రహించెను. అతని పిల్లలు యేమాత్రమూ అత్య పెట్టుట లేదు. తన భార్య పై పురంజనుడు 
(ప్రేమను ప్రదర్శించుటకు ప్రయత్నించునపుడు, ఆమె కోపపు చూపులతో విసరికొట్టు చుండెను. ఇదివరకు 
వలె ఆమెలో కామమును (ప్రేరేపింప లేకుండెను. అతడు కూడ పూర్వము వలె కామ(క్రీడలు జరుపుటకు 
తగిన శక్తిలేదని (గ్రహించి నిర్విళ్ణుడాయెను. 


పురంజనుడు తనచుట్టూ పరికించి చూచెను. తన కనులముందే పట్టణము ముక్కలు ముక్కలు కాగా, 
యేమియు చేయలేని నిస్సహాయ స్థితిలో నుండెను. (ప్రజ్వారుడు పురంజనుని సమీపించెను. ప్రజ్వరునితో 
అతవి సేన 'భయము' అమసరించెను. పురంజనుడు దుస్తితిలో పడెను. నగర రక్షకుడైన (ప్రజాగరుడు యిక 
యేమాత్రము పోరు సలుప లేకుండెను నిప్పు అంటుకొన్న వృక్షము నుండి తప్పించుకు పారిపోవు పాము 


97 


శ్రీమద్భాగవతము 


వలె, పురంజనుడు భోగవతి పట్టణము నుండి పారిపోవ జూచెను నిస్పృహతో నిండిన అశ్రువులు అతని 
కనుల వెంట రాలుచుండెను ప్రజాగరుడు పట్టుణము విడిచి వెళ్ళుటకు వురంజనుడు యిష్టపడకుండెను, 
కాని అతడేమి చేయవలెనో అతనికి తెలియకుండెను అట్టు తీవ్రముగా ఆలోచించుచుండగా, మృత్యువు 
పురంజనుని తీసుకుపోయెను. అతని మరణముతో, భోగవతీ నగరము ముక్కలు ముక్కలై యేమియూ 
మిగులకుండెను. అతని పేరు మాత్రము నిలిచిపోయెను 


52 అవిజ్ఞాతుడు తిరిగి వచ్చుట 


పురంజనుడు మరణింపబోవు సమయమందు తన భార్య పురంజని గురించి ఆలోచించుచుండెను ఆ 
కారణముచేత తరువాత జన్మలో అతడు (స్త్రీగా జన్మించెను (యద్భావం తద్భవతి). విదర్భ మహారాజునకు 
పుత్రికగా పుట్టును. ఆ రాకుమారి అందముగా పెరుగుచుండెను పాండ్య రాజైన మలయధ్వజుడు విదర్భ 
రాజుపుత్రికను వివాహమాడెను. పాండ్యరాజు నారాయణుని భక్తుడు 


కొంత కాలమునకు వారికి ఏడుగురు పుత్రులు కలిగిరి వృద్దాప్యము వచ్చినంతనే పాండ్య రాజైన 
మలయధ్వజుడు, పుత్రులకు రాజ్యము నప్పగించి, ఏకాంత (ప్రదేశములో శాంతి కొరకు వెడలెను అతని 
భార్య అతని ననుసరించెను, వెన్నెల చంద్రుని అనునరించునట్టు, ఆమె పుత్రులను, భోగభాగ్యములను 
విడిచిపుచ్చెను పాండ్యరాజు అష్టాంగ యోగము ననుసరించి తపస్సు చేసి బ్రహ్మానుభవమును పొంది, భౌతిక 
శరీరమును విసర్థించెను, 


అతని భార్య వైదర్భి ఆతనికి సేవలు జరువుచు అతని అవసరములు తీర్చుచుండెను ఆమె నార చీరలు 
ధరించి వ్రతములు సలుపుట వల్ల శరీరము శుష్కీంచి, తల జడలు గట్టి సంస్కారము లేక యుండెను. 
పొగలేని శుద్దమైన అగ్నివలె ఆమె భర్త సమక్షములో (ప్రకాశించెను. 


భర్త మరణించినట్టు తెలుసుకున్న ఆమె బాధపడి తన కన్నీళ్లతో మృతిచెందిన భర్తకు స్నానము గావించెను. 


ఆమె కట్టలను (ప్రోగుచేసి దానిపై భర్త శరీరము నుంచి చితిపేర్చెను అతనితోబాటు ఆ చితి యందు ఆహుతి 
యగుటకు ఆమె నిశ్చయించుకొనెను. 


ఆమె మిక్కిలి బాధతో విచారించుచూ తన అంతిమ యాత్రకు సన్నద్దమగుచుండగా, ఒక బ్రాహ్మణుడు 
వచ్చెను. ఆ (బ్రాహ్మణుడు పురంజానుని సహచరుడైన అవిజ్ఞాతుడు, అమె ప్రక్కగా ఆ బ్రాహ్మణుడు నిలబడి 
యిట్లనెను. “ఒక్క శ్షణము నా మాటలను వినుము. వీవు యెవరు? ఎవరి భార్యవు? ఈ చితిపై నున్న 
వ్యక్తి మరణమునకు చింతించుచున్నావు. ఇతడు యెవరు? నీవు యింతగా విచారించుటకు అతనికి నీకు 
గల సంబంధము యేమిటో ఒకసారి యోచింపుము.?) 


వైదర్శ్భి యేడుపు మాని, ఆ (బ్రాహ్మణుని వంక ఆశ్చర్యముతో చూచెను. బ్రాహ్మణుడిట్టనెను. “'నీవు 
నన్ను గుర్తు పట్టితివా? చాలా చాలా సంవత్సరముల (క్రితం, నీవు భౌతిక వ్యామోహములలో చిక్కుకొనక 
ముందు, నీకు అవిజ్ఞాతుడమ స్సేహితుడు కలడని గుర్తున్నదా?'' ఈ మాటలు వినగానే వైదర్శికి జ్ఞప్తి 


98 


చతుర్ధ స్కంధము 

వచ్చినట్లుగా ఆమె కనులలో తళుకు కన్చించెను బ్రాహ్మణుడు తన సంభాషణనిట్టు కొనసాగించెను. '“మనము 
యెప్పుడూ కలిసి యుండేవారము మన మెప్పుడూ ఒకరినొకరు విడిచి యుండలేదు అందుకే మనలను 
“విడదీయరాని వార' ని అనుచుండెడివారు. మానస సరస్సులో నుండు రెండు హంసలవలె మనముండే వారము. 
నీవు నాకు అత్యంత ప్రీతీ పాత్రుడవు, నేనును నీకు ట్రీతిపాత్రుడుగ నుండెడివాడను .అకస్మాత్తుగా వన్ను 
విడిచి వెళ్ళిపోయినావు ఇంద్రియ సుఖములకై అశాంతితో నన్ను వదలి వెళ్ళినావు. నవ ద్వారములు గల 
భోగవతీ నగరమునకు వచ్చితివి ఆ తర్వాత నీవు నన్ను పూర్తిగా మరచితివి కాని నేను యెప్పుడూ నీ 
'శ్రేయస్సునే కోరుచు నిన్ను తలచుచుండెడి వాడను. నేను చాలా కాలము నుండీ చేయ సంకల్పింఛినది 
నెరవేర్చుటకు సమయ మాసన్నమైనది. తిరిగి నిన్ను కలుసుకుని నిన్ను నాతో తీసుకువెళ్ళుటకు వేచి 
యున్నాను నీ గురించి చెప్పుటకు నేను వచ్చితిని ఈ వ్యక్షి మరణమునకు విచారించక అతడీని మరచిపామ్ము. 
నీవు యిక్కడకు చెందిన దానవు కావు నాతో వచ్చితిరి న్న ' ఒకక్షణమాగి బ్రాహ్మణుడు 
తిరిగి యిట్లనెను. ''నీవు పురంజనిని వివాహమాడిన వాడవుకాదు, పాండ్యరాజైన మలయధ్వజుని భార్యవైన 
వైదర్భివి అంతకంకే కాదు ఇదంతయూ నీ అజ్ఞానముచేత కల్గిన (భ్రాంతి నీ సహజ స్వభావము 
నీవెరుగకపోవుటయే అజ్ఞానము '' 


ఇది వరలో పురంజనుడుగను ప్రస్తుతము వైదర్శిగను ఉన్నట్టి ఆమె ఆ (బ్రాహ్మణుని జూచి కొద్ది కొద్దిగా 
గుర్తించుచున్నట్టుండి, అతడు చెప్పబోవు మాటలకు వేచియుండెను అవిజ్ఞాతుడు మరల యిట్లనెను. 
''యావద్విషయము నీకు నేను వివరించెదను. నీవు నేను ఒకటే మన యిద్దరి మధ్య భేదము లేశమాత్రమైనను 
లేదు. నేను పరమాత్మను, నీవు జీవాత్మవు, మానస సరస్సనే హృదయమందు మనిద్దరము కలిసి నివసించి 
నాము మనము యెప్పుడూ కలిసి యుందుము మాయ చేత నీవు భోగవతీ నగరములో అయిదు తలల 
పాము కాపాడు చుండగా పురంజనితో జీవించితివి. భోగవతి అనునది యీ మానవ శరీరము భోగవతిలోవి 
నవ ద్వారములు, యీ శరీరము యొక్క నవ రంధ్రములు ఇంద్రియ సుఖము లనుభవించు మనస్సే పురంజని 
నీవు ఇంద్రియ సుఖములతో మునిగినపుడు నీ నిజ స్వభావమును మరచితివి, అవిద్య నిన్ను ఆవరించి మాయలో 
చిక్కుకుని యుండుట చేతి, వాని కారణముగా యేర్చడిన బంధము తప్పని సరి అయ్యెను. ప్రాపంచిక 
సుఖాభిలాష చేత నీవు మాయలో చిక్కుకుంటివి ఈ సుఖములను కోరుచున్నకొలదీ, యీ సంసార 
సముద్రములో మరింత లోతుగా దిగిపోయినావు. 


నీవు పురంజని భర్రయైన పురంజనుడవు కాదు మలయధ్వజుని భార్యవు కావు ఆత్మకు లింగ భేదము 
లేదు, అనురాగిమసలే లేదు నా (ప్రతిబింబమే నీవు అద్దమును మలిన మావరించుటచేత, నీవు యా శరీరము 
అని భ్రాంతి చెందినావు ఈ శరీరము అతి సునాయాసముగా చండవేగుని అనగా కాలము చేత ధ్వంసమాయెను. 
వృద్దాప్యము (జర), రోగము ( ప్రజ్వరుడు) చేత యీ శరీరము నశించును ఇప్పుడు నీవు వాటన్నిటి నుండి 
విముక్తి పొందినావు నీ గురించిన సత్యమును నీవు మరచినావు ఇకనుండి నీవు నాతో నుండెదవు తిరిగి 
మనము మానస సరోవరమునకు వెళ్ళి అక్కడ ఒకటిగా తేలియాడెదము”' 


99 


శ్రీమద్భాగవతము 
53 కథలోని అంతరార్హము 


పురంజనుని వృత్తాంతము నారదుడు వివరించుచుండగా రాజు ప్రాచీన బర్జిష్మదుడు వినుచుండెను కథ 
పూర్తయిన తర్వాత నారదుడిట్లనెను. "'ఇది బ్రహ్మ విద్య, భక్తులకు తెలియకుండ నారాయణుడు వారి 
నను(గ్రహించునట్టు, వీవు యీ కథ ద్వారా సత్యమును గ్రహించునట్లు నేను ప్రయత్నము చేసితిని ఒక 
కథ ద్వారా యీ బ్రహ్మవిద్య బోధన జరిగెను నీలోని ఆత్మకు నాశనము లేదని నీవు గ్రహించునట్టు 
తెలియచేయుటకు నా శాయశక్తులా ప్రయత్నించినాను నీవు నీవుగా సత్యమును గుర్తించుటయే నేను 
కోరినది'' 


(ప్రాచీన బర్హ్మదు డిట్లనెను “మునీంద్రా! మీరు పూర్తిగా వివరించి చెప్ప కోరెదను నా వంటి సామాన్య 
మానవులు సత్యమును సులభముగా అర్దము చేసికొనలేరు మరొకసారి యీ కథ యొక్క అంతరార్హమును 
తెలుపవలెను '' నారదుడిట్లనెను '“తప్పక అక్షే చేసెదను బ్రహ్మవిద్యను బోధించు సంకల్పముతోనే నీ 
వద్దకు వచ్చితివి. నీవు తెలుసుకొనుటకు చూపే కుతూహలము నాకు సంతోషముగా నున్నది జా(గ్రత్తగా 
వినుము. పురంజన పదముతో ప్రారంభించెదను అంతటా వ్యాపించి యుండే పురుషుడు యీ శరీరము 
ధరించి దానిని వైతన్యవంతము చేయుచున్నాడు చైతన్యవంతమైన యీ శరీరమే పురంజనుడు ఈశరీరమును 
వివాస స్టలముగా జేసుకొనుటచేత యిది పుర (నగరము) మని పేరొందినది పురములో నుండుటచేత 
పురంజనుడయ్యెను. 


"కాబట్టి యా శరీరములో నుండు ఆత్మయే పురంజనుడు అతనిలోని దివ్యత్మము కనిపించనిది, కాని 
యిది యెల్లపుడూ సరియైన మార్గములో పయనించునట్లు సూచించును అదియే అవిజ్ఞాతుడు. 


** ప్రళఠయానంతరము బ్రహ్మము తప్ప యింకేదియు లేదు కేవలము పురుషుడొక్కడే యుండెను 
పురుషుని లోని మాయచేత యీ లోకము సృష్టి జరిగిన తర్వాత పురుషుడే ప్రకృతిగా మారెను ప్రకృతి 
నుండి మహత్తత్వము ఆవిర్భవించి అహంతత్త్య్యముగా రూపాందెను అటు తర్వాత జీవాత్మ యేర్చడెను. 


“జీవాత్మ అశాంతి చెంది, (ప్రాపంచిక వస్తువుల అనుభవమును కోరుచుండెను అతడు తొమ్మిది రంధ్రములు 
(ద్వారములు) ఉన్న మానవ శరీరములో ప్రవేశించెను తొమ్మిది రంధ్రములు యేవనగా' రెండు కళ్ళు, 
రెండు నాసికా రంధ్రములు, రెండు చెవులు, నోరు, రెండు బహిష్కరణ గావించు అవయవములు మనసుతో 
కూడి యీ శరీరము జ్ఞానేంద్రియముల ద్వారా (ప్రాపంచిక వస్తువులను గ్రహించి అనుభవించుచున్నది 
అనుభవము పొందుటకు మనసు అత్యవసరము ఇప్పుడు నీవు భోగవతీ పురమునకు, యీ శరీరమునకు 
గల పోలికను అర్హము చేసుకొనగలవు. అన్ని అనుభవములకు నిలయమగు యీ మానవ శరీరము భోగవతీ 
పురము. పురంజనుడు భౌతిక సుఖము అనుభవించుటకు తోడ్పడిన పురంజని మనస్సు, బుద్ది అని కూడ 
అందురు. ఆమెతోనున్న పదిమంది సేవకులు పది ఇంద్రియములు - అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు 
కర్మేంద్రియములు. పురంజవి పదిమంది సేవకులకు గల వందల కొలది సేవికలు, యింద్రియములు చేయు 
అనేక కర్మలు. అయిదు శిరస్సులు గల పాము శరీరములోని ప్రాణము పాము అయిదు తలలు (ప్రాణము 
యొక్క అయిదు రూపములు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు జీవాత్మ కన్ను, ముక్కు, 
నోరు మొదలైన తొమ్మిది పరికరముల ద్వారా భౌతిక ప్రపంచమందలి వస్తువులను గ్రహించి అనుభవించుచు 


100 


చతుర్ధ స్కంధము 


న్నది. ఈ తొమ్మిది పరికరములు తొమ్మిది ద్వారములు. ఈ తొమ్మిది ద్వారా పురము (శరీరము)లో 
ప్రవేశించుట, నిష్క్రమించుట జరుగును, 


భౌతిక ప్రపంచానందము ననుభవించుటకు మనస్సు నిశ్చయించుకున్నపుడు ఆత్మ మనసుతో కూడి 
యుండుటచేత దాని ననుసరించక తప్పుదు. అందుచేత నేను పురంజని చేసినదెల్ల పురంజనుడు చేసెనని 
చెప్పినాను. తన వ్యక్తిత్వము కోల్ఫోయెను, అనగా నిజ స్వభావమును మరచెను. 


*భోగవతీ నగరములో పురంజనుడు పురంజనిని కలునుకున్న తోటయే ఇంద్రియములకు సుఖము 
కలిగించు వస్తు ప్రపంచము. జీవాత్మ మనసుతో చేరి బుద్ది ననుసరించి యీ వస్తు ప్రపంచమును ఇంద్రియముల 
ద్వారా అనుభవించుటచేత అతడు పురంజని ఆలోచనలలోనే మునిగి యున్నాడవి చెప్పితిని జీవాత్మ సహజ 
స్వభావమును మాయ ఆవరించి యుండుట చేత యీ లోకములో సుఖ దుఖముల ననుభవించుట 
జరుగుచున్నది 


“భోగవతీ నగరములో పురంజనితో మారు సంవత్సరములు జీవించవచ్చునని చెప్పుటలో అర్హము 
మానవుని ఆయుః ప్రమాణము నూరు సంవత్సరములని తెలియచెప్పుట చండవేగుడు కాలము, కాల చక్రము 
తిరుగుచునే యుండును, మూడు వందల అరనైమంది గంధర్వులనగా సంవత్సరములోని మూడువందల 
అరవై రోజులలోని దినములు (పగలు), నల్లగా నుండే గంధర్వుల సేవికలు రాత్రులు. కాలము శరీరముమ 
ఆవరించి మానవుని జీవితమును, అతడెంతగా పోరాడి దూరముగా నుంచుటకు ప్రయత్నించినప్పటికీ, 
హరింపజేయును జర యనగా ముసలితనము. ముసలితనమందు శరీరము క్షీణించును అందుచేతనే జర 
(ముసలితనము) ను యెవరూ ఆహ్వానింపరు. కాబట్టి మృత్యువుతో చేరి యున్నది మృత్యువునకే యవవేశ్వరు 
డని పేరు శరీరమునకు మనస్సుకు కలిగే రోగములే యవనులు. (ప్రజ్వరుడనగా జ్వరము, యిది శరీరములో 
ప్రవేశించి తొందరగా మరణించునట్టు చేయును. 


“శరీరము, మనస్సు అనే ఉపాధులతో చేరిన ఆత్మ 'వేను', 'నాది' అను గుణములను పెంపాందించును 
ఇవి మనస్సులో (ప్రవేశించిన తర్వాత శరీరము, శరీరముతో కూడియున్న జీవాత్మ అనేక సుఖ దుఃఖములకు 
గురియగును. 


“అయితే దీనిని నివారించుట యెట్లు? మానవుడు తన స్వప్నములో అనేక రకములైన అనుభవములను 
పొందును స్వప్న (ప్రపంచములో జీవాత్మ స్వప్నము కాంచు వానితో చేరియుండుటచేత, స్వప్నానుభవములు 
జీవాత్మకు కలుగుచున్నవి. స్వప్నము నుండి మేల్కొనునంత వరకు, యిది జరుగుచునే యుండును స్వప్నము 
నుండి తేరుకున్న తర్వాత, స్వస్నమును కాంచిన మానవుడు స్వప్నములో అనుభవించిన దంతయూ 
అసత్యమని తెలుసుకొనును అనగా స్వప్న యధార్హ స్వరూపమును (గ్రహించును. కాని అతదు స్వప్నము 
నుండి మేల్కొనువంత వరకు, అదంతయు అనగా స్వప్న ప్రపంచము అసత్యమని అతనికి నచ్చచెప్పుటకు 
యెవ్వరికిని సాధ్యము కాదు. అడే విధముగా, జీవాత్మ శరీరము మనస్సులతో చేరియుండుట ఒక స్వప్నము 
వంటిది ఎంత తెలివిగల వాదము చేతనైనను అతని సుఖ దుఃఖములు అసత్యమని చెప్పి నమ్మించుటకు - 
సాధ్యము కాదు తనంతట తానుగా నత్యమును (గ్రహించవలెనన్న, స్వప్నము నుండి మేలుకొనవలెమ”” 


+01 


శ్రీమద్భాగవతము 
54 స్వేచ్చా మార్గము 


“వారాయణుని యందు భక్తి మాత్రమే మానవుడు సత్యమును తెలుసుకొనుటకు సహాయపడును. 
అన్నింటికీ కారకుడు నారాయణుడు; బాధితులందరికీ అతడే శరణ్యుడు భగవద్భక్తి వస్తుప్రపంచముసై 
మనసుకు విముఖత కలిగించి, జీవాత్మ నిజస్వభావము - జీవాత్మ పరమాత్మకు భిన్నము కాదని - 
యెరుకపరచుమ. జనన మరణములనే సంసార సాగరమును దాటుటకు రెండే రెండు మార్గములు కలవు. 
అవి : భగవత్కథలను వినుచుండుట, రాత్రి పగలు భగవంతుని చింతించుట పురంజన వృత్తాంతములో 
పురంజనుడు తర్వాత జన్మలో విదర్భ రాజపుత్రిగా పుట్టైనవి చెప్పితిని. ఒక సత్పురుషునికి కుమార్తెగా పుట్టి 


నారాయణుని భక్తుడైన పాండ్యరాజుకు భార్య కావడం అతని అదృష్టము. వారికి ఒక పుత్రిక ఏడుగురు పుత్రులు 
కలిగిరి 


"'పుత్రికపేరు ఆశ, అనగా కోరిక, ఆమెకు నారాయణుని కథలు వినుట యందు మక్కువ ఏడుగురు 
పుత్రులు - శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్యములు. నారాయణుని భక్తులతోడి 
సాంగత్యము నీవు యీ యేడు విధములుగా భగవంతువి పూజించునట్లు చేయగలదు భగవత్కథలను వినుటకు 
కోరిక కలిగినపుడు, అనేక విధములుగా అతనిని పూజించవచు ను. శ్రవణము, అనగా భగవత్కధలను వినుట 
తరువాత కీర్తన, అనగా భగవంతుని వైభవమును పొగడుట లేక కీర్తించుట స్మరణ, అనగా పదే పదే ఆ 
కథలను మనస్సులో చింతించి మననము చేయుట, పాదసేవన, అనగా నారాయణుని పాదముల'పైబడి భక్తితో 
శరణు జొచ్చుట. అర్చన, అనగా పూజించుట. వందన, అనగా ప్రార్థించుట. దాస్య, అనగా సేవ చేయుట 
ఈ యేడు విధములుగా నారాయణుని యందు భక్తి కలిగి యున్నచో, మనస్సు కర్మ బంధము నుండి 
విముక్తి పొందును అటు పిమ్మట, జీవాత్మ తన నహజ స్వరూపమును గుర్తించి, పరమాత్మతో ఐక్యమగును 
ఆ విధముగా పురంజనుడు 'అవిజ్ఞాత' అయ్యెను 


“మరొక ఉదాహరణ ద్వారా యీ బ్రహ్మవిద్యా బోధమ విఫులీకరించెదను ఒక తోటలో లేడి సంచరించు 
చుండెను ఆలేడికి జతకుదిరి, తోటలో నున్న పచ్చని గడ్డిని చూసి జీవితాంతము సుఖముగా నుండవచ్చునని 
భావించెను. ఆ తోటలో పెరుగుచున్న పువ్వులు, చల్లని గాలి లేడికి హాయిని కలిగించగా, ఆ లేడి తన 
ఆనందమును, సంతృప్తికరమైవ జీవితమును యెవ్వరూ భంగపరచలేరని తలపోసెను కాని ప్రక్కనే ఆ లేడిని 
భక్షీంచుటకు తోడేలు పొంచి కాచుకుని యుండెను. జతగానితో కూడి అందమైన తోటలో తియ్యని గడ్డిని 
మేయుచూ చక్కగా వీచే చల్లగాలి ననుభవించుచున్న ఆ అమాయకపు లేడి తోడేలును చూడకుండెను 
వెనుక నుంచి వేటగాడు సంధించే భయంకరమైన అమ్ములమ కూడ కానదయ్యెను ఈ భూమిపై మానవుని 
జీవితము, అజాగ్రత్తగా నున్న దురదృష్టకరమైన లేడివలె నున్నది. 


“భౌతిక సుఖములు తోటలో పువ్వుల సుగంధమువలె అనిత్యము. (స్త్రీ పురుషులు యీ తోట 
(ప్రపంచము)లో తాత్కాలిక సుఖముల నన్వేషించుచు సంచరించెదరు. కాలము, తోడేలు వలె, యెల్లప్పుడూ 
కాచుకొవి యుండుము, కావి మానవుడు దానివి గమవించడు. వెనుకనే మృత్యువు అనేక వేల రోగములతో 


వేటగాని అమ్ములవలె మండుము. మృత్యువు ఒక దావి వెనుక ఒకటి వానిని సంధించుచుండును కాని దాని 
అంతరార్హమును (గ్రహింపక మానవుడు ఆ హెచ్చరికలను విన్మరించును"' 


102 


చతుర్ధ వ్కంధము 

కొంతసేపు ఆగి, నారదుడు తిరిగి యిట్లు పలికెమ. “ఈ కర్మకాండలు నిత్య సత్యమును తెలుసుకొనుటకు 
సహాయకారి కావని తెలుపుటకే నీకు ఊహాజవితమైన వురంజనుని వృత్తాంతమును వివరించితిని. యజ్ఞములు 
జరిపి స్వర్గము చేరగలమని భావించు సామాన్య మానవులకన్న నీవు ఉత్తముడవు నీవు జరిపే యీ కర్మలు 
భౌతిక సుఖముల నందిచ్చును, వాటిలో నీవు తగుల్కొనుటకు ప్రయత్నించరాదు. అంతకన్న ఉత్తమమైన 
వావి కొరకు నీవు ప్రయత్నించవలెను భగవంతుని సంతోషపరచి, అతనిని చేరుటకు తగిన కర్మలనే నీవు 
చేయవలెను సాధువులతోడి సాంగత్యము భగవత్కథలను వినుటయందు కుతూహలమును పెంచును 
ఇంతకుముందు చెప్పిన యేడు మార్గములు ఆచరించినపుడు, చివరిమెట్టు చేరుకొనగలవు. అదియే ఆత్మ 
సమర్పణము. అహం పూర్తిగా సమర్పించినపుడు మోక్షము లభించును. ఎప్పుడూ భగవంతునే చింతింఛువానికి 
వస్తు ప్రపంచము వలన యెట్టి బాధలు కలుగవు సుఖ దుఃఖములకు ఉప్పాంగుట కాని క్రుంగుట కాని జరుగదు. 
అతనిలో సమబుద్ది యేర్చడి బ్రహ్మస్ట్రితికి చేరువగా నుండును జీవాత్మ పరమాత్మలు ఒకటి యగును. అనగా 
ఒక రానితోనొకటిీ కలిసిపోవును, తరా త జనన మరణములుండవు. కాబట్టి యింతవరకు నీవు అవలంబించు 
చున్న మార్గము విడిచిపెట్టి, జీవిత శేషమును భగవద్ద్యానమునందు గడుపుము'' 


అటు తర్వాత చాలాసేపు నిశ్శబ్దము తాండవించెను. రాజు కంటి వెంట అగ్రువులుకారగా యిట్లనెను, 
“ప్రభూ! నిజముగా నీవు అసమాన దయా హృదయుడవై నావద్దకు వచ్చి మోక్షమునకు దారితీయు యేకైక 
మార్గమును చూపించినావు ఈ సత్యము నా గురువులకు బహుశః తెలియకపోయి ఉండవచ్చును లేక యీ 
సూత్మ సత్యమును నాకు తెలుపుటకు వారు యిష్టపడకపోయి ఉండవచ్చును. మీరు అనుగ్రహించి బోధించిన 
దానిని శ్రద్దగా విని అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించితిని మీ ఆశీస్సులతో యేడు విధములైన భక్తిమార్గముల 
ద్వారా వారాయణుని పాదములను చేరగలను నన్ను ఆశీర్వదింపుడు"'. 


రాజునకు జ్ఞానోదయము కలిగినదని నారదుడు సంతసించి, రాజు నాశీర్వదించి తిరిగి సిద్దలోకమునకు 
వెళ్ళిపోయెను. ప్రాచీన బర్జిష్మదుడు కర్మకాండలను విసర్దించెను రాజ్యము పరిత్యజించెను. రాత్రింబవళ్ళు 
వారాయణుని పాదములనే మనసునందు చింతించుచూ, చివరకు నారయణుని పాద పద్మముల చెంతకు 
చేరెను 


103 


శ్రీమద్భాగవతము 


పంచమ స్కంధము 
55 ప్రాచేతస సోదరులు 


బర్జిష్మదునకు పదిమంది కుమారులు వారివి ప్రాచేతన సోదరులుగా పిలుచుచుండిరి. తండ్రీ వారిని 


తపస్సుచేసి కుటుంబ సంప్రదాయమును నిలబెట్టవలసినదవి ఆదేశించెను. తండ్రి ఆదేశము ననుసరించి తపస్సు 
చేయుటకు అడవి కేగుటకు సన్నద్దులైరి 


వారు పశ్చిమ దిక్కుగా ఒక పెద్ద సరన్సును చూచిరి. అది సముద్రమంత 
విశాలముగా నుండెను ఎట్టి అలజడులు లేని సాధు పురుషుని ప్రశాంత మనస్సువలె, ఆ సరస్సులో అలలు 
లేకుండ అందలి నీరు నిర్మలముగా నుండెను. ఆ సరస్సు నందు చేపలు, ఎరుపు, నీలము, తెలుపు వర్షములు 
గల పద్మములు తేలుచుండెను. పువ్వుల మండి తేనెను (గ్రహించుచున్న తేనెటీగలు చేయు శబ్దము, నీటి 
పక్షులు చేయు మధుర గానమునకు (ప్రతిధ్వవి వలె నుండెను. ఆ సరస్సుపై సువాసనలతో వీచు వాయువులు 
ఆఘ్రాణించి ప్రాచేతస సోదరులు నిశ్శబ్దముగా అక్కడ నిలుచుండిపోయిరి. వారికి వినిపించు మధుర సంగీతము 
యెటువైపునుంచి వచ్చుచున్నదాయని చూచుచుండిరి. ఇంతలో ఆకస్మాత్తుగా, ఆ సరస్సు హృదయమునుండి, 
మహాదేవుడు తన సేవకులతో ఆవిర్భవించెను. అతడు సువర్ణ వర్షముతో (ప్రకాశించుచుండెను. లోక 
కళ్యాణమునకై మింగిన గరళము చేత నల్లని మెడ అందముగా కన్నడుచుండెను మహాదేవుని ముఖమందు 
చిరునవ్వు తాండవించగా, ప్రాచేతస సోదరులు ఒక త్నణము ది(గ్రాంతి చెంది, మహాదేవుని పాదముల పైబడి 
పూజించిరి వారి నాశీర్వదించి మహాదేవుడిట్టనెను “'మీరు బర్దిష్మదుని కుమారులని, నారాయణుని భక్తులని 
నాకు తెలియును. తపస్సు చేయుటకు మీరు అడవికి వచ్చిన కారణము కూడ తెలియును. మీకు 


సహాయపడుటకు నేను వచ్చితిని మీకు నేమ చెప్పు మంత్రము వలన మీరు భగవంతుని మానవ రూపములో 
చూడగలరు.'' 


మహాదేవుడు వారికి నారాయణుని రుద్రగీతలను బోధించెను తరువాత వారితో నిట్లనెను. “'మీరు 
(ప్రతిరోజు యీ మంత్రమును నిశ్చల మనస్సుతో ఉచ్చరించినచో, మీరు కోరిన దానివి సాధించగలరు" 
తరువాత మహాదేవుడు అదృశ్య మైపోయెను. 


ప్రాచేతస సోదరులు ఆ సాగరములో (ప్రవేశించి దీర్హకాలము తపస్సుచేసిరి. నారాయణుడు వారి భక్తికి 
మెచ్చి (ప్రత్యక్షమై యిట్లనెను. ''మీ తపస్సువకు చేను మెచ్చితిని మీకు యేమి కావలెనో కోరుకొనుడు. దానిని 
మీకు ప్రసాదించెదను మీ కుటుంబ సం'ప్రదాయమును కొనసాగించమని మీ తండ్రి మిమ్ములను ఆదేశించుటు 
నేనెరుగుదును. మీకు ఒక కుమారుడు కలిగి అతడు ప్రజాపతి యగును అతని కీర్తి లోకమంతయు వ్యాపించి, 


అతని పేరు చిరస్ట్రాయిగా నిలుచుమ, 
"ఒకప్పుడు కండుడను బుషి ఘోర తపస్సు చేయుచుండెను. అతని తపస్సుకు అంతరాయము కలిగింప 
తలపెట్టే, ఇంద్రుడు ప్రమ్రోచ అనే అప్సరసను యీ భూమికి పంపెను. న్‌ ' వ్యామోహితుడై 


104 


పంచమ స్కంధము 

ఆమెతో ఇంద్రియ సుఖములు చాలా కాల మనుభవించెను. వారికొక పుత్రిక కలిగెను. పుత్రికను అడవిలో 
వదలిబెట్టి ప్రమోచ తిరిగి స్వర్గమునకు వెళ్ళిపోయెను. ఏడ్చుచున్న ఆ వుత్రికను అడవిలోని వృక్షములు 
చేరదీసెను. ఆ బాలికను చూచి జాలిపడి, చంద్రుడు తన చూపుడు వేలుతో అమృతమును నోటి కందించెను 


ఆ బాలిక పెరిగి అందమైన స్త్రీగా రూపొందెను ఆమె మీకు భార్యయై ఒక పుత్రుని కనును. ఆతడు (ప్రజాపతి 
యగును, 


భగవంతుని దర్శనమున ప్రాచేతస సోదరులకు పట్టులేని సంతోషము కలిగెను. తమను తాము సముదాయిం 
చుకుని, వారు భగవంతుని పాదముల పైబడి కీర్తించిరి. చిరునవ్వుతో వారి పూజల నందుకుని అదృశ్యుడయ్యెను 


వారు ఆ సముద్రము నుండి పైకి వచ్చి చూడగా, భూమి యంతయూ వృక్షములు ఆక్రమించియున్నట్లు 
కనుగొనిరి ఇంకేదియు వారు కానకుండీరి. వారు ఆ(గ్రహావేశులై అరణ్యమును దగ్గము కావింప 'ప్రయత్నించిది. 
ఇంతలో బ్రహ్మ వారి వద్దకు వచ్చి తొందరపడవలదని చెప్పెను 


ఆ వృక్షములు తమ పెంపుడు కుమార్తె మరీషను తెచ్చి ప్రాచేతస సోదరుల కప్పుగించగా, వారు ఆమెను 
వివాహమాడిరి. ఆమెకు తార్షియని మరొక పేరు కలదు. 


వారికి ఒక పుత్రుడు కలిగెను. అతడే దక్షుడు. ఇదివరలో మహాదేవుని అవమానపరచిన దక్ష (ప్రజాపతియే 
యీ దక్షుడు ఒకప్పుడు మహాదేవుని అగౌరవపరచిన కారణముగా తిరిగి మానవుడుగా పుట్టువలసి వచ్చెను. 


దక్షుడు పెరిగి పెద్దవాడయ్యెను అతనికి పట్టాభిషేకము చేసి ప్రాచేతస సోదరులు తపస్సు ఆచరించుటకు 
రాజ్యము వదలి అడవికేగిరి 


మార్గమందు నారదుడు వారి కెదురయ్యెను నారదునితో వినయపూర (కముగా వారు సంభాషణ సలిపి, 
మోత మార్గమును బోధించుమని అడిగిరి నారదుడు బోధించి వెళ్ళిన తర్వాత ఆ బోధలను వారు స్మరించిరి. 
నారాయణుని పాదముల చెంత వారికి చోటు లభించునని అభయమిచ్చిన భగవంతుని పలుకులు వారికి జ్ఞప్రీకి 


ను "= డా 
స్తో nee furs. 


JEW 
వారి మనస్సులు భగవంతుని ధ్యానించుటలో లగ్నము కాగా, కొలది కాలములోనే వారు నారాయణ 


సన్నిధిని చేరుకొనిరి గీ ce N®. ౧౦ 26 శో 

ఇంతటితో మైత్రేయ విదురుల సంభాషణ ముగిసెను విదురుడు మైత్రేయువి వద్ద సెలవు 
తన సోదరుని, యుధిష్టీరుని చూచుటకు హస్తినాపురము వైపు ప్రయాణించెను ఈ లోకమ 
భగవంతుని పాదములను చేరుటకు సన్నద్దము కావలెనని ధృతరాష్ట్రుడు (గ్రహించవలెనని విదురుని 
ఇచ్చట ఒక ప్రధాన విషయమును గమనించవలసి యున్నది. విదురుని తీర్ణయాత్రలను గురించి య 
ప్రశ్నించినపుడు, ప్రభాన తీర్ణములోని దారుణ నంఘటనను విదురుడు చెప్పకుండెను. విదురుని హ 
అతి కోమలము. ఒకరు బాధపడుట చూచి అతడు నహింపలేకుండెను దారుణమైన కృష్ణుని నిర్యా! 
తెలుపుటకు విదురుని కోమల హృదయము అంగీకరింపకుండెను. 


105 


శ్రీమద్భాగవతము 


56 ప్రియన్రతుడు 


స్వాయంభువ మనువునకు ముగ్గురు పుత్రికలు యిద్దరు పుత్రులు. పుత్రికలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, 
పుత్రులు ఉత్తానపాదుడు, ప్రియ(్రతుడు. దేవహూతి కర్షముని భార్య, కపిలుని తల్లీ, ఆకూతి రుచి యను 
బుపికి భార్య, యజ్ఞునకు తల్లి, ప్రసూతి దక్షుని భార్య, నతీదేవికి తల్లి నారాయణునికి ప్రియభక్తుడైన (ధ్రువుని 
తండ్రి ఉత్తానపాదుడు 


గ్రియధ్రతుడు జ్యేష్ట కుమారుడు. కాని యౌవనమందే నారదుని బోధలు వినియుందుటచేత రాజ్యమును 
పరిపాలించుటయందు ఆసక్తి లేకుండెను. సోదరుడు ఉత్తానపాదునకు రాజ్యభారము అప్పగించి, తపస్సు 
చేయుటకు అడవికేగెను 


అనేక సంవత్సరములు ఉత్తానపాదుడు పరిపాలించెను. అతని తర్వాత (ధ్రువుడు, అతని వంశీయులు 
పరిపాలించిరి ప్రాచీన బర్టిస్మదుడు, ప్రాచేతస సోదరులు (ధ్రువుని వారసులు, ప్రాచేతస సోదరుల కుమారుడైన 
దక్షుడు రాజ్యము పరిత్యజించి, తపస్సు చేయుటకై అడవికేగెను. రాజ్యమునందు రాజు లేకపోవుట మనువు 
చూచెను. రాజు లేని రాజ్యము క్షేమము కాదని యెంచి, తనకు యిష్టము లేకున్నప్పటికీ అడవికేగి ప్రీయ|ప్రతుని 
తిరిగి వచ్చి రాజ్య భారమును చేబట్టవలసినదని మనువు (బ్రతిమాలెను కాని మనువు ప్రయత్నములు 
ఫలించకుండెను. అందుచేత అతడు తన తండ్రియైన బ్రహ్మకు ప్రియవ్రతుని ఒప్పించు బాధ్యతను 
అప్పగించెను. 


అడవిలో : ' తో ప్రియవ్రతుడు సంభాషించు చుండగా బ్రహ్మ అక్కడకు వచ్చెను 
బ్రహ్మ రాకతో ఆ గుహ ప్రకాశమానమయ్యెను ప్రియ(వ్రతుడు వెంటనే లేచి నిలుచుండెను నారదుడు కూడ 
అప్లే చేసెను. బ్రహ్మ తన మనుమని జూచి చిరునవ్వుతో యిట్లనెను “'కుమారా! నేను చెప్పు మాటలను 
అతి జా(గ్రత్తగా వినుము. ఏ భగవంతుని ఆదేశములను మనమందరమూ విధేయులమై అనుసరించవలెనో, 
ఆ భగవంతుడు రాజుగా నీ విధిని నిర్వర్తించ వలసినదవి నిర్దేశించినాడు. భగవంతుని ఆదేశములను మనలో 
చాలామంది విధేయతతో పాటింతురు వీ కొసంగిన యీ సూనవ శరీరమునకు ఒక ప్రయోజనము కలదు 
నీవు యీ భూమిపై మానవ జీవితము జీవింపవలసి యున్నది. మనలో (ప్రతి ఒక్కరు ఒక ప్రయోజనము 
కొరకు జన్మించినారు, సృష్టికర్త చేతిలో మనమందరమూ నిస్పహాయులము 


““భూమిని దున్నే యెద్దులను గమనించుము. వాటి ముక్కు రంధ్రముల ద్వారా త్రాడు నుంచి రైతు 
ఆ గ్రాడు నటునిటు లాగుచుండగా, ఆ (ప్రకారము యెద్డు కదలుచుండును ఆ త్రాడును యెటు లాగిన 
యెద్డు అట్టు సంచరించవలెను తన యిష్టము వచ్చినట్లు వడచుటకు వీలులేదు. అదే విధముగా, భగవంతుడు 
మవకు యేర్పరచిన జీవిత మార్గముపై నడిపించును మనకు యిష్టము వచ్చిన రీతిని సంచరించుటకు గాని, 
(ప్రపంచానుభవనమును పాందుటకుగాని వీలులేదు. సుఖమునుగాని దుఃఖమునుగాని మనము యెంచుకొన 
లేము అవి ఒకదాని తర్వాత మరొకటి సంభవింపవచ్చును, లేదా కలసి రావచ్చును, లేక విడివిడిగా రావచ్చును. 
ఎందుకని మనము (ప్రశ్నింపరాదు. సమభావముతో వాటిని మనము సహించవలెను మానవుడు, తనకు 


నిర్దిష్టమైన కర్మలను జరుపుచూ యీ లోకములో జీవించవలెను. వాటీనతడు తృణీకరించుటకు అధికారము 
లేదు. 


106 


పంచమ స్కంధము 


“అయినప్పటికీ, వస్తు ప్రపంచముతో అనుబంధము లేక సంచరించినచో పునర్జన్మల నుండి విముక్తుడగును 
అనగా జీవన్ముక్తుడగును అట్టివాడు యీ మానవ లోకములో భగవంతుడు కోరినంత కాలము సంచరించును. 
స్వప్న (ప్రపంచములోని అనుభవములను, స్వప్నము కరిగినంతనే అవి అసత్యమని యే విధముగా తలచునో, 
అదే రీతిగా సుఖదుఃఖములను పరిగణించును. అటువంటి మానవునకు, పునర్జన్మకు కారణమైన వాసనలు 
అంటవు. అతడు చేయు కర్మలు ఫలాసేకరహితమగుటచేత, వాసనలను నిర్మూలించుకోవలసిన ఆవశ్యకత 
కూడ లేదు. 


*“ఇంద్రియ నిగ్రహము లేని మానవుడు, దారితప్పి అడవిలో సంచరించువాని వలె, నిరంతరము ఒక 
జన్మమండి మరొక జన్మకు ప్రయాణము చేయుచుండును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను 
ఆరుగురు శత్రువులు మానవుని నిత్యము వెంటాడుచుండగా, అతని పతనమును వేగిరపరచుటకు మనస్సు 
ఇంద్రియములు కలిసి యీ ఆరుగురు శత్రువుల ఆజ్ఞలను అతి సులభముగా వెంటనే నిర్వర్తించుచుండును 
ఆ విధముగా మానవుడు జనన మరణములనే సంసార చక్రములో చిక్కుకొని పోవుచున్నాడు 


“ఇంద్రియములను జయించి, తాను పరమాత్మ తప్ప యితరమేదియు కాదని భావించిన మానవుడే యీ 
మానవలోకములో జీవింపదగిన ఉత్తమ మానవుడు వస్తు ప్రపంచముతో అనుబంధము లేకుండుట చేత అతడు 
ఆదర్శపురుషుడు, యితర మానవులకు మార్గదర్శకుడు సహాయము నర్జించే యితర మానవులకు యిట్టే 
ధన్య జీవులు సహాయపడగలరు. 


“ఇంద్రియములను జయింపగోరు మానవుడు, సామాన్య మానవుని వలె గృహస్టుడై భార్య పిల్లలతో 
జీవింపవచ్చును; కాని అరిషడ్వర్గము అను ఆరుగురు శత్రువులను జయించవలెను. ఒకసారి వాటివి 
అణచిపెట్టినచో, అతడు నిర్భయముగా యీ లోకములో సంచరింపవచ్చును. ఉదాహరణకు ముట్టుడికి 
గురియైన వగరమును తలంచుము. శత్రువులు నగరముపై దాడి చేయుచుండగా, రాజు కోటు నాశ్రయించి 
నగరమును సంరక్షీంచును క్లిష్ట పరిస్తితిలో రాజునకు కోట సహాయపడుచున్నది, అదే రీతిగా, మానవుడు 
నారాయణుని పాదముల నాశ్రయించినచో, అతి సులభముగా ఆరుగురు శత్రువులను తరిమికొట్టి, భగవంతుడు 
తన ఆనందమునకై యేర్చరచిన యీ లోకములో జీవించి ఆనందింపగలడు. తన జీవిత పరిమాణము ముగిసిన 
తర్వాత నారాయణునితో చేరిపోవును అనగా జీవాత్మ పరమాత్మలు ఏకమగుదురు 


“కుమారా! నేను యివన్నియు చెప్పుట యెందులకనగా, నీవు తిరిగి వచ్చి రాజ్యము చేబట్టే చక్కగా 
పాలించి ప్రఖ్యాతి గొంచవలెనని. నీవు ధన్యజీవివి, భౌతికానందానుభవములో చిక్కుకుపోగల ప్రమాదము నీకు 
యెప్పుడూ ఉండబోదు. నీ విధిని నీవు నిర్వర్తించిన తర్వాత తిరిగి యిక్కడకు వచ్చి, శాంతికై అన్వేషణ 
కొనసాగించవచ్చును. నీవు యిదివరకే శాంతి సాధించినావు అందుకొరకే నిన్ను యీ రాజ్య పాలనా కార్యమును 
చేబట్టమని కోరుచున్నాను. నా కొరకు నీవు యీ కార్యము చేపట్టవలెను. నిస్స్వార్దముగా యీ రాజ్యము 
పరిపాలించి, తరతరములుగా జరుగుచున్న యీ సంప్రదాయమును కొనసాగింపుము రాజ్యమునకు తిరిగి 
రమ్ము! 


చేతులు జోడించి బ్రహ్మ చెప్పిన దంతయూ విని యిట్లనెను '“ప్రభూ! మీరు చెప్పినట్లే చేసెదను” 
(బ్రహ్మ ముఖమునందు సంతోషముతో కూడిన నవ్వు ప్రసృుటమయ్యెను తర్వాత గుహనుండి (బ్రహ్మ 
వెళ్ళిపోయెను. మనువు వచ్చి ప్రియన్రతుని రాజ్యమునకు గొనిపోయి సింహాసనముపై కూర్చుండబెస్టైను 


107 


శ్రీమద్భాగవతము 


59 బుషభుని బోధలు 


ఈ లోకములో వైరాగ్యము నవలంబించి యెట్లు జీవించవలెనో (ప్రచారము గావించుటకు బుషభుడు తన 
పుత్రులను పిలిచి వారికి జీవించు పద్దతులను బోధించెను. వారితో బుషభు డిట్టనెను ''కుమారులారా! 
ఈ మానవశరీరము మనకు ఒక ఉత్తమ ప్రయోజనము కొరకు లభించినది. పశువువలె ప్రపంచానుభవములు 
పొందుటకు కాదు పరిశుద్దమైన మనస్సు అత్యవసరము. ఈ జీవితమునకు రెండు ముఖద్వారములు కలవు. 
ఒకటి * ఉత్తములైన వారికి సేవ జేసి మోక్షము పొందుట. రెండవది : ఇంద్రియముల ద్వారా వస్తు ప్రపంచముతో 
అనుబంధము పెంచుకొని వాటి నమభవించుట సమబుద్దిని పెంపొందించుటకు మీరు ప్రయత్నించవలెను 
లాభనష్ట్రములను ఒకేరీతిగా స్వీకరింపగిల మనస్తత్వమును మీరు అభివృద్దిగావించు కొనవలెను ఆగ్రహము 
నణచి మనసును నిగ్రహించవలెను భగవద్భక్తియే జీవితముయొక్క ప్రధాన ధ్యేయముగా నుండవలెను. భార్య, 
పిల్లలు, సంపద, రాజ్యముతో అనుబంధము పెంచుకొనరాదు. ఈ శరీరమును నిని 
మాత్రమే మానవుడు కోరుచుండవతెను వెనుకటి జన్మలో చేసిన కొన్ని కర్మల ఫలితముగా, తిరిగి మీరు 
జన్మించి యీ జీవితమును పాగించవలసి వచ్చెను ఈ లోకములో జన్మించిన మీరు అనేక ప్రలోభములకు 
గురియగుదురు అందుచేత మీరు తిరిగి జనన, మరణములను సంసార చక్రములో పడకుండ నుండుటకు 
తగిన కార్యములను చే "నుండును ఈ శరీరమున్నంతవరకు, మనస్సు నిత్యసత్యమైన 
భగవంతుని యందు లగ్నము కానంతవరకు, మానవుడు లౌకిక కర్మలు చేయుటయందు నిమగ్నమై 
యుండును. అవిద్యచేత, అనగా తన నిజస్వభావమైన ఆత్మను తెలియకుండుటచేత, మానవుడు కర్మ బద్దు 
డగుచున్నాడు భగవంతుని తలంచనంత కాలము, అతనికి జీవితములో స్వేచ్చ లభించదు మానవుడు 
యిల్లు, యిల్లాలు, పిల్లలు, యింకను అనేక విధములైన వస్తువులతో అనుబంధమును పెంపొందించుకొనును 
ఈ వస్తుప్రపంచము అంతయూ, అసత్యమని, ఉత్తమ సత్యము వేరే యున్నదని గుర్తించలేక మానవుడు అనేక 


అవస్థలకు లోనవుచున్నాడు. తన తెలివితక్కువతనముచేత యీ లౌకికానుబంధముల వలన కలిగే పరిణామము 
లకు మానవుడు బాధపడుచున్నాడు. 


'నేను', 'నాది' అనునవి మానవునికి రెండు 'ప్రబల శత్రువులు వీటి చేత మానవుని దృష్టి కలుషితమై, 
హృదయము కరడుగట్టుచున్నది. మానవునికి (స్త్రీపై (పేమ కలుగుట చేత, కొత్త అనుబంధములు 
పెంచుకొమట జరుగుతున్నది. ఇల్లు, భూమి, పిల్లలు, బంధువులు, సంపద, ఈ విధముగ అంతులేకుండ 
అనేకమైన వావితో అనుబంధము విన్తరించుచుండును. ఈ భూమితో మానవునికి గల బంధము విస్తరించి, 
నూతన బంధములు యేర్చడి మరింత బలపడుచున్నవి. అటువంటి మానవునికి మోక్షము కలుగు 
అవకాశములు చాల తక్కువ. ఏ వస్తువులతో అనుబంధము పెంచుకొనెనో వానిని గురించిన సత్యము, అనగా 
అవి అశాశ్వతములని తెలుసుకున్న మరుక్షణమున, జ్ఞానము చేత హృదయములోని ముడులు విడిన 
మరుక్షణమువ తవ భార్యపై నున్న అనురాగము సడలును. అహంకార మమకారములు వాటంతట అవి 
సమసిపోవును. కుమారులారా! మీ మవస్సులో భగవంతువి మాత్రమే తలవండి అనుబంధము వదలిొపెట్టుండి. 
శీతోస్టములు, ఆకలిదప్పులు, విచారము, (భ్రాంతి మువ్నగువాని (ప్రభావము మీకు ఉండదు. (బ్రహ్మజ్ఞానమును 
తెలుసుకొనుటయందే మీరు శ్రమించవలెను. భగవంతునికి మీరు శరణాగతులు కావలెను. మీరు చేయు 
కర్మలను భగవంతునికి నివేదించండి. భగవత్కధలను విముచు, భక్తులతో సాంగత్యము పెంచుకొనండి. 


110 


పంచమ న్కంధము 
మానవులందరూ భవగంతుని (ప్రతిబింబములే, అందుచేత యెవరినీ ద్వేషించరాదు ఇతరుల కష్టములలో 
పాలుపంచుకొనవలెను క్రోధమును నిగ్రహించుకొనవలెను వీలయినప్పు డి భగివచ్చిం 
తన చేయుడు, ఒంటరితనము భగవచ్చింతనకు అనువైనది. మీ విధులను చక్కగా నిర్వర్తించండి. వేనినీ 
అశ్రద్ద చేయకుడు ఎక్కువగా ఆలోచన చేయుచూ, తక్కువగా మాట్లూడవలెను. 


“శిష్యునకు మార్గము చూపుటకు గురువు అత్యవసరము కుమారులకు తండ్రికి మించిన గురువు లేడు 
పుత్రులను సన్మార్గములో వర్తించునట్టు చేయు బాధ్యత తండ్రీది (ప్రజలు సన్మార్లులై చరించునట్టు చేయు 
బాధ్యత రాజుది మీకు గురువుగా, మీరు నడచుకొనవలసిన తీరును చెప్పుచున్నాను. 


“తన శిష్యులు లౌకిక కర్మలందు నిమగ్నమగునపుడు, వారికి స్వేచ్చా మార్గము గురువు చూపించవలసి 
యున్నది జీవితమను క్షిష్టప్రయాణము చాలవరకు సాగించుటచేత, అనుభవపూర్వకముగా జీవితములోని 
లోతుపాతులను గురువు తెలునుకొనియుండును గురువునకు తన శిష్యుల పై దయ లేక జీనితపు లోతుపాతు 
లను గురించి హెచ్చరిక చేయకున్నచో, గురువునకు కలిగిన జ్ఞానమువల్ల ప్రయోజనమేమి? ఒక మనిషి 
మునిగిపోవుచున్నపుడు, యే మానవుడును చూచుచు ఊరుకొనలేడు, గురువు సహాయకుడు, తండ్రి, తల్లీ 
శ్రేయోభిలాషి నేను చెప్పిన విషయములను బాగుగా యోచించండి. ఈ భరతుని తండ్రిగా యెంచి అతని 
ఆదేశములను మన్నించండి అతడు చాలా గొప్పవాడు నేను సూచించిన ప్రకారము యీలోకములో 
జీవించండి మోహమను రోగమునకు భక్తి దివ్యాషధము భక్తి సహాయముతో జనన మరణములను సంసార 
చక్రమునుండి మీరు రక్ష పడయవలెను?" 


బుషభుడు, తనవలెనున్న పుత్రులకు, పై విధముగా బోధసలిపెను. లోకములోని ప్రజలకు సరియైన 
మార్గము చూపుటకుగాను బుషభుడు తన పుత్రులకు బోధ చేసెను. 


తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని గావించెను రాజ్యమును, భార్యను, పిల్లలను, తన సర్వస్వమును 
పరిత్యజించి, యెన్నడూ మాయకు వశముగాని బుషభుడు దేశము వదలి వెళ్ళిపోయెను. అతనికి జీవితము 
నుండి విముక్తి కలుగువరకు దేశమంతటను సంచరించెను. 


మానవుడు కోరికలను విడిచిపెట్టినప్పటికీ, లోకము చేత (ప్రభావితము కాకున్నప్పటికీ యీ లోకము 
విడిచి వెళ్ళుటకు సన్నద్దుడైనప్పటికీ నిర్ణీత సమయము ఆసన్నమయేవరకు జీవించుచుండవలెను ఇది జీవిత 
ధర్మము కుమ్మరివాడు మట్టి నుండి కుండను మలచునపుడు చక్రము త్రిప్పును కుండను తీసివేసిన తర్వాత 
కూడా చక్రము తిరుగుచునే యుండును అదేరీతిగా ఒకొక్కపుడు పూర్వ జన్మ సంస్కారమునుబట్టి, దేహి 
దేహమును విడుచుటకు సిద్దముగా నున్ననూ, (ప్రాణము శరీరమును వీడదు. బుషభువికి అట్లు జరిగినది. 


చాలా కాలము సంచరించిన తర్వాత బుషభుడు అవధూత అయ్యెను. తదుపరి కూటక పర్వత సానువులను 
చేరెను. అక్కడ ఉండగా, అంతవరకూ బుషభుడు సంచరించిన అరణ్యము అగ్నిచేత దగ్దమైనది ఎన్నడూ 
కర్మలలో చిక్కుపడని బుషభుడు జీవిత బంధమునుండి విముక్తి పొందెను. 


111 


శ్రీమద్భాగవతము 


60 భరతుడు 


బుషభుని కుమారుడైన భరతుడు చక్కగా రాజ్యమును పాలించెను. అతడు ధర్మపరాయణుడు అతని 
పరిపాలన ఉత్తమముగా నుండెను. భరతుని అత్యుత్తమ పాలనచేత ప్రఖ్యాతిగాంచిన యీ భూమి భరతవర్షమను 
పేరు గాంచినది. భరతుడు, తన పూర్వుల సంప్రదాయములను పాటించి, రాజులకు నిర్దిష్టమైన పద్దతుల 
ననుసరించెను. అతని పరిపాలనలో యీ భూమిపై ప్రజలు సుఖముగా జీవించిరి. భరతుడు నారాయణుని 
పరమభక్తుడు అతని హృదయములో నారాయణుని మూర్తి ప్రతిష్టితమై యుండెను చాలాకాలము సుఖ 
సంపదలతో రాజ్యమును పాలించితినని తలచి, రాజ్యమును విభజించి కుమారులకు పంచిపెట్టను జ్యేష్ట 
కుమారునికి పట్టము గట్టి భరతుడు సర్వస్వమూ పరిత్యజించి, హరిద్వారములోని పులహ మహర్షి 
అశ్రమమునకు వెళ్ళెను ఆ ఆశ్రమము అతి రమణీయమైన (ప్రదేశమున గలదు. చక్రానది ఆశ్రమము చుట్టూ 
ప్రవహించుచున్నది. ఆ నది, యిప్పటికీ సాలగ్రామములతో నిండియున్నది. వానియందు నారాయణుడు 
వ్యాపీంచి యుండుటచేత, వానిని పూజింతురు 


ఆ ఆశ్రమమునందు భరతుడు యేకాకిగా మండి, (ప్రతిదినము ఫలపుష్పములతో హృదయము నుండి 
భక్తి పొంగిపారలుచుండగా నారాయణుని పూబించుచుండెను. అతడు ప్రాపంచిక సుఖదుఃఖములకు అతీతుడ 
య్యెను అన్ని అనుబంధములను పరిత్యజించుటచేత అతని హృయదము శాంతితో విండియుండెను. 
భగవంతునిపై అత్యంత భక్తోలన కలిగే బ్రహ్మానందస్త్రితిని అతడు చేరెను నారాయణుని మదిలో తలంచున 
వుడు, అతవి హృదయము ద్రవించి, ఆనంద బాష్పృములు కన్నుల నుండి (్రవించుచుండెను. అతని 
హృదయము ఒక లోతైన సరస్ఫువలె నున్నది అందు అతని అహంకారము పూర్తిగా మునిగియుండెను. 
ప్రతిదినము అతడు లేడి చర్మము ధరించి, జడలు కట్టి ధూళితో నిండిన తలవెం[ట్రుకలతో సంచరించుచూ, 
ఉదయ సూర్యుని యందుండు నారాయణుని యీ క్రింది విధముగా ఆవాహన చేయుచుండెను ''ఈ 
లోకమును సృష్టించిన అద్భుతశక్తి, యీ i వరించి సృష్టించినట్టి శక్తి, బుద్దిని ప్రకాశింపజేసి 
చైతన్యవంతము గావించునట్టి శక్తి సూర్యునికి అమిత తేజస్సును కల్గించుశక్తికి శరణాగతుడను'' 


వారాయణువి చింతనతో భరతునకు ఆనందముగా రోజులు గడచుచుండెను ఒకసారి మహానదీ తీరమున 
కూర్చుని ప్రాతర్వందనము చేయు సమయమున, అతడొక దయనీయ దృశ్యమును గాంచెను. నదిలో నీరు 
త్రాగుటకు ఒక లేడి ఆ తీరమునకు వచ్చెను ఇంతలో అకస్మాత్తుగా సింహగర్జన వినిపించెను దగ్గర నుండి 
ఆ గర్జన వచ్చుచువ్నట్లు తోచెను ఆ గర్జనకు భయపడి, అతి చేరువలోనే సింవాము ఉన్నదవి తలచి, పాపము 
అ లేడికి యెటువైపు పరిగెత్తి పోవలెనో తెలియకుండెను. దప్పికతో నున్న ఆ లేడి యింకను నీరుత్రాగుట 
మొదలిడలేదు విపరీతమైన భయముతో, నిస్సహాయస్టితిలో నున్న ఆ లేడి నదిని ఒక్క ఉదుటులో దాటుటకు 
ప్రయత్నించెను ఆ లేడికి అకస్మాత్తుగా కలిగిన భయమువలన, ఆమె గర్చములోని శీశువు నదిలో జారిపడెను 
నది అవతలివైపుకు చేరిన తల్లిలేడి మిక్కిలి అలసిపోయి నెమ్మదిగా(ప్రాకుచు ఒక గుహను చేరి, కొద్ది క్షణముల 


తర్వాత మరణించెను. 
ఈ సంఘటవమ గమనించుచున్న భరతుని హృదయము, నదిలో జారిపడిన లేడిపిల్ల నీటి ఉపరిభాగమందు 
తమ్నకొని బాధపడుచుండుట జూచి జాలితో నిండిపోయెను ఆ లేడిపిల్లను తన చేతులలో తీనుకుని 


112 


పంచమ స్కంధము 
ఆ శ్రమమునకు వెళ్ళెను, ఆ లేడిపిల్లకు పాలుపోసి, చేతులతో విమిరి తల్లివలే సముదాయించెను 


రోజులు గడచి, ఆ లేడి పెద్దదయ్యెను. భరతుడు ఆ లేడిని (ప్రాణముగా చూచుకొనుచుండెను. ఆ లేడితో 
అతని అనుబంధము యినుమడించెను రాజ్యము, భార్య, పిల్లలు, సర్వస్వము వదలిపెట్టిన భరతునకు యీ 
లేడి అత్యంత (ప్రీతిపాత్రమయ్యెను. ఆ లేడిని వదలి ఉండలేని సిత కలిగెను. తన దృష్టి నుండి ఒక క్షణమైనను 
ఆ లేడి మరుగుపదుట సహించలేకుండెను. ఆ లేడి పచ్చిక మేయుటకు వెళ్ళినపుడు భరతుదు ఆందోళన 
చెంది, తనలో తానిట్టనుకొనును. “'పాపము యీ లేడికి, స్నేహితులు, బంధువులు, తల్లి తండ్రి లేరు. 
నేమ తప్ప యింకెవ్వరును లేరు నేను మాత్రమే ఆ లేడికి ఆశ్రయము అది నన్ను పూర్తిగా నమ్ముకున్నది. 


నాయందు దానికి గుడ్డి నమ్మకముండుట చేత దాని నమ్మకమును (తెంచలేము దానిని రక్షింపవలసిన బాధ్యత 
నాపై నున్నది. 


భరతుడు తన సమయమునంతనూ ఆ లేడికై వినియోగించు చుండెను ఆ లేడితో అరణ్యము నందు 
సంచరించుచూ, అది అలసిపోయినపుడు, దానిని తన భుజములపై పెట్టుకుని తిరుగుచుండును సాయంకా 
లము కాగానే, లేడి ఆశ్రమమునకు రాకున్నచో భరతునకు ఆందోళన కలుగుచుండెను తనలో తానిట్లనుకొను 
చుండెను. ''నా ప్రియమైన లేడిని నేను తిరిగి చూడగలనా? ఏ తోడేలు, లేక యే అడవి మృగమో తిని 
వేసెనేమో! సూర్యుడస్తమించనున్నాడు ఇంకనూ నా లేడి తిరిగి రాదయ్యెను బహుశః సింహము తినివేసి 
యుండవచ్చును, లేక పులి తరుముతూ ఉండవచ్చును' '. విచారమనస్కుడై అటు నిటు తిరుగుచూ తిరిగి 
తనలో యిట్లు తలంచును "ఈ అరణ్యములో లేడిని యేకాకిగా తిరగనిచ్చుట చాలా ప్రమాదకరము. నేను 
వెళ్ళి వెదకెదను'' ఆ విధముగా తలచి, అరణ్యమంతటా వెదకి, మతి చెడిన వానివలె, ఆ లేడిని (పేమతో 
అనేక పేర్లతో పిలిచి, అది కనుపించిన తర్వాత తన చేతులతో దానిని పట్టుకుని ఆశ్రమమునకు తెచ్చును. 


లేడిపై పెరిగిన అనురాగము చేత భరతుడు తన నిత్య విధులను మరచెను భగవంతుని పూజించుట, 
సమాధిలో నుండి భగవంతుని ధ్యానించుట పూర్తిగా నిలిపి వైైను పూజించుటకు ప్రయత్నించినపుడు, 
లేడివచ్చి తన కొమ్ములతో మృదువుగా భరతుని తట్టును అప్పుడు భరతుడు ఆ లేడిని తాను సమకూర్చిన 
కుశఘాసములను నోటి కందించును ధ్యానమునకు కూర్చొనినపుడు మదిలో నారాయణుని రూపము 
రాకుండెను ఆ లేడి చేయు చిలిపి చేష్టలు మనస్సునందు మెదలి, చిరునవ్వు నవ్వుచుండెను, సూక్మముగా 
చెప్పవలెనన్న, అతడన్నింటినీ మరచెను, లేడి అతనికి సర్వస్వమయ్యెను దానిని తల్లివలె నిమిరుచూ, గంటల 
కొలది మాట్టడుచూ కాలము గడపుచుండెను లోకమును పరిత్యజించిన భరతుడు యిట్టి పరిస్తితిలో నుండుట 
మిగుల దుస్టితి 


రోజులు గడవగా, యెవరినీ లక్ష్య పెట్టుని మృత్యువు, జంయోనిల వేగముతో, ఎలుక యుండే తొ(ర్రల్‌ 
పాము (ప్రవేశించినట్టు, భరతుని సమీపించను మరణించనున్న భరతుడు తన దృష్టిని లేడిపై నిలిపెను. 
అతడు కడసారిగా పెంపుడు లేడిని గురించి ఆలోచించుచు కన్నుమూసెను 


113 


శ్రీమద్భాగవతము 


61 లేడిగా జన్మించిన భరతుడు 


భరతుడు తిరిగి జన్మించెను. చనిపోవునపుడు భరతుని ఆలోచనలు లేడిపైనున్నవి తుది శ్వాస 
విడచునపుడు నిశ్శబ్దముగా లేడిని పిలుచుచుండుటచేత, భరతుడు లేడిగా జన్మించెను. కాని ఒక విధముగా 
అదృష్టవంతుడు పూర్వజన్మ స్మృతి కలిగియుండుట లేడిగా జన్మించిన భరతుని ప్రత్యేకత తన్ను గురించి 
తాను జాలిపడి యిట్టనుకొనెను ''నా ప్రస్తుత పరిస్తితి యెంత దయనీయమైనది అన్ని అనుబంధములను 
వదలివేసితిని అరణ్యమునే యిల్లు అనుకుని, నారాయణుని ఆలోచనలతో మనస్సు నింపి, భగవంతుని కథలనే 
జ్ఞప్తికి తెచ్చుకునేవాడను నా హృదయములో నారాయణునికి తప్ప యింకొకరికి స్థానము లేకుండెను 
నారాయణుని పాఠ పద్మములయందే నా మనస్సు నిలిచియుండెను అటువంటి ప్రశాంత సరస్సులో అలజడి 
చెలరేగెను లేడి యందు అనురాగము పెంపాందెను ఆ అనురాగము బలవత్తరమై, నేను సర్వమూ, 
నారాయణుని కూడ, మరచునట్లు చేసినది. నేను అంతవరకు అనుసరించుచున్న మార్గమును విడిచి చాలా 
దూరమేగితిని ఆ కారణముచేత బ్రహ్మ స్టీతిని పొందుటకు బదులు లేడిగా జన్మించితిని ప్రాపంచిక వస్తువులతో 
అనురాగ అనుబంధములు అంతటి బలమైన శక్తి గలవి ఈ జన్మమునందు భగవదృక్తులతో సాంగత్య 
మేర్చరచుకుని, కర్మ ఫలమును పూర్తిగా నివృత్తి చేసుకొనుటకు ప్రయత్నించెదను తిరిగి నా మనస్సు 
ఉన్నతమైన వాటియందు లగ్నము కాగలదు భగవంతువి తలంచుచూ, అతని కీర్తనలను వినుచూ, అతని 
వైభవమును వర్ణించు మాటలను, కథలను వినినచో, యీ జన్మ బంధము నుండి విముక్తుడను కాగలను"' 


లేడి రూపములో భరతుడు, బుషులు సమావేశమైయున్న సాల గామమను స్టలమువైపు ప్రయాణించెను 
ఆక్రమమునందున్న గడ్డిని మేయుచూ, నదిలోని నీరు త్రాగుచూ జీవించుచుండెను ఈ జీవితము యెప్పుడు 


ముగియునా అని బాధపడుచూ, విముక్తిని కల్గించు మరణమునకు వేచియుండెను చివరకు మరణించి, 
జంతువైన లేడి రూపము నుండి స్వేచ్చను పొందెను. 


62 జడ భరతుడు 


అంగిరస వంశములో ఒక |బ్రాహ్మాణుడుండెను అతడు చాలా మంచివాడు (బ్రాహ్మణులకు విధివిహితమైన 
ధర్మ " శిరాడు అతనికి మొదటి భార్యయందు తొమ్మండుగురు పుత్రులు, రెండవ 


భార్యయందు ఒక పుత్రుడు ఒక పుత్రక కలిగిరి రెండవ భార్యకు కలిగిన పుత్రుడు మరల భరతుడు, అతడు 
తిరిగి జన్మించవలసి వచ్చెను 


భరతుడు ౬ బుషభునకు కుమారుడుగా జన్మించెను. అందుచే నారాయణుడే 


స్వయముగా తన పుత్రువకు మముక్షువు లనుసరించదగు ధర్మములను బోధించెను మోక్షమును కోరువాడు 
మముక్షువు. భరతునకు ఆత్మ విద్య యందు ప్రవేశము కలిగెను సుమారుగా దానినతడు సాధించెను కాని 
ప్రారబ్ద కర్మముచేత లేడిగా జన్మించి, తరువాత తిరిగి మరొక జన్మనెత్తవలసి వచ్చెను విధిని దాటి మోకు 
మార్గము నమసరించుట తేలీక కాదు యోగులు ఉత్తముల యింట జన్మించెదరని చెప్పుదురు, భరతుడు 


114 


పంచమ స్కంధము 
ఆ ఉత్తమ (బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించెను 


పూర్వ జన్మలో భగవంతుని అమ [గ్రహమునకు దూరమగుటచేత తనయందు తనకే ఏహ్య భావము కలిగి, 
యెటువంటి నూతన అనుబంధములను యేర్పరచుకొనుటకు యిష్ట్రపడకుండెను. కుటుంబములో యెవరి 
తోనూ కలియక అందరకూ దూరముగా నుండెను ఇతడు తండ్రికి ఒక సమస్య అయ్యెను పాపము తండ్రి 
గౌయత్రీ మంత్రము నుపదేశించుటకు ప్రయత్నించెను తండ్రి అనేక మానములు ప్రయత్నించినప్పటికీ, 
ఆ పుత్రునిలో యెట్టి ప్రతిస్పందన కన్చించకుండెను. భరతుడు ఉద్దేశ్య పూర్వకముగా గాయత్రి మంత్రమును 
తప్పుగా ఉచ్చరించి అపస్వరముతో చదువుచుండెను. ఏదియు నేర్చుటకును తన విముఖతను చూపుచుం 
డెను భరతుని ప్రవర్తన క్రమముగా అతడొక మూగ- చెవిటి వాడను భావమును అందరిలో కలిగించెను 
అతనిని మూర్చుడని పిలుచుచుండిరి ఇతరులు తననెట్టు పిలిచినను భరతుడు చరించెడివాడు కాడు 


భరతునకు పూర్వజన్మల స్మృతి కలదు ఈ భూమిపై విముక్తిని పాందుట యందే లతని ధ్యాస. అందుచేత 
దున్నపోతు మీద వాన కురిసినట్టు, యితరులు తన గురించి వెలిబుచ్చే అభిప్రాయములు అతినినిగాని, అతని 
ప్రవర్తనను గాని మార్భలేకుండెను భరతుని తండ్రి లౌకిక కర్మలందు, లౌకిక బంధములందు నిమగ్నమై 
యుండి, తన కుమారుడైన భరతుని ఉత్తమ బ్రాహ్మణుడుగా తీర్చిదిద్దలేక జెడి 
వాడు కొంత కాలము తర్వాత అతడు మరణించెను. అతని రెండవ భార్య తవ పుత్రుడైన భరతుని, 
కుమార్తెను, సవతి సోదరులకు వారి తల్లికి అప్పజెప్పెను ఆమె భర్త చితియందు (ప్రవేశించి భర్త ననుసరించెను 


తండ్రి మరణించిన తర్వాత భరతుని సోదరులు, భరతుని యెడల తమకెట్టి చాధ్యతయు లేదని భావించి 
అతనికేమియు చేయకుండిరి వారు సవతి సోదరుడైన భరతుని హింసించుచుండెడివారు భరతుడు యే 
విధముగను తన అసంతృప్తిని వెలిబుచ్చెడివాడు కాడు “_ ోేసించెడివాడు అతనినొక 
మామూలు కూలివాడుగా పరిగణించి, అతని బ్రాహ్మణ జన్మను కించపరచెడివారు కాని భరతుడు దానిని 
లక్ష్య పెట్టుకుండెను. సూర్యాస్తమయము వరకు శ్రమించి, వారు యిచ్చిన ఆహారమునకు సంతృప్తి చెందెడీవాడు 
ఒకొక్కపుడు వారిచ్చెడి ఆహారము పాతబడిన పిండియో, కాక పొట్టుతో కూడిన గింజలో, అవన్నియు 
భరతునికి ఒకే విధముగా నుండెను అతడు భగవంతుని గురించియే చింతించుచూ, తన సోదరులిచ్చివ 
నీచ కార్యములను చేయుచూ కాలమును గిడపుచుండెను 


ఒక దొంగల వాయకుడుండెను అతనికి సంతానము లేకుండెను కాళీసూతికు నరబలి యిచ్చినచో పుత్రుడు 
కలుగునని కొందరతనికి చెప్పిరి అందుచేత అతడు తన సేవకులను నలు దిక్కులకు పంపి నరబలికి తిగివ 
మానవుని తీసుకొని రమ్మని పంపెను ఆ సేవకులు పగిలంతయు వెదికిరి కాని ఫలితము లేకపోయెను 
రాత్రి కాజొచ్చెను. వారా చుట్టు ప్రక్కల సంచరించుచుండిరి వారు ఆకస్మాత్తుగా కొంత దూరములో ఒ౩ 
యెత్తు దిబ్బపై నిలుచునియున్న మానవుని చూచిరి ఎత్తు దిబ్బపై భరతుడు నెలుచుని, లేళ్లు, యితర 
అడవి జంతువులు రాత్రియందు పొలమును ధ్వంసము చేయకుండ రక్షించుచుండెను దొంగల నాయకుని 
"సేవకులు దగ్గిరకు వచ్చి భరతుని జూచిరి. భరతునికి శారీరక సౌఖ్యములపై దృష్టి లేకుండెను వర్షము-యెండ, 
చలి-వేడి అతనికి సమానమే అతడు తన శరీరమును కూడ సరిగా కప్పుకొనక యుండెను అతడు కటిక 
నేలపైన పరుండుట చేత అతని శరీరము ధూళి ధూసరితమై యుండెను అతని తల జడలు కట్టి యుండెను 
మట్టిమూసిన ఆణిముత్యమువలె అతడు ఉండెను అతని పనిత్రమైన జందెము నల్లగా మాసిపోయెను, 


115 


శ్రీమద్భాగవతము 


పలు సంవత్సరములుగా బయట కఠోర జీవితమున కలవాటుపడిన భరతుని శరీరము బలిష్టమై శక్తివంతమై 
యుండెను. భరతుని జూచి దొంగల నాయకుని సేవకులు, అతడు బలి యిచ్చుటకు సరిపోయిన వాడని 
భావించిరి. ధూళితో నిండియున్నప్పటికీ, అతని శరీరమునందు యెట్టి మచ్చగాని, దెబ్బగాని, గీతగాని 
లేక యుండెను. ఆ సేవకులు జాప్యము చేయక వెంటనే నిర్ణయించుకొనిరి. భరతుని వారు (త్రాళ్ళతో బంధించి 
వారితో తీసుకొనిపోయిరి. బంధించునపుడు భరతుడు యెట్టి అభ్యంతరము తెలుపకుండుట వారి నాశ్వర్యపర 
చెను. భరతుని వారు మందిరమునకు తీసుకువెళ్ళిరి. అతనికి పవిత్ర జలముతో స్నానము చేయించి, బలీ 
కాబోవు వారు ధరించు వస్త్రములను అతనిచేత ధరింపజేసిరి. 


అతని శరీరమంతటా గంధము పూసి, నుదుటిపై యెర్ర సిందూరపు బొట్టు పెట్టిరి. అతనికి భోజనము 


సెట్టి తర్వాత కాళీమాత విగ్రహము ముందర అతని నుంచిరి. విపరీతముగా శబ్దము చేయి డప్పుల వాద్యము 
ప్రారంభించిరి. 


భరతుడు నిశ్శబ్దముగా కూర్చుని తనకేమియూ పట్టనట్లుండెను. పూజారి మంత్రముల నుచ్చరించి, 
భరతుని వధించుటకు ఖడ్గము నెత్తెను. 


బలియగుటకు సిద్దముగా నున్న ఆ బ్రాహ్మణుని ముఖము నుండి నెలువదు తేజస్సును జూచి కాళీమాత 
భరించలేకపోయెను. భరతునిలోని (బ్రాహ్మణ వర్చస్సు (ప్రకాశించగా, దేవి చూచి భరించలేక వెలుపలికి వచ్చెను. 
ఒక గొప్ప క్రూర కార్యము జరుగబోవుచున్నదని దేవి గమనించెను. పాపమొక అమాయిక బ్రాహ్మణుడు 
యెటువంటి నిరసన చూపక, పరమ దుర్మార్గులైన ఆ దొంగల ముఠాచేత బలీయగుటకు సిద్దముగా నుండెను. 


మరియు ఆ సీచ కార్యము దేవి కొరకు జరుగుచున్నది. స్వర్గము నుండి ఆనె సేవకులు దిగి, ఆమె 


సమస! 


గమనించుచుండగా, ఆ దొంగల ముఠాలో (ప్రతి ఒక్కరిని సంహరించి వారి రక్తమును కడుపునిండుగా త్రాగి. 


భరతుని ఆశీర్వదించి దేవి అదృశ్యమయ్యెను. అతడు కూడా అచ్చట నుండి వెళి 


63 పల్లకి మోసిన భరతుడు 


ఒకానొకప్పుడు రాహుగణుడను రాజు ఇకుమతీ వదీ తీరమున wr 
సౌవీర దేశములకు (ప్రభువు. అతడు పల్లకిలో వెళ్ళుచుండెను. పల్లకి మోయు 


తమతోబాటు పల్లకి మోసినవో వార్‌ బరువు కొంత తిగ్గునని భావించిరి. వారు చుట్టును కఠియజూడగా, 


వారి కనులు అచ్చట విలుచుని యున్న భరతునిపై బడెను. భరతుడు దృఢకాయిడు. అతడు బలముగా 
మోటుగా నుండుట జూచి, బ్‌ చోయవాండ్రు అతడు పర్ణికి మోయుటకు తగినవాడనె భాని 
భరతుని పిలిచి తమకు సహాయము చేయమని ఆదేశించిరి. మూర్చునివలె కవబడుచు, చున్న భరతుడు ఒక్క 
మాటయైనను పలుకక ఊరకుండెను. షత్రియుడున్న పల్లకిని బ్రాహ్మణుడు మోయిలటు నీచ కార్యమైనప్పటికీ, 
భరతుడు అభ్యంతరము తెలుపకుండెను. మిగిలిన బోయీలతోబాటు భరతుడు కూడ పల్లకి నెత్తెను. 
మార్గములో అడుగు వేయుటకు ముందు క్రిములు, కీటకములు మొదలైనపి లే 


ంచిరి. వారు వెంటనే 


కుండునళ్హుగా పరీక్షించి చూచి, 


116 


పంచమ స్కంధము 
అవి లేవని దృఢపడిన తర్వాత అడుగు వేసెడివాడు. ఈ కారణముగా మిగిలిన బోయీల గమన వేగము 
తప్పి, పల్లకీ సమత్వము తప్పి ఒక ప్రక్కకు వాలుచుండెను. ఇది చూచి రాజు మిక్కిలి కోపోద్దీప్తుడై యిట్లనెను. 
“పల్లకీ ఒక (ప్రక్కకు వాలుటకు కారణమేమి? మీ పని మీరు సవ్యముగా నిర్వర్తించలేకున్నారా?”' రాజు 
సేవకులైన బోయీలు యిట్లు సమాధానమిచ్చిరి “ప్రభూ! ఇది మా తప్పుకాదు, మాతో చేరిన యీ కొత్త 
బోయవాడు మాతో సరిగా అడుగులు వేయకుండుట చేత, యీ అసౌకర్యము తమకు కలుగుచున్నది?! 
రాజు ఆ (క్రొత్త బోయీని మీద నుంచి క్రిందివరకు జూచెను 


వ్యంగ్య పూరిత స్వరముతో రాజు యిట్లనెను. '' నీవు పేదవానివలె దయనీయముగా గోచరించుచున్నావు 
ఇంత దూరము యీ బరువంతయూ నీవే మోౌయుచున్నట్టున్నావు పాపం అలసిపోయి, సన్నగా శుష్కించి 
పోయినావు నీ కండరములు ముడుతలు పడి, యితర బోయీలకు వలె దృఢముగా లేవు నీవు యీ పనికి 
చాలా ముసలివాడవు'' భరతుడు మౌనముగా నుండెను రాజునకు తిరిగి జవాబు యివ్వక భరతుడు 
మౌనముగా పల్లకిని తన భుజమునకెత్తుకొనెను తిరిగి వారు కదలి వెళ్ళుచుండిరి కొన్ని అడుగులు వేసి 
కొంత దూరము వెళ్ళిన తర్వాత తిరిగి యిదివరకు వలె జరిగెను ఈసారి రాజునకు పట్టురాని ఆగ్రహము 
వచ్చి యిట్లనెను “ఓరీ మూర్చుడా! నీవు చేయుచున్న పనిని గురించి యోచించున్నావా? నీవు నడ పీనుగ 
వలే ప్రవర్తించుచున్నావు నా ఆదేశములను లక్యపెట్టుక, నీవు అవిధేయముగా వర్తించుచున్నావు నీకు బుద్ది 
కలుగుటకు, ఇక యెన్నడూ మరువలేనట్టి గుణపారమును నీకు చెప్పెదను సీ అహంభావమునకు తగిన 
విధముగా శిక్షించెదను!! 


రాజునకు తను రాజుననే గర్వము 'ప్రబలముగా నుండెను యజమానిగా తన సేవకులను తానేమైననూ 
చేయవచ్చునని తలచెను రజస్తమో గుణముల (ప్రభావము తీవ్రముగా నుండుటచేతి, అతనిలో గర్వము, 
అహంభావము మితిమీరెను తాను అధికుడనని, యితరులు తనకంకు చాలా అల్ఫులని తిలంచుచుంటడెను 
సాధువులు, దైవ (ప్రేమగల వారి సాంగత్య మతని కెన్నడును కలుగలేదు కఠిగియిున్నచో వారు రాజునకు 
కొంత జ్ఞానబోధ చేసి యుండెడివారు కనీసము భూమి మీద ప్రాకు పురుగులకు కూడ యెట్టి అపకారము 
తలపెట్టని బ్రాహ్మణుడైన భరతునితో మూర్చుడైన రాజు అహంకారముతో అతి క్రూరముగా మాట్లాడెను 


భరతుడు చాలాసేపు మౌనముగా రాజును చూచెను అతని పెదవుల చివర కొద్దిపాటి చిరునవ్వు మెరసెను 
ఎట్టి ద్వేషము చూపక నెమ్మదైన స్వరముతో భరతుడిట్టనెను'' నీ పల్లకిని నేను సరిగా మోయుటలేదను 
కారణముచేత నీవు ఆ(గ్రిహావిష్టుడవయినావు నేను చాలొసేపు బరువు మోసి అలసిపోయినానని వ్యంగ్యముగా 
మౌట్టూడినావు ఈ బరువుచేత నేను యేమాత్రము అలయ లేదని నీ భావము ఒక విధముగా నీవు చెప్పినది 
సత్యమే కాని నన్ను గాయపరచవలెనని వ్యంగ్యపూరితిముగా మౌఓ అవి నాకెట్టి బాధను 
కలిగించవు ఎందుకో నీకు చెప్పనా? నా యీ శరీరము సత్యమని యీ బరువును యింతవరకూ మోయుచున్న 
శరీరము కూడ సత్యమని నీవు అభిప్రాయపడుచున్నావు ఇది సత్యమైనచో నీ మాటలు నాకు బాధ కల్షించెడివి 
కాని యీ రెండును సత్యమని నమ్ముటయెట్టు? ఈ శరీరరము సత్యమని గాని, బరువును మోయుచున్న 
యూ శరీరము సత్యమని గాని నేను బుజువు చేయిలేను అట్టి పరిస్లీతులలో, అసత్యమైన యీ శరీరమును 
గాయపరచుట సాధ్యమా? నాలోని నిజమైన 'నేను'నకు నా శరీరముతో యెట్టి సంబంధమును లేదు 
ఈ శరీరమునకు కలుగు అవమానాదులు యే విధముగను 'నన్ను' అంటను చేను బరువుమ చాలా దూరము 
సూయుటచేఆ అలసిసోయినానని పలికినావు నన్ను అవమానపరచు ఉద్దేశ్యముతో యిట్లు మాట్లూడినావని 


117 


శ్రీమద్భాగవతము 


వాకు తెలుసును కాని అవమానము న్వీకరించుటకు నేనెంచుకొనలేదు కారణమేమనగా పప్రయాణించవలసిన 
దూరము, యీ ప్రయాణమునకొక ప్రయోజనము సత్యమైయుండి, యీ రెండింటితో యేమైన సంబంధము 
“నాకు ఉండినచో, అప్పుడు నీ మాటల వలన నాకు బాధ కలిగెడిది కాని యీ రెండునూ సత్యములని 
కావి, వాటితో నాకు సంబంధమున్నదనిగాని నాకు నమ్మకము లేదు అందుచేత నీ మాటల వలన నాకెట్టి 
బాధ కలుగలేదు నేను బలహీనముగా శుష్కించి యున్నానని పలికినావు ఇవి అర్హములేని మాటలు ఎందుకనగా 
“నేమినకు రూపము లేదు రూపము లేని దావికి లావు- సన్నము, పెడ్డ- చిన్న అను గుణములు అవ్వయించవు. 
ఈ పదములు ఆత్మ నివసించే గృహమైన శరీరమును వర్ణించుటకు సరిపోవును, ఆత్మకు కాదు లావు- 

సన్నములు, శరీర మానసిక రోగములు, ఆకలిదప్పులు, భయము, దెబ్బలాటలు, కోరికలు, ముసలితనము, 
నిద్ర కామము, ఆశ, దుఃఖము, యివన్నియు తాను శరీరమని భావించు వారిని బాధించును కాని నిజమైన 
సత్యమును గుర్తించిన నన్ను యివేవియూ బాధించవు. ఈ శరీరపు జీవితకాలము చాలా తక్కువ, పరిమితము; 


'నేను' అనంతము, నిత్యము నేను నడిచే శవమునని నీవు పలికినావు నేనేకాదు,నీవు, అందరు మానవులు, 


జంతువులు కూడ సంచరించు శవములే ఓ రాజా! (| డి యున్నట్లు 


తలంచకుము మారుచున్న వస్తువులన్నియు జనన మరణములు పొందుచున్నవి (ప్రతి క్షణము చావు పుట్టుకలు 
జరుగుచున్నవి ఏతావతా, సంపద, సంపదను కల్షియుండుట నిత్య ల ఇ శీషీంచెదనని 
నీవు చేసిన బెదిరింపులు సాధ్యమగుట కవకాశమున్నది. కాని అట్లు జరుగదు రాజు, సేవకుడు వేర్వేరను 
భేద బుద్ది ద్వైత భావము వలన కలుగుచున్నది ఇంకే యితరమైన కారణము నాకు గోచరించుటలేదు 
ఒకరు అధికుడు యింకొకరు అతనికన్న అల్పుడు అనునది లేదు ఈ విషయము నీవు (గ్రహించినట్లు లేదు 
నే నిప్పుడేమి చేయవలెనో చెప్పుము 'నన్ను' నేను తెలుసుకున్నాను. నేనొక తెలివి తక్కువవాడుగా, యెట్టే 
భావములు లేని చెవిటి వాడుగా, మూర్చుని వలె గోచరించవచ్చు కాని, నిజముగా, ప్రాపంచికమైన వస్తువు 
లేవియూ 'నన్ను' అంటవు అటువంటప్పుడు, వీటన్నిటికీ దూరముగా నున్న 'నను ', నీ శిక్ష యే విధముగా 


బాధించగిలదు? ఇది బాగుగా మెత్తగా నున్న పిండిని పిండి చేసివట్టుండును ఇది నా ప్రవర్తనపై యెట్టి 
ప్రభావము లేక యుండును'' 


భరతుడు తిరిగి పల్లకిని తన భుజముపై కెత్తుటకు (ప్రయత్నించెను, 


64 భరతుడు బ్రహ్మవిద్య బోధించుట 


భరతుని మాటలను విన్న తర్వాత రాహుగిణుని గర్వము, అహంభావము పూర్తిగా తొలగిపోయెను అతడు 
భరతుని పాదముల మీద పడి, కనులవెంట నీరు కారుచుండగా, సిగ్గుపడి గద్గద స్వరముతో యిట్లనెను 
“'నా గర్వము వీవు అణచివేసినావు నా అనుచిత ప్రవర్తనకు నను ్న షమించి, నాకొక వరము ్రసాదించవలెను 
దయచేసి, నీవు యెవరో తెలియజెప్పి నన్ను అనుగ్నిహించవలెను నేను సింథు సౌవీర దేశములకు రాజును 
నన్ను రాహుగణుడను పేరుతో పిలిచెదరు నేను ఉత్తముడైన కపిలుని వద్దకు నెళ్ళి అతిని పాదముల చెంత 
కూర్చుని బ్రహ్మ విద్యను నేర్చుకొనుటకు వెళ్ళుచున్నాను. కాని నీవే కపిలుడుగా నా వద్దకు స్వయంగా 
నన్ను రక్షించుటకు వచ్చివట్టున్నది. నేను పూర్వజన్మలో యే సుకృతములు చేయుట వలన యీ 


118 


పంచమ స్కంధము 


మహద్భాగ్యము నాకు సం్రాప్తించెనో కదా! దయచేసి నాకు బ్రహ్మ విద్యను తెలిపి సత్యము తెలుసుకొనుట్టు 
చేయగోరెదను' 


నేర్చుటకు ఆసక్తి కలిగిన రాజును చూసి జాలిపడి, భరతుడిట్టనెను “నేను నీకు సహాయపడెదను నీవు 
మోక్ష మార్గమును కనుగొనెదవు నేను బోధించునపుడు జా(గ్రత్తగా శ్రద్దతో వినుము”. 


. దగ్గరలో యెతై,న ఒక రాతి పలకపై భరతుడు కూర్చుండెను అతని పాదములచెంత రాజు నినముడై 
కూర్చుండెను. భరతుడు (బ్రహ్మ విద్యను బోధించుట మొదలిడెను. భరతుడిట్టు చెప్పదొడగెను. 


''మానవుని మనస్సే సంసారమను బురదలో కూరుకొని పోవుటకు గాని, సంసారము నుండి స్వేచ్చను 
పొందుటకు గాని, కారణమగుచున్నది మనస్సును ని(గ్రహించవంసి యున్నది సత్త్యరజస్తమో గుణములతో 
కలుషితమైన మనస్సు భౌతిక ప్రపంచములో సంచరించును. మంచి చెడు కర్మలను చేయిచూ, మరల మరల 
జనన మరణములను సంసార చక్రములో చిక్కుకొనును మనస్సులో ఆవిర్భవించే కోరికలు స్వభావమును 
బట్టి, ఉత్తమ గతి వైపు లేక అధమ గతి వైపు తరలుట జరుగును సుఖ దుఃఖములు మానవ జీవితములో 
సంభవించు చుండును వీనికి అంతు లేదు వస్తు ప్రపంచముతో మనస్సుకు అనుబంధము ఉన్నంత వరకు, 
మనన్సు స్వయముగా ్రకాశించలేదు 


“ఒక చిన్న దీపము ఉదాహరణగా తీసుకొనుము ఆ దీపమునకొక వత్తి ఆ వత్తి నేతితో తడియుచున్నది 
ఆ వత్తి మండుచున్నంత సేపు, దీపము రంగు నెయ్యి గుణము ననుసరించి యుండును ఆ దీపము నుండి 
వచ్చు పాగ వాసన, కాంతి వర్షము నెయ్యి గుణముపై ఆధారపడి యుండును దీపపు సెమ్మెలో నెయ్యి పూర్తిగా 
అయిపోయిన తర్వాత కొంతసేపు వత్తి తనకు తానే మండుచుండును అప్పుడు దాని వెలుగు, వర్షము స్వత 
స్పిద్దమైనదిగా నుండును క్రమేపి అది శూన్యమగును మనస్సు కూడ అక్టు గుణములతో చేరియున్నంత 
వరకు, ఆ గుణముల వర్షము కలిగి వాటి కనుగుణముగా వర్తించును గుణములు మనస్సు నుండి నిష్క్రమించిన 
తర్వాత, శూన్యస్రితిని చేరుకొనును వాయువు ఆకాశము అంతటా వ్యాపించి యున్నట్లుగా, భగవంతుడు 
యీ లోకమంతటా నిండి యున్నాడు జీవుడు అనుబంధము త్రెంచుకుని, అరిషడ్వర్గమును జయించి, 
జ్ఞానమను దీపము ప్రకాశింపజేసినపుడు, జీవునకు సంపూర్ణ స్వేచ్చ కలుగును అంతవరకు, జీవుడు మరల 
మరల యీ లోకములో జన్మించుచు బాధలకు గురియగును 


“ఇంద్రియములను అరిషడ్వర్గమును జయించవలెనన్న, మనస్సును నిగ్రహించవలెను మనస్సును 
భగవంతుని పాదములపై మరల్చి, వానివి ఆశ్రయించినచో, సంసారమనే అరణ్యములో పడుదుమను భయము 
ఉండదు. ఒకసారి జీవుడు కర్మమార్గ మనుసరించినచో, అందలి లోతుపాతులలో చిక్కుకొనును జనన 
మరణములు ఒక అరణ్యము. మాయ వలన అనేక భ్రాంతుల చేత జీవుడు అరణ్యములో తిరుగాడుచున్నాడు 
త్రిగుణములు జీవుని చేత మంచి చెడు కర్మలను చేయించుచున్నది ఆయా కర్మలను బట్టి పాపము, పుణ్యము 
సముపార్టించుచున్నాడు జీవుని ధ్యేయము సుఖ ప్రాప్తి ఈ సుఖాన్వేషణలో సంసారమును అడవిలో 
పడుచున్నాడు అరిషడ్వర్గము ఆరుగురు దొంగలవలె జీవునికి తెలియకుండ ప్రవేశించి, అతని జ్ఞానమును 
దోచుకొనుచున్నది ఈ ఆర్లురు శత్రువులు, యిల్లాలు, యిల్లు, పిల్లలు, ధనము, సంపద, అధికారము మున్నగు 
వావితో అనుబంధము పెంచుకొనునట్టు చేయును ఆ విధముగా మాయలో పడి బయిటకు వచ్చు మార్గము 
తెలియక నిస్సహాయస్లితిలో జీవుడు ఉంటున్నాడు 


119 


శ్రీమద్భాగవతము 
“ఇట్లు జీవుడు గృహస్టాశ్రమములో స్పిరపదుచున్నాదు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి, 


“'ఈ భూమి చూచుటకు నున్నగా, చెట్టు చేమలను పెరికి పారవేసివట్లు గోచరించును, కాని విజముగా 
గొడ్డుపోలేదు భూమీలో పాతిన గింజలు కొలది కాలములోనే మొలకలెత్తును ఇట్లు పదే పదే జరుగును 
అయితే ఆ గింజలను కాల్చినపుడు అవి తిరిగి మొలకలెత్తుట జరుగదు. గృహస్థాశ్రమము ఒక కర్పూరపు 
పెట్ట వంటిది కొన్ని రోజాలకు కర్పూరము హరించిపోయి, పెట్టె ఖాళీగా నుండును కాని కర్పూరపు 
వాసన మాత్రము పెట్టెను విడిచిపోదు. పెట్టు పెట్టగా ఉన్నంత కాలము వాసన దానిని విడిచిపెట్టడు, పెట్ట 
సంపూర్ణముగా నాశవమగువరకు, వాసన దానిలో ఒక భాగముగా నుండును. గృహస్థాశ్రమములో ఉన్నంతవరకు 
నీకు మోక్షము కలుగదు కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గము, ఇం(గ్రియములు, 
ఇంద్రియముల యజమాని అయిన మనస్సు, యివన్నీ మోక్ష మార్గమునకు దూరముగా తీసుకుపోవును. 


“ఈ భూమిపై జీవితమును గురించి యోచించుము. ఈ జీవితములో బాధ, కష్టము, సుఖము, విచారము, 


(పేమ, ద్వేషము, భయము, (భ్రమ, వెర్రితనము, దురాశ, అసూయ, ఆకలి, దప్పిక, మానసిక శారీరిక 
బాధలు, చావు పుట్టుకలు ఉన్నవి 


“మానవునికి భగవంతుని గురించి ఆలోచించుటకు సమయము లేదు. ఈ లోకమును పరిత్యజించిన 
సాధువులతో సాంగత్యమును కోరడు ఇన్ని దోషములున్నప్పటికీ, మానవుడు యెదుగుటకు అవకాశము 
లేకపోలేదు మనస్సును నిగ్రహించి, కళ్లెములాగి మనస్సు నరికట్టు వేర్పు సంపాదించి, ఆరుగురు అంతశ్శత్రువు 


అను జయించి, భగవంతునివైపు మనస్సును మరల్చినచో, జనన మరణ సంసార చక్రము నుండి విముక్తి 
పొందగలడు 


''ఈ జ్ఞానము కేవలము తపస్ఫుచేత లభించదు మతపరమైన కర్మలను గావించుటచేతకాని, వేలకొలది 
మౌనవులకు అన్నదానము చేయుట వలనకాని, గృహస్తులకు దానములు చేయుటచేతగాని, నిర్విరామముగా 
వేదమంత్రములను పఠించుటచేతగాని, దేవతలను పూజించుటచేతగాని కలుగదు సాధు సత్పురుషుల 
పాదములపైబడి వారి పాదధూళిని స్వీకరించి, గురువునకు పూర్తిగా శరణు బొచ్చినచో, మానవుడు 
మోక్షమును సాధించగలడు మోక్షమును కోరు మానవుడు జీవితకాలమంతయు భగవద్భక్తుల సాంగత్యముతో 
గడపవలెను. అప్పుడు మాయ అనే బంధమును యెట్టు (త్రెంచుకొనవలెనో తెలియగలదు. భగవత్కథలు, 
కీర్తనలు మానవుని ఆధ్యాత్మిక సంపదను, శరీరములోని అంతశ్ళత్రువులైన కామ (క్రోధ లోభ మోహమద 
మాత్సర్యముల బారినుండి కాపాడును అటు తర్వాత కొద్ది కాలమునకే అతడు అహంకారమును వీడును 
మనసు అతని అధీనములో నుండును ఇక మిగిలినది తేలిక. 


“'ఓరాజా! సర్వమూ పరిత్యజించుట నేర్చుకొనుము అన్ని జీవుల యెడల కరుణ కలిగి యుండుము 
అన్ని వస్తువులతో నీకున్న అనుబంధము ్రెంచుకొనుము. నిర్మలమైన, స్వచ్చమైన మనస్సుతో యీ సంసార 
పాగరము దాటి అవతలి గెట్టు సురక్షితముగా చేరుకొని మరల తిరిగి రావన్న నా మాల నమ్ముము'” 


రాహుగణుడు భరతునికి సాష్టాంగ నమస్కారము చేసి యిట్టవెను “ప్రభూ! మానవజన్మ జీవునకు 
భగవంతుడొసగివ గొప్పవరము దివ్యపురుషులయెడ వాకు యెట్టి అమాయ లేదు. ప్రతి మానవునకూ, 


దేవతలకు కూడ, మీవంటి ఉత్తమ జీవుల పరిచయము కలుగుట దుర్లభము లిగెను. 


120 


